ఎబీికె సాహిత్యకీయాలు 


( నిబద్దాకరి - 2) 


ప్రగతి పబ్లిషర్‌ | 
హౌదరాబాద్‌ = 500 060. 


ABK Literary Editorials 
ఎబికె సాహిత్యకీయాలు (నిబద్దాషరి జ 2) 
- ఎబికె (ప్రసాద్‌ 


ప్రధవు ముద్రణ: ఆగస్టు, 1998 
ప్రతులు: 1000 

© ఎబికె 

వెల: రూ 75-00 
ముఖచిత్రం: ఏలె లక్ష్మణ్‌ 


సోల్‌ డి స్రిబ్యూటర్స్‌: 

విశాలాం(ధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 

విజ్ఞాన్‌ భవన్‌, 4-1-435, బ్యాంక్‌ (స్తీట్‌, హైదరాబాద్‌ - 500 001 
విశాలాం(ధ్రబుక్‌ హౌస్‌, 

హైదరాబాద్‌ (సుల్తాన్‌బజార్‌, ఆబిడ్స్‌), విజయవాడ, విశాఖపట్టుణం, 


కాకినాడ, గుంటూరు, హన్న్మక్‌ండ, అనంతపురం, తిరుపతి 


పాట్టి (శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో 


ముద్రణ థీ కళాంజలీ గ్రాఫిక్స్‌, హైదరాబాడదు-29 ఫోన్‌ : 597831 


అంకితం 


నలభైమూడేళ్ల నా పాత్రికేయ జీవితంలో 
అడుగడుగునా తన మనస్సును 
అమృత భాండంగా మార్చుకుని అనేక క్లిష్టమైన ఘట్టాలలో 
వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తూ వచ్చిన 
నా జీవిత సహచరి సుధారాణికి 
(ప్రేమతో, 
కృతజ్ఞతతో - = 


- ఎబి 


మామాటు 


సుప్రసిద్ద పాత్రకేయులు ఎబికె ప్రసాద్‌గారు వివిధ విషయాలపై వ్రాసిన సంపాదకీయాలు 
చాలా ప్రసిద్ధం. వాటిలో సాహిత్యంపై (ప్రతి ఆదివారం (వ్రాసిన సంపాదకీయాలు ఒక ఊపు 
ఊపాయి. 

ఎబికె సంపాదకీయాలు అచ్చయిన నాటి సాయంకాలంతోనే అంతం కావు. అవి 
పాఠకుడిలో ఆలోచనలు రేపుతాయి. ఆ తరువాతి కాలంలో కూడా అవసరపడే విశిష్ట గుణం 
కలిగి ఉన్నందువల్ల వీరి సంపాదకీయాలు లోగడే నాలుగు సంపుటాలుగా అచ్చయ్యాయి. గత 
ఏడాది 'నిబద్దాకరి' పేర సాహిత్యకీయాలు అచ్చయ్యాయి. 

“సిరా సరాగాలు", “పరాధీన భారతం' ఇత్యాది గ్రంధాలు కూడా ఎంతో (ప్రసిద్ది 
పొందాయి. 

(పస్తుతం అచ్చవుతున్నవి ఒక ఏడాది కాలంగా (వ్రాసినవి. తెలుగు, ఆంగ్ర భాషా 
సాహిత్యాలకు సంబంధించిన విషయాలపై చేసిన పరిశోధనాత్మక పరిశీలనలు, వ్యాఖ్యలు, విళ్ణేషణ 
పొందుపరిచిన సాహిత్యకీయాలను ఒక చోట సంకలనపషరిచి మీ ముందుంచుతున్నాం. 

రొడ్డకొట్టుడు అకడమిక్‌ చట్రంలోంచి కాకుండా తన అధ్యయన విధానంలోంచి నవ్య 
సాహిత్య ధోరణులను, బలమైన కొత్త వ్యక్తీకరణలను గుర్తించడం - అప్పటికప్పుడు స్పందించడం, 
ఆ రకంగా సామాజిక బాధ్యతలు నిర్వహించడం ఎబికె వ్యక్తిత్వంలోని ఒక అనివార్యమైన అంశం. 
అందుకే ఈ సాహిత్యకీయాల (ప్రచురణ! ఇది 'నిబద్దాక్షరి' రెండవ భాగం. 


మరణ కర్తలు 


కృతజ్ఞతలు 


ఎన్నో పనుల వత్తిడి మధ్యనే ఈ సంపుటికి ఆప్యాయంగా ముందుమాటలు అందజేసిన 
సు(ప్రసిద్ర విమర్శకులు, కవి ఆచార్య చేకూరి రామారావుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. 

ఈ రెండవ సంపుటిని ప్రచురించడానికి వివిధ దశల్లో ఎంతగానో చేయూతనిచ్చిన 
సాహితీ సర్కిల్‌ నిర్వాహకులు, (ప్రసిద్ద రచయిత ప్రా. జయధీర్‌ తిరుమలరావు, పా(త్రకేయ 
చిరంజీవులు పవన్‌, రమేష్‌ డి.టి.పి. ఆపరేటర్స్‌ వసంత, కె. జ్యోతికి, ము(ద్రాపకులకు నా 
మనఃపూర్వక అభినందనలూ, కృతజతలూ. 

ఈ పుస్తకం వెలువడడానికి సహకరించిన విశాలాం(ధ పబ్లిషింగ్‌ హౌస్‌ 
రాజేశ్వరరావుగారికి నా (ప్రత్యేక కృతజ్రతలు. 

ముఖపళత్రాన్ని ముచ్చటగా తీర్చిదిద్దిన సుప్రసిద్ద చిత్రకారుడు చిరంజీవి ఏలె 
లక్మణ్‌కు, ఎంతో అందంగా టైటిల్‌ పేజీని ము(ద్రించి పెట్టిన (ప్రగతి ఆక్ట్‌ ప్రింటర్‌ అధినేత 
చిరంజీవి పరచూరి నరేంద్రకు, సిబ్బందికీ - నా కృతజ్ఞతలు 


- రచయిత 


WwW ౦066 ఇ రా th మ అం త ™— 


టం ఫి re అ సాన పడ (త hod poh పాన స సాన 
= D> Ww 00 -ఎఇ* ర” U1 hh ఆ ఖు = ఈ 


సాహితీయా త్ర ఎబికె 
సృజనాత్మక సంపాదక పరంపరలో కొసమెరుపు ఎబికె - చేరా 


క”త్త శతాబ్దీ ముఖద్వారానికి ముస్తాబులు 

భారతీయ నవలాకాశంలో “అరుంధతీ? నక్షత్రం 
“'“నల్త్హరేగడి దున్నిచూడు! తెలజొన్నలు పండవేమో!'' 
కరిబియన్‌ కవి సామాట్‌ వాల్కాట్‌ 

సృష్టి, రహస్యాల శోధనలో “సినారె విశ్వరూపం 
విశ్వాసాల ముకుందమాల ''వలసపోయిన మందహాసం'* 
కులవ్యవస్థ: బాందవ “కాలధర్మ సూ(త్రంి 

'వ(జసూచి” - కుల వ్యవస్టపై వజాయుధం 
చెమరించిన కన్నుల నుంచి చివురించిన కవి చెమన్‌! 
పీడిత పోలీసుల వ్యధార్హ జీవన దృశ్యం ““భాకీబతుకులు'' 
ము(ద్రణా రంగానికి మురిపాల మూట “చెలువ కన్నడనాడు!'' 
నిరాశావాదుల నిఘంటువు 

సామాన్యుడి రోదనే అల్లం '“అరణ్యఘోషు” 

సదా అమ్మె (ప్రవహించిన కవితా సెలయేరు “అమ్మి! 
ఫెమినిస్టు కథా సాహిత్యంలో ఓ “పద్మ” వ్యూహం! 
అలుపెరుగని ఆందోళనా గీతం “అరుణ' 

చిత్ర, సాహిత్య షావుకారు - చందమామ చక్రపాణి 
పండిత పాత్రకేయతరంలో కొసమెరుపు రామచంద్ర 
మానవసేవలో తరించిన 'మదర్‌' (ప్రార్దనాగీతం 
(శీ/నివాస్‌ విధించుకున్న స్వయంఖైదు “హో'"'!! 

జీవన జ్యోతిగా వెలుగుతున్న సాహితీ దీపం 'సందేన్‌' 


11 
17 
23 
29 
35 
39 
45 
వ్‌ 
౨7 
62 
7 
72 
77 
83 
88 
93 
98 
103 
109 


22 
23 


24. 


25 


26. 
న్‌ నో. 
28. 
29; 


30 


ls 
32: 
వవ 
34. 
35: 
36. 
yg 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 


46 


ఎబికె నాహాత్యకీయాలు 


(స్రీవాదంలో కమలాదాస్‌ సరికొత్త ము(ద్రలు 

కలత మబ్బులూ, కన్నీటి చారికలూ “డి వి ' కథలు! 
మనసులు ఇరుకైన వేళ మీ తోడు- నీడ రజని, సునీత 
సకల భాషా సంస్కృతుల సంగమ స్టలం! 

““భువనాలు కవనాలు పొంగిపార్రిన వేళ? సాహితీ భారతి 
ప్ర్రేవాద సాహిత్యానికి శోభాడే సరికొత్త కాన్క! 
ఆగ్రహ భార్గవుల 'యుగవాణి' గిన్స్‌బరగ్గ్‌! 
తెలుగునాటక పరిణామం కడు'రమణీ' యం! 
విశ్చనాటక సాహిత్యానికి 'మంజుల' కొత్త వెలుగు! 
జీవన సమరానికి చిత్రలిపి అజంతా “స్వపవ్నలిపి? ! 
పీడనపై పడగెత్తిన “శ్వేత” నాగు! 

భావరసకోటి బాలల ఛాయాచి(త్రపేటి! 
కళింగాం(ధ్రలో “కారా? కథానిలయం! 

ఆధునిక భారతానికి గీతామెహతా రేఖాచి(తం! 
బౌద్రిక సరిహద్దుల్ని విస్తరించిన మార్కిస్టు బలరాముడు! 
“మహోదయం' నుంచి గేయకవులి' దాకా. 
కష్టసుఖాల కలనేత మానవ 'కధాసాగర్‌' 

“భక్తి సంగీత సర్వస్వం “సుబ్బు'! 

చంద్రుడిలో వన్నెల గంధాలూ- నీటి కుప్పలూ! 
సదాస్మరణకు తెచ్చే తాలి గిరిజన కధ “చెంచి' 
అలళాగారిన ప్రజల ఆర్తనాదం '*' అన్నలు”! 

“ఈ- అశ్రుధార పెల్టుబికిన రక్తజీర' 

ఛాయాదేవి చిరకాలపు “కలం స్నేహితుడు! 
ఆరాటపోరాటాల నుధ్య లక్ష్మీదేవి ఆదర్శ శిఖరాలు 
సమైక్యతా రాగానికి “శివశంకరి' తానం, పల్తవి! 


vili 


115 
121 
127 
132 
137 
142 
147 
152 
158 
164 
169 
174 
178 
183 
189 
193 
199 
204 
208 
214 
220 
225 
230 
236 
242 


సాహితియా[త్ర 


వేర్తమాన భారతీయ సాహిత్యంలో అంతర్భాగమే తెలుగు సాహిత్యం. ఆధునిక 
రచయితలు- కవులు, కళాకారులు, కధకులు, నాటక కర్తలు, నవలాకారులు, ఎవరూ సారస్వత 
ప్రక్రియా వైచి (త్రిలో రచనా వైవిధ్యంలో ఏ పాశ్చాత్య రచయితలకు తీసిపోరనీ, కొన్ని పట్టుల్లో 
సమాంతర సాహితీ ధృవాలకన్నా మిన్నగానే జ్వలిస్తున్నారనీ నా ఉద్దేశం. కవులూ, దార్శనికులూ, 
స్వాప్ప్నికులూ మానవాళికి ఉత్తమ స్నేహితులని ఒకనానుడి ఉంది. ఈ అభిప్రాయాన్ని దృష్టిలో 
పెట్టుకొని నేను అనేక మంది రచయితల సృజనశక్తిని వారివారి కొన్ని రచనలను అలవోకగా 
అంచనా కట్టడానికి ఓ (ప్రత్యేక వేదికను ఎంచుకున్నాను. దానికి వూరుపేరే సాహిత్య 
సంపాదకీయాలు (సాహిత్యకీయాలు) ఇవి “వార్తలో నేను ఎడిటర్‌- ఇన్‌- ఛీఫ్‌గా ఉన్నప్పుడు 
ప్రతి ఆదివారం వెలువడ్డాయి వీటిలో మినహాయింపల్లా - కరిబియన్‌ కవి సామ్రాట్‌ నోబెల్‌ 
బహుమాన [గ్రహీత వాల్కాట్‌ గురించి ఆలిండియా రేడియో (ప్రసారం చేసిన నా ప్రత్యేక ప్రసంగం, 
ఈ సాహిత్య సంపాదకీయాలకు ఎగతా సంపాదకీయాలతోపాటే పారకులనుంచి అపారమైన 
ఆదరణ అభించింది ఒక విధంగా ఈ సాహిత్యకీయాలను Journeys into literature గా 
పేర్కొనవచ్చు వీటిలో ఒక అంశంకాదు, ఒక రచయిత కాదు, ఒక విషయం కాదు - ఎన్నో 
అంశాలు, ఎందరో కవులు, నాటకకర్తలు, కథకులు, నవలాకారుల తాత్త్విక చింతనకు సృజనశక్టికి 
సంబంధించిన విక్లేషణకోసం (ప్రయత్నించాను. మన రచయితల శక్తియుక్తులను సమకాలీన 
(ప్రపంచ సాహితీ వేత్తల రచనలలో ఆయా పట్టుల్లో నాకు అనిపించిన కొన్ని సామ్యాలతో పోల్చి 
తూచడానికి ఓ చిన్న ప్రయత్నంచేశాను 

ఇలాంటి సాహితీయాత్రలు అరుదుగాని, కొత్తకాదు. కొన్నేళ్ళ (క్రితం (ప్రొఫెసర్‌ చార్లెస్‌ 
సిల్విస్తర్‌ "JంUrneys" (Through Book Land) మకుటంతో ఎనిమిది సంపుటాలు 
(ప్రచురించాడు అందులో ఆయన పెట్టుకున్న లక్ష్యం - "read with intelligence and 
appreciation the current writings of the day"! నా ఉద్దశం కూడా - పెక్కుమంది 
పత్రికా యజమానులు సంస్కృతీ విరోధులుగా మారి కళలకు, సాబాత్యానికి పత్రికలను 
దూరంచేస్తున్నందున పారకుల ముందు ఈ ప్రత్యేక వేదికను ఆవిష్కరించుకోవలసి వచ్చింది. 
రాష్ట్ర, న్యాపితంగా పెక్కుమంది రచయితలు, సాహితీ ప్రియులూ, సారస్వతేయులూ ఈ కృషిని 


ఎబికె నాహీత్యకీయాలు 


మెచ్చుకుంటూ అభినందనలూ, (ప్రశంసలూ అందజేశారు. వారందరికీ నా వందనాలు. 

సిల్విస్టర్‌ మాదిర్‌, (ప్రసిద్ద సాహితీ విమర్శకుడు, రచయిత బిల్‌ అట్కిన్‌ ఇటీవలనే 
Literary Trials (స్టట్సిమన్‌) పేరిట ఓ సాహిత్య నివేదనం అచ్చువేశాడు. అదొక అద్భుతమైన 
సాహితీలోకయా త్ర. (ప్రసిద్ద రచయితలు పుట్టిన, మెట్టిన, గిట్టిన పలు ప్రదేశాలను సందర్శించి, 
వారి రచనా కృషిని అంచనాకట్టి అచ్వొత్తించిన సమీక్షా కదంబం అది; సాహితీ మిత్రుల పరామర్శ 
అది. బార్నార్స్‌ లెవిన్‌ కూడా (“లండన్‌ టైమ్స్‌?) ఇలాంటివాడే. యూరప్‌ సంగీత కచేరీల విశిష్ట 
సమీక్షకుడు. వాటికి మ్యూజికల్‌ (ట్రయల్స్‌ అనిపేరు పెట్టినట్టు గుర్తు “లండన్‌ టైమ్స్‌' ఒకప్పుడు 
మూడవ సంపాదకీయంగా ("016 Leaders") సాహిత్య వివేచన చేస్తుండేది. ఈ (ప్రక్రియను 
తెలుగులో నార్హ అప్పుడప్పుడు చేస్తూండేవారు నేను ప్రతి ఆదివారం నిత్య నివేదనంగా 
వేరార్చుకున్నాను! ఈ నా సాహిత్యకీయాల వెందటి సంపుటి '““నిబద్దాక్షరి? కృరుతో 
(Committed Word) వెలువడింది. దాని కొనసాగింపుగా విడుదలవుతున్న ఈ 
సాహిత్యకీయాలు “నిబద్దాక్షరి' రెండవ భాగం తులనాత్మక సమీక్షలో రచయిత నిబద్దత 
కూడావ్యక్తమైతేగాని ఆ రచనకు విలువ ఉండదని నా (ప్రగాఢ విశ్వాసం. 


- ఎబికె 


సృజనాత్మక సంపాదక పరంపరలో కొసమెరుపు ఎబికె 


ఎటికె అనే మూడు ఇంగ్రీషు అక్షరాల సంయోజనకు తెలుగు విద్వ(త్రపంచంలో ఇంత 
గ్రామర్‌ ఎక్కడనుంచి వచ్చిందో, చుట్టూ ఇంత మిస్టరీ ఎలా ఏర్పడిందో సుమారు మూడు 
దశాబ్దాల నుంచి పరి శీలిస్తున్నా నా ప్రయత్నం ఇంకా పూర్తి కాలేదు. ఆయన పనిచేయని తెలుగు 
పత్రిక లేదంటే కొద్దిగా మాత్రమే అతిశయోక్తి. దాదాపుగా అన్ని పత్రికలలో పనిచేసిన ఏ్షాక 
సంపాదకుడు ఎబికె ఒక్కడే అంటే పూర్తి స్వభావోక్తి. పని చేసిన (ప్రతి పుత్రికనూ బాగుచేయటం, 
మెరుగుపర్పటం, స్థిరపరచటం, ఆకర్షణీయం చేయటం ఆయనకు స్వభావ సిద్దంగా వచ్చిన 
గుణం. పూర్వం తిరుపతి వేంకటకవులను ఆద్యతనాంధ్ర కవి (ప్రపంచ నిర్మాతలు అనేవాళ్ళు. 
ఇప్పుడు ఎబికెను కూడా ' ఆద్యతనాంధ్ర పత్రికా ప్రపంచ నిర్మాత అంటే సరిపోతుంది. ఆద్యతనం 
అంటే ఈ శతాబ్దపు చివరి మూడు దశాబ్దాల పైచిలుకుగా అన్వయించుకోవాలి. 

తెలుగువారికి (మిగతా వారి సంగతి నాకంతగా తెలీదు) ఒక అదృష్టం ఉంది తెలుగు 
ష(త్రిలకు తొలి రోజుల నుంచి మంచి విద్వత్తు, లోతైన సాహిత్యం పరిచయం ఉన్నవాళ్ళే 
సంపాదకులుగా ఉన్నారు. ఒకనాటి ముట్నూూరు కృష్ణారావుగారు, కాశీనాధుని నాగేశ్వరరావుగారి 
వంటి వారి నుంచి ఇటీవలి నార్ల వేంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, ఎబికె వరకు 
చూడండి. పూర్వపు వారిలాగే ఇప్పుటివారికి తెలుగు సాహిత్య పాండిత్యం బాగా ఉండటం అదనపు 
విశేషం. ఈ అంశంలో ఎబికె అధికుడిలాగా కనిపిస్తాడు ఒక్కోసారి ఈయన విశ్వసాహిత్య 
పాండిత్యం పారకులను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడనియ్యదు. ఈయన పేర్కొన్న రచయితల 
షేర్షను పలకటానికి కూడా కష్టపడతాం. ముకుంద రామారావును గురించి రాస్తూ ఆనటోల్‌ 
'ఫ్రాన్స్‌ను రాబర్ట్‌ (ప్రొస్తిను ఎజాపాండ్‌ని, మేరి మెకార్దిని, రాబర్ట్‌ లోవెల్‌ను (ప్రస్తావిస్తాడు కుప్పిలి 
పద్మను గురించి రాస్తూ సిల్వియా పాత్‌ కవిత్వం గురించి చెపుతాడు. పాటిబండ్ల రజని, 
రావులపళల్లి సునీతల గురించి రాసిన వ్యాసంలో విశ్వరచయితల పేర్టు అయితే చాలా నుంది 
పాఠకులు ఎనే ఉండరు 


ఐబికె సాహత్యకీయాలు 
పత్రికల వార్తలలోను, సంపాదకీయాలలోనూ రాజకీయాంశాలే ఎక్కువ కన బడతాయి. 
ఇటీవలి కాలంలో నాంస్కృతికాంశాలకు కూడా కొంత అవకాశం కల్పిస్తున్నారు ఆదివారం 
సంచికలలో, రాజకీయేతరాంశాల విశేష సంపాదకీయాలు కనిపిస్తున్నాయి రొటీన్‌ రాజకీయాల 
నుంచి ఇదొక పెద్ద రిలీఫ్‌. ఈ సంప్రదాయానికి ఎబికేయే (ప్రారంభకుడు అవునో కాదో నాకు 
సరిగ్గా తెలీదు కాని చాలామందికి (ప్రేరణ ఆయనే అని మాత్రం చెప్పవచ్చును ఈ ఆదివారం 
సంపాదకీయాలలో అధికభాగం సాహిత్యం మీద రాయటం ఒక పనిగా పెట్టుకున్నాడు ఎబికె 
వీటికి సాహిత్యకీయాలు అని పేరు పెట్టాడు. సాహిత్య సంపాదకీయాలు అనే రెండు మాటలను 
కుగిస్తే వచ్చిన మాట ఇది. ఈ పద్దతి ఇంగ్రీషులో ఉంది. ఫస్టు అక్టోబరును ,శ్రీ( కీ, ఫస్టోబరు 
అన్నాడు. 

ఈ సాహిత్యకీయాలు పూర్వం ఒక సంపుటం వచ్చింది. ఇది రెండో సంపుటం 
ఇందులో ఈయన అభిరుచి వైవిధ్యం, దృష్టి వైశాల్యం, కొన్ని ఆదర్శాల పట్ల నిబద్దత, 
మరికొన్నింట సామాజిక బాధ్యత మనకు కనిపిస్తాయి ఒకసారి కవిత్వం మీద, మరోసారి నవల 
మీద, ఇంకోసారి కథల మీద, ఒక్కోసారి అందమైన పుస్తకాల మీద - ఒకటేమిటి సాంస్కృతిక 
రంగాలన్నీ ఆయన క్రీడాప్టలాలే. వీటిల్లో సాంత ఆదర్శాలుంచాయి కాని స్వాభిమానాలు ఉండవు 
సీనియర్‌ రచయితలైన సినారె, గోపీల పుస్తకాల మీద రాస్తాడు. తన అభిరుచికి పాత్రమైన నామాడి 
(శీధర్‌ కవిత్వాన్నీ పరిచయం చేస్తాడు. 


అభ్యుదయ దృక్సుధాల మీద (ప్రత్యేకాభిమానం, దళిత, (స్త్రీవాదం పట్ల విశేషాభినివేశం 
కనపరుస్తాడు. అట్టా అని దృష్టి సంకుచితం కానీయకుండా జాగ్రత్త పడతాడు విప్లవ 
రచయితలను అభివూనిస్తూనే ఇతర రచయితలను గౌరవించే దృష్టి వైశాల్యం ఈ 
. సాహిత్యకీయాలలో కనిపిస్తుంది. కులవ్యవస్టను విమర్శిస్తూనే కులద్వేషాన్ని నిరసిస్తాడు. 
“సమాజానికి కేవలం (బాహ్మణవాదం ఎంత చేటో, కేవలం గుడ్డి (బ్రాహ్మణ ద్వేషం కూడా 
అంతే అనగ్రమని గుర్తించాలి” అని ఒకచోట అన్నాడు 


తెలుగు నవలలో ఇటీవల (ప్రతిభా స్పోరకమైన రేగడివిత్తులు, ఖాకీ బతుకులు అనే 
పుస్తకాలపై ఈ సంపాదకీయాలలో అద్భుత పరిచయాలున్నాయి ఖాకీబతుకుల గురించి రాసూ 
సివిల్‌ రూల్సులో 13వ నిబంధనను కోట్‌ చేసి రచయిత మోహనరావుపై జరుగుతున్న దాడిని 
ఎదుర్కొని అతని పక్షం నహిస్తాడు 

( వాదం పట్ల ఏశేషాభిమానం ఉన్నా సంయనునం పాటించడం కూడా ఎబికెలో 
కనిపెస్తుంది '' లల నేలానకి దూరంగా బాధ్యతలు తెలిసి మెలిగిన (స్త్రీవాదిగా'' బూర్‌ 


గ నన గా ఇ (వ ~ Pye స శా ద శః గు నజ జ గ అ ఇ 
ధాయూదెంగ రిని అభ వర్ణిస్తాడు ముఖ్యంగా ల్రిఫ్రురనేన (శ్రైననాస్‌ మరణానంతరం అతన రచనం 


x1 


సృజనాత్మక సంపాదక పరంపరలో కెనమెరుపు ఎబికె 
సంపుటిగా బయటకు వచ్చిన “హో'ను బాధ్యతగా తాను విమర్శించటమే కాక తి (శ్రీ మిత్రుల, 
వుగస్త్రీవాదుల బాధ్యతారాహిత్యాన్ని నిశితంగా వివుర్శించాడు. తి.(శ్రీ) (ప్రమాదంలో 
మరణించిన తరువాత ఊరూరా అధిక సంఖ్యలో సంతాప సభలు జరిగాయి, కవులు రచయితలు 
అతని పుస్తకాలంకితమిచ్చారు. ఆ సమయంలో ఈ సంపాదకీయం రాయటం ఆయన బాధ్యత 
స్వీకరణకే కాక సాహసానికి కూడా నిదర్శనం. 

ఎబికె ఈ సంపుటిలో అభిరుచి వైవిధ్యాన్ని (ప్రదర్శిస్తాడు ఒక్క ఉదాహరణ: నాగార్జున 
(గ్రూపు వ్యాపార సంస్థల వారు చెలువ కన్నడనాడు అనే పుస్తకాన్ని ప్రచురించారు. దీని సంకలన 
బాధ్యతను సునీతా బుద్ది రాజా అనే ఆమె నిర్వహించారు. కర్ణాటక (ప్రకృతి సౌందర్యాన్ని ఆమె 
అందులో బంధించి (ప్రదర్శించారు ఈ పుస్తకం చూసిన తరువాత ఎబికె అన్నట్టు '' కర్ణాటక 
పర్యావరణం కళ్ళు కుట్టిస్తుంది'' ఇట్లాంటి పుస్తకం ఆమె నిర్వహణలోనే తెలుగునాడు మీద 
1998 నవంబరు 1కి రాబోతున్నది మనకు అంత పర్యావరణ సంపద లేకపోయినా ఇతర కళా 
సంపదలున్నాయి గదా ఎబికె ఆ పుస్తకం మీద ఎక్కడో ఒక చోట రాస్తారని ఎదురుచూద్దాం 


ఎబికె పాండిత్యాన్ని అంచనా వేసే పని పెట్టుకోను. అది అపారం. నాబోటివాళ్ళు 
ఈదలేనంత అపారం పాండిత్యం కన్నా ఆయన భాషా ప్రయోగం నన్ను ఎక్కువ ఆకర్షిస్తుంది. 
అంతర్జాతీయ విషయాలను కూడా జాతీయ స్పృహతో, తెలుగు నుడికారం చెడకుండా చెప్పే 
నేర్చు ఆయనకుంది శోభాడే మీద రాసిన వ్యాసంలో ఈ వ్యాక్యాలు చూడండి “షర్టులు, 
జీన్స్‌, శారీస్‌, సెంట్టు, టూత్‌పేస్టులు, ఇళ్ళప్టలాలు, మై(క్రోవేవ్‌ ఓవెన్టు, వాషింగ్‌ మెషీన్లు, షేర్లు, 
బాండ్లు - ఈ ఉచ్చులు వివాహ సంబంధాల్ని మెరుగుపర్చెది పోయి ఉక్కిరి బిక్కిరి చేస్తాయని 
చెప్పింది వస్తువినియోగానికి ఆమె వ్యతిరేకం. అవి (స్త్రీ, పురుష సంబంధాల్లో కట్టుగొ య్యలుగా 
మారకూడదని మాత్రమే ఆమె (ప్రబోధం''. ఇక్కడ ఉచ్చు, కట్టుగొయ్య, ఉక్కిరి బిక్కిరి 
అనే పద (ప్రయోగంలో ఎంత నేటివిటీ కనిపిస్తుందో చూడండి. 


సిలొయా పాత్‌ చెప్పునదాన్ని తెలుగులో ఎంత అందంగా చెప్పాడో చూడండి “ప్ర 


ఆటబొమ్మ కాదు సింగారాల అంగారవల్లరీ కాదు. పులి, ఆడపులి, బెబ్బులి'. ఇంగ్రీషులో 
jewelled, lioness అనేమాటలున్నాయి 

ఎబిక వచనంలో సంగీతం ఉంటుంది. దీన్నే నన్నయ అక్షర రమ్యత (Syllabi harmony) 
అన్నాడనుకుంబా (ప్రతిచోట శ్రవణపేయంగా ఈ నాదం ఏవిపిస్తుంది కొన్ని అలవోకగా ఏరిన 
ఉదాహరణలు చూడండి 


1 జాతుల బతుకు ఎతుకులు తరతరాల బాధా కుయగా ధర్న అక్షం నెబద్దం Bree 


+ 
త్‌ 
య్‌ 


చరిత్ర. ఎది సాహిత్యకీయాలు 


2.కల్లోల్లం నుంచే ఎవరో కమలనాభుడు ఉదయిస్తాడు. 


3.సంజీవదేవ్‌ కుంచె మెరుగులే కాదు కలం మెరుపులూ చూపినవాడు కలం కల 
కూజితాలలోనూ రచనా ప్రక్రియలలోనూ వైవిధ్యం చూపించాడు. కవనంలో 
చిత్రకళాదవనంలో సూవ్మాతిసూక్మమైన విషయాలెన్నిటినో దర్శించి రచనల 
ద్వారా, గొప్సీ కార్యక్రమాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, వివేచన ద్వారా 
విఫులీకరించిన కళాతపస్వి సంజీవదేవ్‌. 


4.(కమలాదాస్‌) ప్రతిరాత్రీ (స్త్రీకి కాళరాత్రి కాకూడదనుకుంది. 


౯ 


5... (క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌, అడెన్‌, లుకాసీలు అంతర్యుద్దంలో చిక్కుకున్న స్వానిష్‌ 
(ప్రజలకు అండదండలుగా తమ గుండె గొంతుకలు కలిపారు. 


6.రాతినేలను అరక కుమ్ముతుంది. రేగడి పొర దమ్ముతో విచ్చుకుంటుంది. 


వర్ణావృత్తి, సంతులన పద, వాక్య ప్రయోగం అనే వ్యూహాల వల్ల ఈ సంగీత గుణం 
వచ్చిందనుకుంటున్నాను. మదర్‌ ధెరెస్సా గురించి రాసిన వ్యాసంలో ఈ కొసమెరుపు చూడండి. 
'ధెరెసాను మరచి విశ్వం ఉండలేదు. ఈ (ప్రపంచాన్ని మరచి ధెరెస్సా అక్కడా (ప్రశాంతంగా 
ఉండలేదు? థెరెస్సా, (ప్రపంచమూ ఒకళ్ళను మరిది ఇంకొకరు ఉండలేరని భావం. అయితే 
ఇల్టూగే ఉంటే అందం పోతుంది. ఈ భావాన్ని సమతులన వాక్యాలుగా పేర్చి అందం సాధించాడు. 


ఈ సాహిత్య సంపాదకీయాల్లో ఎ బికె ది సాహిత్య వచనం, ఇంగ్లీషులో దీన్ని క్రియేటివ్‌ 
ప్రోజ్‌ అంచారు. ఈ (క్రియేటివిటీ ఎబికలో ఉండవలసిన దానికన్నా ఒక పిసరు ఎక్కువే ఉంది. 
ఇది పదస్నష్టిలోనూ అరద్రసృష్టిలో కూడా కనిపిస్తుంది. సాహిత్యకీయాలు అనేమాటే కొత్త సృష్టి. 
'యాం(గీ యంగ్‌మెనను ఆగ్రహ భార్షవులు అని వాడతాడు వాత్సల్యం అనే మాటను 
సాంప్రదాయకంగా పెద్దలకు చిన్నవాళ్ళ పట్ల (ప్రణాయభావానికి వాడతారు. ఈయన స్త్రీ, పురుష 
(ప్రణయానికి వాడాడు. ఎబికె 'శరించు' అనే క్రియను ఈ పుస్తకంలో ఐదారు వ్యాసాల్లో వాడాడు 
నైఘంటుకార్దం “దూషించు' అని అకారణంగా దూషించడం అని ప్రాచీనారం అయితే, 
సకారణంగా ఆగ్రహించు అని నవీనాద్దం కల్పించాడు 

సైన్సును గురించి రాసినా సాహిత్య స్పర్శ లేకుండా రాయలేడు ఎబికె చంద్రగ్రహంలో 
నీరుందని శాస్త్రజ్ఞులు కనుక్కొన్న సందర్భాన్ని చెపుతూ ' చుక్కలో ఇవి కావు, సురలోకవాహినీ 
ఎ మలాంబుకణ కదంబములు కాని” అని _శ్రైనాధుళ్లీ స్మరించుకోగలిగింది ఒక్క ఎబికెయే 


సృజనాత్మక నంపాదకి పరంపరలో కొసమెరుపు ఎఖికె 

ఎబికె వచనం ఉరవళ్ళు, పరవళ్ళతో పరుగులు తీస్తుంది. చం(ద్రలత రేగడి విత్తులు 
నవల గురించి రాసిన ఈ భాగం చూడండి. చంద్రలత తెలుగులో నుడికారపు సొంపు ఎక్కువ 
ఆ నుడికారాన్ని ఈయన శైలీవేగం కలుపుకున్న తీరు చూడండి 


“ఈ తరం వారికి తెలియనివి ఇందులో ఎన్నో ఉన్నాయి. కోల్లేట్‌ పేస్ట్‌ తెలిసినంతగా 
కచ్చికపాడి తెలీదు. కళ్ళాపి పేరు తెలీదు. కర్ర తెలిసినంతగా ముగ్గుక(ర్ర తెలీదు. బావులు తెలిసినా 
మోటబావుల ఎరుకలేదు గోదావరి తెలుసు కాని వెన్నగాచిన తరవాత అడుగున దిగే “గోదారి! 
ఎరుగరు. బల్ల తెలుసు గాని బండి జల్ల తెలీదు. అడుసు తొక్కడం తెలిసినా చేనుదమ్ము చేయడం 
తెలీదు. మొక్కకు పాదులు తీయడం తెలిసినా గొప్పులు పోసుకోడం తెలీదు. గిత్తలు తెలిసినా 
వాటి గిట్టులు తెలీవు’ ఇట్టా సాగుతుంది ఈ వచనం. వాక్యంలో కాంట్రాస్టు, వాక్యాల్లో 
నిర్మాణసమత వల్ల ఈ వేగం వచ్చింది. 


ఎబికె వాల్కాట్‌ను గురించి రాసినా కృష్ణశాస్త్రి గారిని స్మరించగల భావుకుడు. 
సృజనాత్మక సంపాదక సం(ప్రదాయంలో బహుశా ఎబికె కొసమెరుపు ఆ సృజనాత్మకత ఈ 
సంకలనంలో పుష్కలంగా కనిపిస్తుంది. విచిత్రమైన శబ్ద చవుత్కారాలు, అద్దంపట్టు, 
చోటుచేసుకొను, వెలుగుచూచు వంటి క్రియా(ప్రయోగాలు, మనోపరిపక్వత వంటి అనిష్ట 
సంధులూ అక్కడకక్కడా కనిపిస్తున్నా, అవి అందమైన వచనానికి పెట్టిన చుక్క_ల్లాంటీవి. పట్ట 
చూసేవాళ్ళకి కనిపిస్తాయి గాని ('ప్రవాహవేగంలో కొట్టుకుపోతాయి 

తెలుగు ప|[త్రికారచన దేశ భాషలన్నింటికన్నా ఎంతో ముందంజ వేసింది. పత్రికల 
నిర్వహణలో అద్వితీయమైన సామర్ధ్యం కలిగివు ఉన్న ఎబికె తన సంఫాదకీయ రచనలోనూ 
దిట్ట. వీటిపై పరిశోధనలు జరగాలి. కాని ఎంతమంది పరిశోధకులు అంతటి సాహసం 
చేయగలరు! 


(ప్రొఫెసర్‌ చేకూరి రామారావు 


XV 


కొత్త శతాబ్లి ముఖద్వారానికి ముసాబులు 


అందరూ దార్శనికులు కాలేరు. అలా అని భవిష్యద్రర్గనం కోసం ఎవరూ 
ఉబలాట పడకుండానూ ఉండలేరు. కలగనడం మానవుని స్వభావం. కలలు కనలేనివాడు 
ఆదర్శాన్ని గౌరవించలేడు. కలను చెరిపివేసుకొనేవాడు రేపటిని గురించి ఆలోచన 
చేయలేడు. స్వప్నలోక సౌందర్యాన్ని అనుభవించగలిగిన వాళ్ళే భవిష్యత్‌ను గురించిన 
“బభూ(పింట్‌''ను కూడా తయారు చేసుకోగలుగుతారు! అలాంటి ఓ నమూనాయే 
రేపటి ప్రపంచం గురించీ, 21వ శతోబ్రంలో ప్రవేశించడానికి మానవాళి పడుతున్న 
పురిటి నొప్పుల గురిలబీ సుప్రసిద్ద అమెరికన్‌ మేధావులలో ఒకరైన (ప్రొఫెసర్‌ పాల్‌ 
కెన్నెడీ రచన “ప్రిపేరింగ్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ”. రానున్న అయిదు - 
పదేళ్ళలో (ప్రపంచవ్యాపితంగా సంభవించగలవని తానూహిస్తున్న పరిణామాలకు ఇది 
కెన్నెడీ వాక్సిత్రం. వర్తమాన ప్రపంచంలో సంపన్న దేశాలకు, వద్రమాన దేశాలకు, ఇంకా 
తక్కువ స్తాయిలో ఉన్న బడుగు దేశాలకూ మధ్య సాంఘిక, ఆర్టిక రాజకీయ రంగాలలో 
ఉన్న అసమానతలు ఆధారంగా రానున్న శతాబ్దంలో దేశాల వృద్దిక్నయాలను గురించిన 
ఒక ఊహాచిత్రాన్ని కళ్ళముందుంచుతున్న రాజకీయార్ట్ద శాస్త్రం ఇది. పాల్‌ కెన్నెడీ 
రచనలో మంచి-చెడుల గురించి స్టూలంగా పరిశీలించే ముందు తాజాగా నాల్లు]ైదు 
రోజుల క్రితమే మరి ఇద్దరు అమెరికన్‌ (ప్రముఖులు (ప్రపంచ వర్తక వాణిజ్యాల తీరు 
తెన్నుల గురించి వెల్లడించిన అభిప్రాయాలను కూడా గణనలోకి తీసుకోవాలి. అదే 
విధంగా విదేశీ గుత్త సంస్థల వ్యాప్తి వల్ల జరుగుతున్న అవకతవకల గురించి, ఈ 
పరిణామ క్రమాన్ని ముందుకు నెట్టడంలో సామాజ్యవాద శక్తుల లక్ష్యం గురించి 
(ప్రపంచ (ప్రజలకు వారు చేస్తున్న హెచ్చరికను కూడా పెడచెవని పెల్టలేము ఈ ఇద్రరిలో 
ఒకరు (ప్రముఖ ఆర్షికవేత్త రేమాండ్‌ లొబ్బా, మరొకడక అమెరికన రిపల్లోకన్‌. పార్లీ 
తరపున క్లింటన్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్ష పదనీకిపోటీచేస్తున్న 3పబ్లికన్‌ ఎతవారి 


ఎబికె నాహిత్యకీయాలు 


పాట్‌ బుఖనాన్‌. “సామ్రాజ్యవాద శక్తులు తవు సాంత ప్రయోజనాల కోసం 
రూపొందించుకున్న ఆర్థిక విధానాలే ప్రపంచంలోని వివిధ సంక్షోభాలకు దారి 
తీస్తున్నాయి” నీ, వరల్డ్‌ బ్యాంక్‌, ఐ.ఎమ్‌.ఎఫ్‌.ల ద్వారా తమ ఆర్థిక విధానాలను వద్ద్రమాన 
దేశాలపైన బలవంతంగా రుద్దుతున్నాయనీ డాక్టర్‌ లొట్టా అభియోగం. కాగా పాట్‌ 
బుఖనాన్‌ అమెరికాలో ఒక నూతన రాజకీయ శకాన్ని ఆవిష్కరిస్తున్నాడా అన్నట్టు, 
అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసే (ప్రకటనలు చేస్తున్నాడు. “మార్కెట్‌ ఎకానమీని ఆయన 
సంత దోపిడీతో పోల్చుతూ లాభాల వేట అనే తొక్కిసలాటలో సామాన్య మానవుడు 
బతకలేని పరిస్థితి వస్తుందన్నాడు. అందుకాయన చూపుతున్న విమోచన మార్గం - ఈ 
శతాబ్దం తొలి దినాల్లో అమెరికాలో తలెత్తిన పౌర సంస్థలను, చైతన్య వంతమైన పౌర 
ఉద్యమాన్ని పునరుద్దరించడం. అంతేగాదు, నేటి అమెరికన్‌ పాలక వర్గాలు సోవియెట్‌ 
పతనం తర్వాత ““(ప్రచ్చృన్న యుద్దం” తొలగి **ఏ నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 
బీజాలు పడ్డాయని (ప్రపంచ దేశాలను నమ్మించజూచారో ఆ ఆమెరికన్‌ విధాన పునాదులనే 
ప్రశ్నిస్తున్నాడు బుఖనాన్‌! అతని ఉద్దేశంలో - ఇటీవల (ప్రపంచ వాణిజ్యంలో వస్తున్న 
పరిణామాలు, టెక్నాలజీలో వస్తున్న పెను మార్పులూ సాధారణ, మధ్యతరగతి వర్గాల 
ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి; పారిశ్రామికాభివృద్ది దశలో ఉన్న దేశాలలో సంపన్న 
వర్గాలకూ పేద వర్గాలకూ మధ్య వ్యత్యాసాలను మరింతగా పెంచివేస్తున్నాయి. అందువల్ల 
అమెరికా తన వస్తూత్పత్తి రక్షణకు తగిన ఏర్పాటు చేసుకోవాలేగాని (ప్రపంచం తరపున 
“వకాల్తా” పట్టే పనికి దిగకూడదని బుఖనాన్‌ వాదన. ఇందుకనుగుణంగానే కార్పొరేట్‌ 
అమెరికా అల్లకల్లోలానికి గురవుతోంది. ““విశ్వీకరణ'' (గ్లోబలైజేషన్‌) పేరుతో, టెక్నాలజీ 
పేరుతో నేడు జరుగుతున్న పని ఉపాధి అవకాశాలు పెంచడం గాక వేలు, లక్షల 
సంఖ్యలో పనిపాళ్ళను ఉద్యోగాల నుంచి ఊడబెరకడమేననీ, ఈ పరిణామం అమెరికాలో 
రాజకీయ విపరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని “న్యూస్‌ వీకొ' లాంటి 
పత్రికలూ రాస్తున్నాయి. సెనేట్‌ మెజారిటీ నాయకుడు రాబర్ట్‌ డోల్‌ ఇంకొంచెం 
ముందుకుపోయి ““కార్పొరేట్‌ సంస్థలు లాభాలు తెస్తున్న మాటా నిజమే, కార్పొరేట్‌ 
లేఆఫ్స్‌ పెరిగిన మాటా నిజమే''నని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేగాదు, అమెరికా 
కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలను విమర్శిస్తూ కొత్తగా ఏర్పాటైన ప్రపంచ వర్తక 
సంష్ట (౪/10) నుంచి అమెరికా ఉపసంహరించుకోవాలని కూడా సలహా ఇస్తున్నాడు. 
పైగా బుఖనాన్‌ కారల్‌ మార్మొను ఉదహరిస్తూ అమెరికాకు స్వీయ రక్షణ విధానమే 


కొత్త శతాబ్ది ముఖద్వారానికి ముస్తాబులు 


((ప్రాటెక్షనిజం) వర్తక వాణిజ్యాలలో (క్రీరామ రక్ష అని చెప్పాడు : “స్వేచ్చా వాణిజ్య 
వ్యవస్థ వినాశకరమైనదీ, సాంఘిక విప్లవాన్ని త్వరితం చేసే దగ్గరి మార్గం'” అనీ 
"బాచ్చరించాడు. 


ఈ పూర్వరంగంలో చూసినప్పుడు పాల్‌కెన్నెడీ రచన ("Preparing For The 
Twenty First Century") వైశిష్ట్యం మనకు తెలుస్తుంది. కెన్నెడీ ఈ రచనకు 
ముందు మరొక (గంథం రాశాడు. 1500-2 000 సంవత్సరాల మధ్య (ప్రపంచదేశాలలో 
వచ్చిన ఆర్థిక పరిణామాల, సైనిక ఘర్షణల సారాంశాన్ని వివరిస్తూ, పెద్ద రాజ్యాల 
వైభవ పతనాలకు కారణాలను వెల్లడించిన రచన అది. (“రైజ్‌ అండ్‌ ది ఫాల్‌ ఆఫ్‌ ది 
గ్రేట్‌ పవర్స్‌”). ఈ రెండు రచనల్లో కెన్నెడీ ఏయే శక్తులు ఈ దేశాల ఉత్చాన 
పతనాలకు పౌరోహిత్యం వహించాయో చెప్పాడు. “21వ శతాబ్ది” రచనలో నేటి మళ్రీనేషనల్స్‌ 
విస్తృతి వర్త, టెక్నాలజీ (ప్రదర్శిస్తున్న విశ్వరూపం వల్ల మానవ సంబంధాలలో, దేశాల 
మధ్య సంబంధాలలో రాగల మార్పులను, వినాశకర పరిణామాలను సోదాహరణంగా 
వివరించాడు. “పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను? అన్న మహాకవి 
మాటకు కెన్నెడీ ఆవిష్కరిస్తున్న “శతాబ్దం? కూడా సాక్షి కాబోతోంది! పెరుగుతున్న 
జనాభా, తరుగుతున్న సహజవనరులు, కాలుకదపనక్కరలేని కమ్యూనికేషన్‌ వ్యవస్ట, 
బయోటెక్నాలజీ, జినెటిక్‌ ఇంజనీరింగ్‌, విశ్వసమాచార వ్యవస్థ ఇన్ని రకాల అనుకూల 
(ప్రతికూల వాతావారణం మధ్య (ప్రవేశిస్తున్న మరొక మహమ్మారి - మరీ నేషనల్స్‌. ఈ 
బహుళజాతి గుత్త సంస్థల (ప్రవేశంతో దేశదేశాల ఆర్దిక, రాజకీయ వ్యవస్థలు కల్లోలానికి 
గురి కాగలవన్న హెచ్చరికను పాల్‌ కెన్నెడీ గ్రంథం అందిస్తోంది. జన్యు శాస్త్రంలో 
(జినెటిక్‌ ఇంజనీరింగ్‌) వస్తున్న పెను మార్పుల వల ఆహారోత్సత్తులు ఎలా ఇబ్బడి 
ముబ్బడికాగలవో చెప్పాడు. వచ్చే శతాబ్ది పూర్వార్థం నాటికే ప్రపంచ జనాభా 800 
నుంచి 1000 కోట్టు కాగలదని అంచనా. బయోటెక్నాలజీ సాధిస్తున్న విజయాలు 
జనాభాకు, దాని ఆహార అవసరాలకు మధ్య గండిని ఎలా పూడ్చగలవో చెప్పాడు. 
రానున్న యుగంలో జనాభా, పర్యావరణ పరిస్థితులూ పరస్పరం ఎలా (ప్రభావితం 
చేసుకుంచాయో వివరించాడు. ఈ సమస్యలు ఆధారంగా పరిష్కారం కోసం 
పెనుగులాడుతున్న రాజకీయాలు ఏ దిక్కును ఆ(శ్రయించబోతున్నాయో ఉదాహరించాడు. 
కొత్త సాంకేతిక పరిజ్ఞానం సంప్రదాయ విలువలను ఎలా (ప్రభావితం చేయబోతోంది? 
శాస్త్ర, సాంకేతిక రంగాలలో దూసుకు వస్తున్న పరిణామాలు పెరుగుతున్న జనాభా 


3 


ఎబికె సాహిత్యకీయాలు 


ఉపాధి అవకాశాలను పెంచుతాయా? “టెస్ట్‌ ట్యూబ్‌? ప్రయోగాల ఫలితంగా సరికొత్త 
మొక్కల, మొగ్గల అనుస్ఫష్టీ - “విశ్వామిత్ర సృష్టి*కి దారితీసి కనుల పండువైన కొత్త 
సంస్కృతికి తోడునీడలవుతాయా, లేదా వె(ర్రి వేయి విధానాలన్నట్టు భస్మాసుర హస్తంగా 
మారుతుందా? తన బాగోగులన్నీ మానవుడి హస్తవాసి అంటాడు, అతని చేతిలోని పనే 
అంటాడు, 'కన్నెడీ. 


ఇండియా, చైనాల మధ్య పోలికతెస్తూ, చైనా జనాభా రేటు 2.4 శాతానికి 
పడిపోగా, ఇండియా రేటు 4.3 వద్దనే నిలిచిపోయింది. శిశుమరణాల సంఖ్య చైనా 
కంటే వునకు రెట్టింపు. జనాభా పెరుగుదలను ఇండియాలో త్వరపడి 
అదుపుచేసుకొనకపోతే 2025వ సంవత్సరం నాటికి చైనా జనాభా స్థాయికి చేరిపోతుంది. 
ఫలితంగా భూములు లేని నిరుపేదల సంఖ్య పెరిగిపోతుంది; పౌప్టకాహారానికి, 
అక్షరాస్యతకూ హెచ్చుమంది మరింత దూరమవుతారు; కొంపాగోడు కోల్పోతారు. 
జనాభా నియంత్రణ జరక్కపోతే (ప్రస్తుతం జనాభాలో సగం మందిని పీడిస్తున్న దారిద్ర్యం 
పెచ్చరిల్చుతుంది. ఈ పరిస్థితులలో 15 ఏళ్ళ వయసులో ఉన్న వారిలో 40 శాతేం 
జనాభా దారిద్య్ర పరిస్థితులు ఆఫ్రికా, పశ్చిమాసియాలలోని పెక్కు దేశాలకు దగ్గరగా 
ఉంటాయని కెన్నెడీ రాశాడు. అయితే దక్షిణాసియాలో, తూర్పు ఆసియాలో ఇండియా 
- చైనాలు “(ప్రాంతీయ అగగరాజ్యం'” కావాలని తహతహలాడుతున్నాయని ఆరోపించాడు. 
జనాభారీత్యా అగ్రరాజ్యాలైన ఈ రెండు దేశాలు రాజకీయంగా కూడా అగ్రరాజ్యాలు 
కావడం ఇష్టంలేకనే కెందరిలా రాస్తున్నారు, అంతర్జాతీయంగా చూస్త ఆసియా, ఆ(ఫకా, 
లాటిన్‌ అమెరికాలలో పరిస్థితులను వివరించడానికి ప్రయత్నించినంతగా ఆమెరికా, పశ్చిమ 
రాజ్యాలు (ప్రపంచ రాజ్యాలపై పెత్తనం 'కోసం జరిపే పెనుగులాటను కెన్నెడీ వర్ణించలేదు. 
అయితే సైన్స్‌, టెక్నాలజీలలో వస్తున్న మార్పులు - 21వ శతాబ్దంలో ప్రవేశించడానికి 
అన్ని హంగులతో కూడిన కొంతమంది వ్యక్తుల, సంస్థల (ప్రయోజనాలకే పరిమితం 
కావచ్చునని, ఆ అవకాశాలు కొలది దేశాలకే పరిమితం కాగలవనీ ఆయన జోస్యం 
చెప్పాడు. ఎన్ని లోపాలు ఉన్నా, ఇండియా - చైనాలకున్న మానవ సంపద మరెవరికీ 
లేనందున, ఈ దేశాలు వాసిగల విద్యావ్యాప్తికి నడుములు బిగించి, (ప్రగతి కార్యక్రమాల 
అమలు కోసం అకుంఠితమైన (ప్రయోగాల ద్వారా ముందడుగు వేసి, జొత్నాహిక 
పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించుకొని, కార్మికుల, ఇంజనిర్ర, సైంటిస్టుల, సాంకేతికజ్ఞుల, 


లూ 


డిజైనర్ల నైపుణాన్ని పెంచుకోగలిగితే - ఈ దేశాల అంగబలమే అసలు సిసలైన గోప్ప 


4 


కొత్త శతాబ్ది ముఖద్వారానికి ముస్తాబులు 


పెట్టుబడి అవుతుందని పాల్‌ కెన్నెడీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాంటప్పుడు 
జనాభా శాపం కాదు, ఆశీర్వాదమేనంటాడు! కాబట్టి ఇంతకూ కావలసిందల్లా, మానవాళికి 
పునర్వికాసం. అది పునర్విద్యవ్యల్లనే సాధ్యం. ఇది కొత్త సూత్రం కాదు. ఈ ప్రాపంచిక 
వ్యవస్ట్ర నిరంతరం విద్యకూ, విలయానికీ మధ్య సాగుతున్న సమరంలోనే తనతనాన్ని 
నిరూపించుకొంచోందని తాత్వికులు అంటారు. కాకపోతే ఈ శతాబ్దం ముగింపు దశలో 
అజ్ఞానానికీ విజ్ఞానానికీ మధ్య ఈ పోరు మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? 
జనభా సమస్యలు, మానవుడు తన అవసరాల కోసం దారితప్పి చెడగొట్టుకుంటిన్న 
పరిసరాలు, వినాశాన్ని చేతులారా కొని తెచ్చుకోగల మానవుని శక్తీ - ఈ పోరుబాట 
తీరును దిద్రితీర్చుతుందని కెన్నెడీ _ఊహ. ఈ సందర్భంగా (శ్రీశ్రీ, చెప్పిన ఒక మాట 
గుర్తుకొస్తుంది: ఈ సారి యుద్దం వస్తే దేవుడున్నట్లే, యుద్దం రాకపోతే - మానవుడే 
దేవుడవుతాడు!! 

(ఆదివారం 3, మార్చి 1996) 


భారతీయ నవలాకాశంలో “అరుంధతీ” నక్షత్రం 


ఉదయ సంధ్య, సాయం సంధ్య - ఆమె సమయా సమయాలు. కాలం ఆమె 
చేతిలో కరకు తేలింది. ఆమె కళ్లతో వింటుంది. చెవులతో చూస్తుంది. కాలం కదలికలను 
కనిపెట్టగల కళా వైదుష్యం తన సొత్తు కాబట్టే, ఆమె దృష్టిలో ఒక్క రోజులోనే, 24 
గంటలలోనే వైయక్తికంగానూ, సామాజికంగానూ మార్పులు, ఎన్నో మార్పులు సంభవం. 
కాలవాహినిలో ఆ కొలది గంటలే మానవుల జీవితాల్ని ఊగించి శాసిస్తాయి, 
కుదిపివేస్తాయి. కాలిపోయిన ఇల్టు మిగిల్చిన శిథిలాల నుంచి పునర్దీవనానికి ప్రాణికోటి 
తహతహలాడుతుంది. ఆ శిథిలాలను చారిత్రక సత్యాలుగా పునరుజ్జీవింపజేసి పరిశోధించి 
భద్రపరచాలి, ముందుతరాలకు చరి(త్ర పాఠాలు అందించాలి. ఆ శిథిల చరిత్ర పొదిగిన 
రహస్యాలను వెల్లడించాలి. దాచినా దాగని సత్యాలకు కొత్త అర్జాలు చెప్పాలి. నూతన 
భాష్యాల ద్వారా నవ్య సంస్కృతి నిర్మాణానికి నడుంబిగించాలి. అవి కొందరి దృష్టలో 
చిన్న ఘటనలే కావొచ్చు, అతి సామాన్య విషయాలే కావొచ్చు. కాని ఆ “చిరు సత్యాలే 
చిరంతన సత్యాలుగా సానతీరిన జానపదుల వ్యధార్థ జీవిత యథార్ర దృశ్యాలుగా విశుద్ర 
కథారత్నాలుగా ("they become the bleached bones of a story") మన 
కళ్లముందు ఆవిష్కరించుకోవాలని ఆమె ఆకాంక్ష అదే - తాడితుల, పీడితుల జీవితాలను 
పోరుబాటలో దిద్దితీర్భుకొనే రోజు కోసం ఎదురు చూస్తున్న ఆమె చేతిలోని కథా 
వస్తువు. అందులోనే ఆమె చిన్నారి లోకాల చిరుదేవుత్తను చూపింది. ఈ రోజుకీ 
రకరకాల వెలివేతలకు లోనవుతున్న దళితుల భగ్న హృదయాలను విప్పిచూపిన ఆమె 
నవల “ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ తియగ్స్‌''. రచయిత్రి అరుంధతీరాయ్‌! ఇటీవల అంతర్జాతీయ 
సాహితీ క్షేత్రంలో కొత్త సాళ్లు దున్నుతున్న అరుంధతి సృష్టించిన ఈ నవలపై వచ్చిన 
బహుకొలడి భాష్యాలూ, విమర్శలూ - అసలు నవలా సారాంశాన్ని ఏ మాత్రం 
పట్టుకోకుండా చిల్లర మబ్లర ముచ్చట్లతో సరిపెళ్టుకున్నాయని చెప్పాలి! పురాణ స్నష్టి 
అయిన వశిష్యడు పాతివ్రత్య ధర్మం పెరి" స్వార్ధం కొద్దీ తనకు కట్టు బానిసగా 
మార్చుకొనేందుకు ఆనాటి అరుంధతికి కమండలాన్ని చేతికిచ్చి దానితోనే సరిపెట్టుకోమని 


6 


భారతీయ నవలాకాశంలో “అరుంధతీ నక్ష[తం 


జబర్దస్తీ చేసి ఉండవచ్చు. కాని ఈనాటి అరుంధతి ఆ కమండలాన్ని కత్తిగా, కలంగా 
మలిచింది! అధునాతన భారతీయ నవలా (ప్రపంచంలో వింతకాంతులతో, నిశితమైన 
స్వచ్చంద భావనాధారతో, సరికొత్త మనో దృశ్యాలతో, అరుదైన చమత్కోరంతో, (ప్రతి 
పద కవితా స్పూర్తితో తొలి రచనతోనే వెలుగులు చిమ్ముకుంటూ అవతరించిన కవీ, 
కథా రచయిత, నవలాకారిణి అరుంధతీరాయ్‌. కమలాదాస్‌ స్వీయ చరిత్రను పోలిన 
స్వీయ కథా చిత్రం అరుంధతి నవల. అరుంధతి ఒప్పుకొన్నా, లేకపోయినా ఎదుగుదలలో 
ఎన్నో అవకాశాలకు దూరమైన దళిత బిడ్డల, అనాథల ఆక్రందనకు తన స్వీయ చరిత్ర 
పూర్వరంగంగా అక్షర రూపమిచ్చిన నవల ఇది. రాహెల్‌ (బాలిక) ఎసా (బాలుడు)లు 
జీవితమనే తిరుగలిలో నలిగిపోతున్న అనేక మంది బాలబాలికల తీరని కోరికలకు, 
తీర్చుకునే తాపత్రయంలో అంగలార్చి అడుగడుగునా హతాశులయ్యే (ప్రాణులకూ ఇందులో 
(ప్రాతినిధ్యం వహిస్తారు. ఇలాంటి అనాథల్ని, అణగారిన సంతతినీ, సమాజం అజాపజా 
పట్టించుకోని దళితులను చరిత్ర హీనుల్ని చేయడానికి చరిత్రలో జరిగిన ప్రయత్నాన్ని, 
అన్యాయాన్నీ ఎండకట్టుడం అరుంధతి రచన అసలు ఉద్దేశం. కావలసింది ఆ ప్రేమ 
పురాణాలు, ఈ ముట్టుడికైన ఖర్చుల చిఠాలు కావు. ఇందులో జాగ్రఫీ ఉంది, చరిత్ర 
ఉంది, కనిపించని చరిత్ర తాలూకు రహస్య పురాగాధలున్నాయి. “రూట్స్‌?” 
గంథంలోలాగా దగాపడిన దళిత జీవుల తరతరాల వంశ వృక్షాల తబిశీళ్టు తెలుసుకునే 
ఓ (ప్రయత్నం ఉంది. చారిత్రక విభాత సంధ్యలలో, స్పృశ్యతాస్పుశ్యతల ఊసులేని ఆ 
సువవాహూర్తాలలో పీడితులు వేసిన అడుగుజాడలను, వాటి ఆనవాళ్లనూ 
రూపుమాపడానికి జరిగిన కుట్ర దాఖలాలు వెల్లడించే ప్రయత్నం ఉంది. ("their 1001 
Prints had been swept away’)! కేరళ కార్యరంగంగా, అలెప్పీ, ఎర్నాకుళం, 
కొట్టాయంలు వేదికలుగా జరిగిన దళితుల మహా(ప్రస్థాన గాథకు రాహెల్‌, ఎస్తాలు నవల 
ఆసాంతం (ప్రాతినిధ్యం వహిస్తారు. ఇందులో హైందవుల మీదనే కాదు, క్రైస్తవం మీద, 
చర్చి పనుల మీద కూడా చెణుకులున్నాయి. బైబిల్‌ను ఒక చేతో, బందూకును మరొక 
చేతో పట్టుకొని కేరళలో (ప్రవేశించిన కైస్తవ చరిత్ర కొంత ఉంది. క్రైస్తవాన్ని ఆ(శ్రయించక 
తప్పుని దారిద్ర్య గాథ ఉంది. పార్లమెంటరీ పంథాను చేపట్టిన తరువాత “రంగు 
మార్చకుండానే దిక్కుమార్చి*”న వామపక్షాల వ్యాపార సరళి గురించిన అంటింపులూ 
ఉన్నాయి, వాస్తవాల చాటింపులూ ఉన్నాయి అవకతవకలకు, అన్యాయాలకూ చోటిచ్చిన 
వివాహ చట్టాలపై (లవ్‌లాసి) చరుపులున్నాయి, పురుషాహంకార సమాజంపై విరుపులూ 
ఉన్నాయి! సల్మాన్‌ రప్తీ బొంబాయిలో తన చిన్ననాటి ముచ్చట్టు ఆధారంగా “మిడ్‌నైట్‌ 
7 


ఎబికె సాహిత్యకీయాలు 


చి(ల్హన్‌' రాశాడు. కేరళ వాతావరణం జీవన పతాకంగా అనాథ దళితుల చరిత్రకు 
అరుంధతి నవల బీజం వేసింది. అందుకు అవసరమైన వాతావరణాన్ని ఆప్రియా' 
నుంచి ఆంధ్రప్రదేశ్‌ దాకా (హైదరాబాద్‌) కథలో అల్టుకుంది. “అయెమీనమ్‌'? (గ్రామం 
కథా వేదిక. అంతర్జాతీయంగా గుర్తింపుకోసమా అన్నట్టు ఒక తరం వారి పాత ఇంట 
పురా వస్తువులు - వయోలిన్‌ స్టాండు, ఊటీ కబోర్టులు, ఢిల్లీ బెడ్స్‌, దంతపు గుబ్బలు 
పొదిగిన వియన్నా (డ్రెస్సింగ్‌ టేబిల్‌, డైనింగ్‌ టేబిల్‌ చూపిస్తుంది. రాహెల్‌, ఎస్తా కవలల 
తల్లిదం[డ్రులు, తాతముత్తవలు, ముత్తాతలు, జేజెమ్మలు జీవన సమరంలో పడిన 
కడగండ్లను ఏకరువు పెట్టటంలో “అమ్ము” పాత్ర ద్వారా అరుంధతి తన “అమ్మ! 
మేరీరాయ్‌ గాధను చెప్పక చెప్పింది! దారిద్ర్య భారంలో ఉన్న కుటుంబానికి గానీ, 
వ్యక్తికి గానీ ఎదురయ్యే సమస్యలు ఒకటి కావు. శూ (ద్రకుడు రాసిన ““మృచ్చకటికమ్‌'' లోని 
చారుదత్తుడు చెప్పినట్టు దారిద్యంతో తీసుకుంటున్న వ్యక్తి నెత్తిపైకి చేయని నేరాలు 
కూడా వచ్చిపడతాయి. భర్త తప్పిదానికి భార్య బలికావడం సర్వసాధారణం. ఛిద్రమ్రైన 
కుటుంబానికి రక్షణ దుర్రభం. అదే 'అమ్ముకు జరిగిన అన్యాయం. అరుంధతి తన 
బెంగాలీ భర్తకు విడాకులివ్వవలసి వచ్చింది. ఈ నవలలోని “అమ్ము (కవలల తల్లి) 
అస్సాం టీ తోటల్లో ఉద్యోగం చేసుకుంటూ తాగుడికి అలవాటు పడిన భర్త సంసారాన్ని 
గాలికి వదిలినప్పుడు విడాకులు తీసుకుంటూ కవలల్ని అతి కష్టం మీద సాకుకుంటూ 
వస్తుంది! అరుంధతికి ఆ(ద్రత హెచ్చు, మానవతా స్పర్శ అమోఘం. “బందిపోటు 
రాణి''గా (ప్రసిద్దిలోకి వచ్చిన పూలన్‌దేవిపై తీసిన చలన చిత్రాన్ని మానవీయ దృష్టితో 
తూర్ఫారపట్టి, ఏ ఏ సాంఘిక దురన్యాయాలకు పూలన్‌ బలి అయిందో చెప్పి, ఆమె 
జీవితానికి చిత్రంలో జరిగిన వక్రీకరణను ఖండించిన మొదటి విమర్శకురాలు అరుంధతి. 
వాస్తుశిల్పి విద్యార్ధిగా గెరార్‌డ కుస్హా (ఢిల్లీ) పర్యవేక్షణలో బతుకు తెరువు కోసం 
కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన అరుంధతి గోవా వీధుల్లో కేకులు తయారు చేసి బీచ్‌లో 
వాటిని అమ్ముకుని పొట్టుపోసుకుని జీవించిన కర్మజీవి, కష్టజీవి. 


కుటుంబం పడిన బాధలు ఆమెకు పాఠాలయ్యాయి. కనుకనే అరుంధతి జీవన 

సమరంలో రాటుతేలి ఈ (ప్రపంచాన్ని సాధించాలనుకుంది. ఆమె ఒక సందర్భంలో ఈ 

విషయాన్ని కాళ్ళు తడబడకుండా నీళ్లు నమలకుండా చెప్పింది : “చిన్నప్పటి నుంచే 

నేను రాజీపడకుండా నా షరతులపైననే ఈ (ప్రపంచంతో విషయం తేల్చుకోవాలని 

న్నిర్ణయించాను. నాకు తల్లిదండ్రులు లేనట్టే లెక్క. బాబాయిలు, మేనమామలూ లేరు, 

పిన్నులు, మేనత్తలూ, ఎవరూ లేరు. నా భావికి నేనే బాధ్యురాలిని'' ఆలా రాజీపడలేదు 
రి 


భారతీయ నవలోకాశంలో “అరుంధతీ నక్షత్రం 


కనుకనే మి(త్ర- వాత్సల్యంలో ఒకరిచ్చిన ఉంగరం రూ. 300కు అమ్ముకొని (గోవాలో) 
జీవించగలిగింది. ఒక పట్టణాభివృద్ది సంస్టలో ఓ చిన్న ఉద్యోగం కుదిరితే అద్దెకు 
తీసుకున్న సైకిల్‌ మీద వెడుతుండేది. తల్లిదండ్రులు ఉండి కూడా అనాథగా బతికిన 
అరుంధతి ఇంత దారిద్ర్యం అనుభవించ్సబట్టే తన నవలలో దళిత చరిత్రను నూతన 
కోణం నుంచి దర్శించింది. కథా (క్రమంలో ఒకచోట కర్టుల్లో అనాథ దళితుడుగా 
పేర్కొంటూ అతడు స్వయం (ప్రతిభతో పలువురు మెచ్చిన ఆరాధ్య వీరుడయ్యాడని 
చెప్పి, వ్యక్తిత్వ వికాసానికి జేజేలు పలుకుతుంది! పరాజయం పరాభవం కాదని, రాబోయే 
విజయ పరంపరకు పునాది అనీ భరోసా ఇస్తుంది. నిరాశలో కూడా తొణకని 
నిండుకుండగా కర్ణుణ్ణి భావిస్తున్న అరుంధతి దళితులందరి మనస్సుల్లో సదా వెలగవలసిన 
నక్షత్రం. జీవితానుభవం నుంచి ఆమె నేర్చుకున్న పాఠం - ఎవరినీ పూర్తిగా 
నమ్మకూడదని! ([బూటస్‌ సీజర్‌కు పరమ ఆప్పుడే అయినా ఆయన్ని చంపింది కూడా 
(బూటస్సే! అందువల్ర "You cannot trust anybody, mother, father, brother, 
husband, best friend, Nobody" అంటుంది అరుంధతి. ఇది ధర్మా(గ్రహంలో 
వచ్చిన శాపమే కాని చరిత్రను తప్పుగా అర్ధం చేసుకోడం కాదు. ఆ విశ్వాసం లేకపోతే 
కర్డుళ్లి వెనకేసుకురాదామె! చరిత్రకు కొత్త భాష్యం చెబుతున్న అరుంధతి దృష్టిలో - 
సమకాలీన చరిత్ర, యుద్దాలు, కలలలో కనే యుద్దాలూ, చంద్రుడిపై మానవుడి 
కాలూనిక, ఈ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, సాహిత్యం, తత్వశాస్త్రం, విజ్ఞానాన్వేషణ - 
ఇవన్నీ నేలతల్లి కనురెప్పల చాటున దాగవలసిందే, తవు ఉనికిని అలా 
సమర్దించుకోవల్సిందే! అంతేగాదు, అరుంధతి ఆలోచనలో జాతి ఎదుర్కొనే సంక్షోభాల 
ముందు వైయుక్తికమైన నిరాశ నిస్పుహలు పనికిమాలినవీ, వెలవెలపోయేవ. ఒక విధంగా 
మన జాషువా కవితా ““గబ్బిలంి*తో పోటీపడుతున్న నవల అరుంధతి వచన రచన! 
జాషువా అన్నట్టు “*నాదు కన్నీటి కథ సమన్వయము సేయ / నాద హృదయంబు 
గూడ కొంతవసరంబు””. ఆ అవసరాన్ని అరుంధతి గుర్తించింది. జరిగిన పొరపాటు 
సకాలంలో సరిదిద్దుకొనకపోతే అది అలవాటుగా మారి సంప్రదాయంగా ఆచారంగా 
బలపడుతుంది. అస్పుశ్యతకు అర్హం ఆదే స్పర్శకు, స్పందనకూ అభేదం ' ఉంది. 
దారిద్ర్యాన్ని గుర్తించగలగడం స్పర్శ, దారిద్ర్యాన్ని రూపుమాపడానికి ఉద్యమించడం 
స్పందన అలాంటి స్పందన లేని వాళ్ల గురించి అరుంధతి ఏవుంటుంది? 
చూసీచూడనట్టు తప్పించుకు తిరగడం అలవాటులో ఘోరపారపాటు అంటుంది 
ఎలా? "the smeliness, like other peoples" Poverty was merely a 
9 


ఎబికె సాహిత్యకీయాలు 


matter of getting used to.... airconditioning, nothing more"! ఈ 
తప్పిదం ఇలా ఉండగానే ఒకరెవరో కేరళలో అరుంధతి నవల ““ఆక్షీలి” రచనగా 
పేర్కొంటూ, అలాంటి (ప్రస్తావనలను తొలగించాలని (పేజీ : 337) కోర్టుకెక్కారు! 
ఈ వాదనలో పసలేదు. ఎందుకంటే, చంద్రకాంతిని అనుభవిస్తూనే, చం(ద్రునిలోని 
మచ్చను చూపడం లాంటిదీ వాదు! మానవ జీవితం పడుగు పకల సమన్వయం. 
మంచి చెడుల పూర్ణ కుంభం. బహుళ కాంతుల రోచిర్నివహం “అశ్లీలం? గురించి 
కబుర్దు చెప్పేవాళ్లు కాపురాలు కట్టిపెట్టి, మునివాటికలలో చేరగలిగితే, చెప్పే నీతి పాఠాలకు 
ఆర్థం ఉంటుంది. ఈ కారణం మీదనే 1930ళ్లో జేమ్స్‌ జాయిస్‌ “యులిసిస్‌” 
నవలను నిషేధించాలని కొందరు కోర్టుకు ఎక్కినప్పుడు - అమెరికన్‌ జిల్హా కోర్టు జడ్డి 
ఊల్సే కేసును కొట్టేశాడు! నవలా రచనలో ఒక ప్రయోగంగా, భాషా రంగంలో ఒక 
సంచలనంగా దూసుకువచ్చిన జాయిస్‌ రచనను “భావ (ప్రకటనా స్వేచ్చకోసం 
జరుపుతున్న పోరాట చరిత్రలో ఒక “.మహథ్రటనాగా న్యాయమూర్తి పేర్కొనవలసి 
వచ్చింది! మానవ సహజమైన జీవ కార్యకలాపాల వృర్ణనే గాని అందులో అశ్రీలత తనకు 
కనిపించలేదన్నాడు. పరిపూర్ణ రూపంలో మానవ నైజాన్ని పాఠకులకు అందించడంలో 
జాయిస్‌ వాడిన (ప్రతీ మాటా ఒక్కో అలంకారం అన్నాడు! (స్త్రీ, పురుషు ఆంతరంగిక 


జీవితాలపై అదో శక్తివంతమైన వ్యాఖ్యానం అన్నాడు ("EaCh wంrd of the book is 
like a bit of mosaic to the detail of the picture... a very powerful 


commentary on the inner lives of men and women")! ఈ మాటలన్నీ 
అరుంధతి రచనకూ వర్తిస్తాయి. వాక్య నిర్మాణంలో, భాషా ప్రయోగంలో కొత్త బాణీలు 
సృష్టించింది. భాషా సూత్రాల నియమోల్లంఘనమే కాదు, ఆంగ నవలా చరిత్రలో 
సీమోల్లంఘనమూ చేసింది. అరుంధతి భావ చిత్రాలకు ఓ ఉదాహరణ : “ఆ కళ్లలో 
సాగర రహస్యాలు - ఆ చెవులపై ముత్యాల వాన చినుకులు (Sea 360813 in eyes 
- A silver raindrop on ear). దళితుల ప్రస్తుత పరిఫ్టితులను కూడా అరుంధతి 
పరామర్శించింది : ““అస్స్సళశ్యతా సమరంలో మేము బందీలం. చివరికి మా కలల్ని 
కూడా వీళ్ళు శాసిస్తున్నారు. కల్లోల సముద్రంలో లంగరు దొరకని ప్రయాణం మాది. 
తీరమా, చేరనివ్వరు. మా కన్నీటి వాగులా, ఇంతకన్నా తరోది లేదు. మా ఆనందాలా, 
పెరోది లేదు. అసలు మా జీవితాల విలువ ఇంతకన్నా- ఒరిగి పడేదీ లేదు. ఈ స్టితిలో 
మా జీవితాలు చిన్ని చిన్ని కోర్కెలతోనే సరిపుచ్చు కుంటాయి. ”' 


(ఆదివారం 13, జులై 1997) 
10 


““నల్తరేగడి దున్ని చూడు! 
తెలజొన్నలు పండవేమో”?! 


““వ్యవసాయాన్ని మించిన కళేం ఉంది? వ్యవసాయదారుడిని మించిన 
కళాకారుడెవ్వరు? పాలం కాగితం పైన నాగలి కుంచెతో గీసే అద్భుత చిత్రాలు పచ్చని 
చేలు. మట్టిని మాణిక్యంగా మలచకల్‌గే పరుస వేదిని ఎరిగిన స్వర్హకారుడు; ఎద్దు 
మువ్వల నేపథ్యంలో అలుపు తీర్చుకోను ఆశువుగా పాడుకునే పాటలతో సంగీతకారులకే 
సంగీత కారుడు; (ప్రకృతి మాత గీచిన అపురూప చిత్రంలో ఆమె మురిపంగా దిద్దుకున్న 
ముద్దు బిడ్డడు వ్వవసాయదారుడు''. 


రెండు మూడు రోజులనాడే లాస్‌ ఏంజల్స్‌లో జరిగిన పదకొండవ ఉత్తర 
అమెరికా తెలుగు మహాసభల సందర్భంగా భూరి పురస్కారం పొందిన తెలుగు ఆడపడచు 
పైడి చంద్రలత రచించిన “రేగడి విత్తునాలు*”” నవలకు ఈ మాటలు తాత్త్విక పునాదిని 
సమకూర్చి పెట్టాయి. ఇది చంద్రలత తొలి నవలే అయినా తెలుగు రైతు చేతికి 
అందివచ్చిన చంద్రహాసం! ఇది తెలుగు రైతు ఉసురు. తెలుగు నవలా చరిత్రను కొత్త 
మలుపు తిప్పగల నవల “రేగడి విత్తులు”; కోస్తాలోని రేపల్తెకు, తెలంగాణాలోని మైబ్‌నగర్‌ 
(వుహబూబ్‌నగర్‌ - పాలమూరు) జిల్లాలోని ““నడిగడ్డి'కూ మధ్య వారధిగా 
వలసబోయిన ఒక రైతు కుటుంబం ఈ నవలకు ఇతివృత్తం. అమెరికాలో భారతీయ 
ప్రవాసుల కడగండ్లకు భారతీముఖర్హి సరిగ్గా పదేళ్ల నాడు “ది మిడిల్‌ మాన్‌ అండ్‌ 
అదర్‌ స్ట్రోరోసి'*” రచన ద్వారా అద్దం పట్టింది. (ప్రవాస భారతీయుల సమస్యలను, వారి 
జీవితాలను ఆమె ఉద్విగ్న హృదయంతో సజీవ పాత్రలలో హాస్య భరిత సంభాషణా 
చాతుర్యంతో మలిచిపెట్టింది నిష్కర్షగా చర్చించింది, నిండు మనసుతో అభిప్రాయాలు 
వెల్లడించింది ముఖర్జీ నవలకు ఆనాడు (1988) “నేషనల్‌ బుక్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ 
అవార్డు” పురస్కారం లభించింది. కాగా ఈ రోజున పైడి చంద్రలత తెలుగు రైతు 


11 


ఎబికె సాహిత్యతీయాలు 


బాగోగులను, కష్టసుఖాలను సీమాంతరాలు దాటించి అక్కడి తెలుగువారిని అలరించే 
(ప్రయత్నం చేసింది. ఇది సామాన్యమైన ప్రయత్నం కాదు, బృహత్‌ యత్నం. ఇది 
విశాలాంధ్ర సరిహద్ధులలోనే జరిగిన ప్రవాసాంధ్రుల కథ, వాస్తవ గాథ, (ప్రకృతి వైపరీత్యాల 
దోబూచులాటల మధ్య, ప్రభుత్వాల (ప్రజా వ్యతిరేక విధానాల మధ్య, పాలకుల పదవీ 
వెంపరలాటల మధ్య కొన్ని రైతు కుటుంబాలు, నేలతల్లిని, కన్నతల్లిలాంటి భూమినీ 
నమ్ముకొన్న తెలుగు కుటుంబాలు మనుగడ కోసం రాష్ట్రంలోనే మరో తెలుగు ప్రాంతానికి 
వలసపోయిన గాథ ఇది. చంద్రలత “రేగడి విత్తులు” ఆద్యంతం మట్టి వాసనే. 
చెలకదున్నుకుని, బతికి పరాధిన స్టీితి నుంచి బయటపడాలన్న రైతు ఆశ ఈ నవలకు 
శ్వాస! ఈ శ్వాసను పీల్చుకోడానికి వచ్చిన అడ్డంకులను అధిగమించి సమైక్యతా గానం 
చేసిన కుటుంబగాథ నవలకు (ప్రాణం. ఆంధ్ర - తెలంగాణా ఉద్యమాలకు అతితంగా, 
బతుకు తెరువు కోసం ఆధునిక పద్రతులలో వ్యవసాయాన్ని చేపట్టి నాలుగు రాళ్ళు 
వెనకేసుకోడంకోసం వలసపొయిన చోట (ప్రతివారికీ ఆదర్శకుటుంబంగా అవతరించడానికి 
చేసిన ప్రయత్నం దానికి పూర్వ రంగం. తెలుగుజాతి వైతాళికులలో ఒకరైన సురవరం 
(ప్రతాపరెడ్డిని కన్నగడ్డ “నడిగడ్డి కృష్ణా - తుంగభద్రల మధ్య నల్లరేగడి ప్రాంతం. 
సారవంతమైన నడిగడ్డ ఏళ్ళూ పూళ్ళుగా బీడుగా, తుమ్మల బీడుగా, నైజాం రక్కసి 
కీడుగా పడి ఉన్న, కేవలం జొన్నకు, సజ్జకు, వాము పంటకూ పరిమితమైన ఆ 
భూమిలో వరివంగడాలతో, సంకరజాతులతో రాజనాలు పండించగల గడ్డగా మార్చడానికి 
చేసిన కృషీవలుల అవిశ్రాంత శ్రమ జీవనానికి ఈ నవల నిలువుటద్దం. స్టానికుల 
సహకారం, ఆప్యాయతలు, అనురాగాలు, (ప్రేమలు, ఎదుటివాడి మనస్సు నొప్పించకుండా 
వారితో కలివిడిగా, కలుపుగోలుగా స్థానికులతో (ప్రవాసులు సంచరించడం తెలుగువారి 
ప్రాంతాలలో తెలుగు వాడిగానే మసలడం - రెండు (ప్రాంతాల మధ్య (ప్రజల మనోవికాసానికి 
ఎలా దోహదం చేస్తుందో నిరూపించిన అద్భుత నవల “రేగడి విత్తులు”. తెలుగు రైతు 
కుటుంబాల సాంఘిక, ఆర్ధిక రాజకీయ, పర్యావరణ రంగాలను సమతూకంలో 
సర్వహంగులతో పరామర్శించిన రైతు నవల బహుశా ఇంతవరకు మనకు లేదని చెబితే 
భతిశయోక్తి కాదు! మనకు ఉద్దండులైన రైతు నాయకులు ఎందరో ఉండవచ్చు; చేయి 
తిరిగిన పెక్కుమంది రచయితలు, కవులూ ఉండవచ్చు; పదల, మధ్య తరగతి 
కుటుంబాల చరిత్రను కథలుగా, నవలలుగా, కవితలుగా చెప్పవచ్చు కాని కేవలం 
రైతుగాథను, సాంఘికంగా అతడి కుటుంబ బంధాలను, కొండ్రతో అతడికి ఉన్న 


12 


“నల్లరేగడి దున్ని చూడు! తెల్లజొన్నలు పండవేమో' ' | 


విడదీయరాని అనుబంధాలనూ సొగసుగా చెప్పిన నవల చంద్రలత “రేగడి విత్తులు?” 
తప్పు మరొకటి లేదు! నార్లవారి '*కొత్తగడ్డ*, వాసిరెడ్డి సీతాదేవి “మట్టిమనిషి', 
దాశరథి రంగాచార్య ““జనపదం”', పెరల్‌బక్‌ ““గుడ్‌ఎర్త్‌”, షోలకోవ్‌ “బీళ్ళు దున్నేరు' 
(Virgin Soils Upturned), అలెగ్తీ హైలీ ““ది రూట్స్‌” రచనలూ మట్టివాసనలు 
వెదజల్లినవే. అయినా చంద్రలత ““రేగడి విత్తులు” నిలువెల్లా రైతు సృహతోనే కూడుకున్న 
నవల. కుటుంబ సంప్రదాయాలలో, అవసరమైనప్పుడు ఆ సంప్రదాయాల ఉల్లంఘనలో, 
వ్యవసాయంలో పాత పద్దతుల స్థానే ఆధునిక పద్దతులు (ప్రవేశపెట్టడంలో, సాంఘిక 
మర్యాదలు, మన్ననలు పాటించడంలో, (ప్రకృతిని ఆరాధించడంలో, నిర్ణయంలో, 
నిబద్దతలో, కరుకుదనంలో, మొండితనంలో తెలుగు రైతుల వాడినీ, వేడినీ చూపిస్తుందీ 
నవల! ఆ మాటకొస్తే “రేగడి విత్తులు*లో నాయికా నాయకలు-రామనాథం, సావిత్రి 
ఎవరో కాదు, చంద్రలత విద్యా వికాసాలకు సాక్షాత్తూ కారకులయిన కోటగిరి 
మురహరిరావు దంపతులేనంటే ఆళ్ళిర్యపోవలసిన అవసరం లేదు. రైతుగా మారిన 
ఉద్యోగి రామనాథం ఆధునికత మూర్తీభవించిన వ్యక్తిగా, ప్రవాసం వెళ్ళిన అతని 
కుటుంబాన్ని అంటిపెట్టుకున్న వ్యక్తుల, కుటుంబాల కష్టసుఖాలన్నీ ఇందులోకి 
ఎక్కాయి. అతి సుఖంగా, (ప్రతిపద సుందరంగా, కమ్మని తెలుగులో, నుడులతో 
నానుడులతో సంస్కృతీ వైభవంగా సాగిన ఈ నవలలో - రామనాథం, సావిత్రి, రత్తయ్య, 
లచ్చుమమ్మ, పున్నమ్మ, భూషయ్య, బ్రహ్మయ్య, బాలయ్య, శివుడు, సూరయ్య, 
అనూరాధ, కమలమ్మ, కల్యాణి, దమయంతి, హిమబిందు, రమ, మళ్లేష్క్‌ విజయ, 
(ప్రసాద్‌, చలపతి, రేణుక (శ్రీదేవి, ఇత్యాది పాత్రలన్నీ భూమిని అంటిపెట్టుకున్న 
సంసారాల నుంచి వచ్చినవే! ఇందులో చం(ద్రలత - “నడగడ్డి' కాకతీయుల కాలంలో 
ఎలా వెలుగొందింది చెప్పింది. విజయనగర రాజుల, బహమనిల మధ్య పదవుల పోరులో 
రాజ్య విస్తరణ కాంక్షలో ఎలా నలిగిపోయి వీర రక్తపుధారలు వారపోసిందీ చెప్పింది. 
అందుకే ఇది రైతుగడ్డకు బదులు కొన్నాళ్ళు పోతుగడ్డ అయింది. కాని ఈ గడ్డకు 
నీరందించగలిగితే, 'ఆధునిక వ్యవసాయ పద్దతులు చేబడితే దానినెలా గనిగడ్డగా మార్భవచ్చో 
రామనాథం కుటుంబం నిరూపిస్తుంది! అంతేగాదు, భూమికి విలువాలేదు, విలువ 
కట్టగల షరాబూ లేడు. అందువల్లనే కొందరికి చేను (నరసింహం దొరల్టాంటి 
కామందుల్లా) ఆస్తికాగా స్వయంగా కాయకష్టం చేసి జీవించే రత్తయ్యలాంటి రైతుకు 
అదే భూమి ప్రాణం అవుతోంది. ఒకరికి ఆస్తి అలంకారం, మరొకరికి అవసరం! 


13 


ఎబికె సొాహిత్యకీయాలు 


కనుకనే చం(ద్రలత, ఏనాడైతే మట్టిపై ఉండాల్సిన రైతు కాళ్ళు గట్టుపైకి లేస్తాయో ఆ 
రోజీ అతని పతనం మొదలవుతుందని హెచ్చరించింది! ఈ విషయంలో (భూమికి 
విలువకట్టే విషయంలో) ఆర్దికవేత్త రికార్లోకూ, సామాజిక శా(స్త్రవేత్త, రాజకీయార్దిక 
శా(స్తాచార్యుడైన కారల్‌ మార్మ్‌కూ ఉన్నతేడా చంద్రలత రచనకూ ఇతర రచనలకూ 
మధ్య ఉందనిపిస్తుంది! పుట్టిన రేషల్లై వాడ వదిలి రామనాథం కుటుంబం మెట్టున 
'నడిగడ్డికు తొలుత 'నడకసీరి' నేర్పిందెవరు? రామనాథం కాదు, ““హలంపురి?' - 
అదే ఆలంపూర్‌ (హలం = నాగలి)! నడిగడ్డకు (ప్రవాసిగా ఉన్నా చంద్రలత చరిత్రకు 
అందాలు దిద్దిందేగాని, ఉన్న చరిత్రకు నడమం(త్రపు భాష్యాలు చెప్పలేదు; (ప్రాంతీయ 
విభేదాలు రాజకీయుల, రాక్షస విద్యగా, వారి సృష్టిగా తలెత్తినవే గాని, ఆంధ్రలోని 
గురజాల పాలకుడు చాందమూలుడి కుమార్తె పేరు “నడుకసిరి' అని, నడిగడ్డ 
మీదకు నాగళ్ళను తెచ్చింది ఆమేననీ, ఆ నడుకసిరికి పర్యాయపదమే “నాగలి అనీ 
చంద్రలత పదచర్చ చేయడం విశేషం! కాని ఒక్కమాట - వ్యాపారి లాభం లేనిదే 
వరదనపోడు; మధ్యతరగతి రైతు కూడా కష్టజీవిగా ఉంటూనే తానున్న |ప్రాంతంలోకన్నా 
తక్కువ రేటుకు మరొకచోట భూమి లభిస్తే “చేదుగా భావించడనీ మరవరాదు! 
మానవుడి సాధారణ స్వార్దచింతనలో ఇదొక అధ్యాయం. 


వలస చరిత్ర -లేనివాడు ఈ (ప్రపంచంలో లేడు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ ““వోలా 
సే గంగా” అసంఖ్యాక జనపదాల (ప్రవాస చరిత్ర, ఆర్యుల చరిత్ర! భారతీ ముఖర్తీ 
రచన (ప్రవాస భారతీయుల (ప్రచండ యాత్రా చరిత్ర]! ఆ వరసలో రచనా యాత్ర 
చేసిన చంద్రలత తన నవలను ఆత్మీయంగా, ఆం(ధ్రీయంగా తెలుగు రైతుల తెలుగు 
(ప్రజల, తెలుగు యువకుల సంస్కృతీ చరి(త్రగా దిద్దితీర్చింది. ఆంధ్ర - తెలంగాణాల 
మధ్య విశ్వసనీయ వారధిగా నిలిచింది. ఈ సమన్వయాన్ని చంద్రలత భాషలో 
సాధించింది, భావంలో సాధించింది, అనుభవంలో సాధించింది, ఆచరణ సాధ్యంగా 
చూపెట్టింది. ఒక తల్లి బిడ్డల మధ్య సమైక్యతకు ఇది ఏడుగడ అని రుజువు చేసింది! 
కొత్తను కాదన కూడదని, అలవాటుపడడానికి (ప్రయత్నించాలని చెప్పింది. రాతినేలను 
అరక కుమ్ముతుంది, రేగడి పొర దమ్ముతో విచ్చుకుంటుంది - మానవుడి మనస్సు 
కూడా గుండెనిబ్బరంతో ధైర్యంతో ఉన్నప్పుడు ఇంద్రధనస్సులు చిందిస్తుంది. చంద్రలత 
ఇందులో గ్రామీణాభివృద్రిని, సకల వృత్తుల సమస్త చిహ్నాలతో నిరూపించడానికి 
(ప్రయత్నిస్తుంది నేటి సమాజంలో కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాలలోని మంచి 


14, 


“నల్లరేగడి దున్ని చూడు! తెల్లజొన్నలు పండెవీమో''! 


సెబ్బరలు, "వాటిలో అడుగడుగునా తొణికిసలాడే ఛలోక్తులు, అనుబంధాలు, అప్యాయతలు, 
అసూయాద్వేషాలు, వేదనలు, రోదనలూ, అనివార్యమవుతున్న వ్యష్టి కుటుంబాలు, 
పట్టణీకరణ - ఫలితాలూ ఒక్కమాటలో మానవ సంబంధాలలోని వెలుగు. నీడలు 
చంద్రలత చేతిలో కమ్మెచ్చు లాగినట్టు బొమ్మ కట్టుకున్నాయి. గద్వాల గత వైభవాలు 
కన్నుల కట్టింది. పల్లె జీవనంలోని అమాయకత్వం, పండుగలు, పబ్బాలు, ఆనందాలు, 
ఆవేశాలూ, మన్ననలూ, సాంద్ర మర్యాదలూ “రేగడి విత్తులు తన సొత్తుగా 
మార్చుకుంది! సోంఘికంగా ఇందులో చంద్రలత తీర్చిదిద్దని పార్శ్వం ఏదీ లేదనిపిస్తుంది! 
మూడు (ప్రాంతాల (ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ) మాండలికాలూ అనువైనచోట్ల 
ముప్పేటగా అందాలు దిద్దుకున్నాయి. పెద్దల మాటలు చద్రిమూటలుగా అందివచ్చాయి. 
ఇది కేవలం నవల కాదు. చరిత్ర! నవలా రూపంలో నడిచిన మూడు నాలుగు దశాబ్దాల 
తెలుగువారి అచ్చటా, ముచ్చటా. సురవరం వారి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు నవలా 
రూపం “రేగడి విత్తులు’! దేశానికి వెన్నెముక అయిన రైతుగోడు పట్టించుకొనకపోతే 
““ఆగునా జీవాలు, సాగునా లోకాల””ని కృషీవలులకు వకాల్తా పట్టిన (శ్రీనాథ, తుమ్మల, 
దువ్వూరి, ఏటుకూరి నరసయ్య, దేవులపల్లి లాంటి కవుల నుంచి పొందిన స్ఫూర్తిని 
అక్షరమూర్తిగా చంద్రలత ఇందులో మలచుకుంది. ఆ మాటకొస్తే చంద్రలతే (ప్రకృతిమాత 
రూపమెత్తింది, (ప్రకృతి సౌందర్యాన్ని అడుగడుగునా దోసిళ్ళతో కుమ్మిరించింది, పానం 
చేస్తి గానం చేసింది. ఫలితం - తెలుగు రైతు పెరట్టో విరబూసిన మందారాలు, 
విప్పారిన కాగడా మళ్లైలు, విచ్చుకున్న దొంతర మళ్లెలు, బోర్జాపడిన పారిజాతాలు, 
కనకాంబరాలు, ముగ్రవునోహరంగా ఉన్న . ముద్దబంతులు, చిరునవ్వులు చిందే 
రెక్కబంతులు, చిలిపిగా పలకరించే గడ్డిచేమంతులు, నయగారాలు పోయే నక్షత్ర 
చామంతులూ, సీతమ్మ జడబంతులూ! ఇందులో (స్త్రీవాదం అంతర్వాహినిగా సాగింది; 
పెళ్ళినాటి వరకు తాను జీవించిన జీవితాన్ని శూన్యం చేసుకోవడానికి అంగీకరించని ఏ 
ఆడపిల్తయినా ఎదురీదక తప్పుదనీ, కొన్ని సందర్భాల్లో ఘర్షణ తప్పుదని, సంఘర్షణ 
తప్పుదనీ చంద్రలత భావిస్తుంది. మంచి సంప్రదాయాలను మన్నించడం, పురోగతిని 
అడ్డుకునే చాదస్తాలను చాటలతో చెరగటం, (ప్రగతిశీల శక్తులకు ఆహ్వానం పలకడం 
చంద్రలత సొత్తు. ఎక్కడికక్కడ హేతువాదం నదిలా (ప్రవహించింది. తండ్రి శిక్షణ 
ఆమెకు రక్షణ అయింది. మానవీయ సంబంధాలకు మార్గదర్శి అయి కక్షలనూ, 
కార్పణ్యాలను కాలరాసింది. చం(దలత జానపద సాహిత్యాన్ని, తెలుగువారి 


15 


ఎబికె సాహిత్యకీయాలు 


సామెతలనూతనివితీరా చేదుకుని, రచనను నవరసభరితం చేసింది! నెలతల్లిని నమ్ముకొన్న 
రైతుకు, భూమిని కమ్ముకున్న వ్యవసాయదారునకూ, కొం(డ్రను నమ్ముకున్న కౌలుదారుకు, 
రెక్కల కష్టం తప్ప మరో ఆధరువులేని వ్యవసాయ కార్మికునకూ - మట్టివాసనే మాణిక్యం. 
నారతాడు పేనే రత్తయ్య, రాట్నం వడికే పున్నమ్మ గ్రామీణ జీవితానికి సజీవ (ప్రతినిధులు. 
జొన్నరొట్టలు, ఉల్లిపాయ పప్పులు, చింతకాయ తొక్కులు, నూనొంకాయలు షట్రెవాసుల 
భిన్న రుచులకు తావలాలు. గుజ్జనగుళ్ళు, బిళ్ళం గోళ్ళు, తొక్కుడు బిళ్ళలు, 
గచ్చకాయలతో అచ్చం గాయలు, చింతపిక్కలతో వామనగుంటలూ - పట్రెపట్టుల్లొో 
ఆబాల గోపాలానికి ఒకనాటి మన క్రీడా విశేషాలు. ఈ తరం వారికి తెలియని ఎన్నెన్నో 
అంశాలు ఇందులో ఉన్నాయి. కోల్లేట్‌ పేస్ట్‌ తెలిసినంతగా కచ్చికపాడి తెలీదు, “కళ్ళాపి'' 
పేరు తెలియదు. కర్ర తెలిసినంతగా ముగ్గుకర్ర తెలీదు, బావులు తెలిసినా మోటబావులు 
ఎరుకలేదు; గోదావరి తెలుసుగాని వెన్నకాచిన తరువాత నెయ్యి అడుగున దిగే “గోదారి? 
ఎరుగరు! బల్హతెలుసు గాని బండి “జల్లి తెలీదు; అడుసు తొక్కడం తెలిసినా చేను 
“దమ్ము చేయడం తెలీదు; చేను పిలకలు కట్టడం, పోటాకు పొడవడం తెలీదు, 
మొక్కకు పాదులు తీయడం తెలిసినా “గొప్పులు పోసుకోడం తెలియదు. గిత్తలు 
తెలిసినా వాటి 'గిట్టులు. తెలియవు! మట్టి తెలుసుగాని మొరుసు? మట్టి తెలీదు, 
దుబ్బులు తెలిసినా *బఐబెలు తెలీవు! ఇక మన తెలుగు కార్తెలు అసలే తెలియవు. 
మృగశిర ఉరిమినా, ముసలెద్దు రంకె వేసినా, పునర్వసు వచ్చి వరినాట్టు వేసినా, ఉరుకులు 
పరుగులతో ఉత్తరకార్తె వచ్చినా మనకు పట్టదు! ఇంగ్రీషు చదువులు మరిగి తెలుగు 
సౌందర్యాన్ని, సౌలభ్యాన్ని, "సౌోకుమార్యాన్ని తాకట్టుపెట్టి కూర్చున్నాం! పంటసిరి 
నాట్యానికి ఆచార్యులు రైతులు. వారి విజయ రహస్యం అంతా “విత్తనాలు, పంటు, 
పనిముట్టి'లో ఉందని రామనాథం తీర్పు! కాని ఆ విత్తనాలపైన “సంస్కరణలి' 
పేరిట నేడు పెత్తనం చెలాయించజూస్తున్నవి అమెరికన్‌ కంపెనీలు. వరి, వేప, పసుపు, 
నూనె విత్తులపై “పేటెంటు కాజేయడానికి బహుళజాతి గుత్త సంప్టల కన్నుపడిందని 
రచయిత మరువరాదు. అయినా నవల కథానాయకుడైన రామనాథం అన్నట్టు విత్తనాలు 
విధ్వంసానికి లొంగవు. కాని మొక్కబలం విత్తనంలోలేదు, భూమిలో ఉందని (గ్రహించాలి! 
సారమతి భూమి, -సాగుదారు రైతు పురోగామి! 


(ఆదివారం 6, జులై 1997) 


16 


కరిబియన్‌ కవి సామ్రాట్‌ వాల్కాట్‌ 


పరిసరాలు మానవుడి జీవన విధానాన్ని దిద్దితీర్ఫుతాయి. ఆ పరిసరాలే కవుల 
మనస్సుల్ళో కావ్యగీతీ కలాపాలవుతాయి. చెట్టు, పుట్టు, చేను, చెలక, ఏరు, సెలయేరు, 
నదీనదాలు, సంద్రాలు, సూర్యస్తమయాలు - ఒకటేమిటి, చరాచరకోటి కవిని కవ్వించి 
గిలిగింతలు పెట్టగల కావ్యవస్తువులవుతాయి. ఆం(ధ్రుల ఆదికవి ఏ సముద్రం వద్దనో 
కాపువేసి ఉండకపోతే చంద్రుని రాకును “కలశ పాథోరాశి గర్భవీచిమ తల్లి కడుపార 
నెవ్వాని గన్నతల్లి”” అని అంత అందంగానూ ఆధ్రంగానూ చెప్పుగలిగేవాడు! మన జాతీయ 
కవితా శాఖను అమితంగా పుప్పింపజేసిన కలకంఠాలలో ఒకరైన విశ్వనాథ లాంటి వాళ్లు 
కూడా - గోదావరి, తుంగభద్ర, పెన్న, కృష్ణా తరంగాలతో సయ్యాటలాడుతూ అంతటి 
అక్షర శిల్పులు అయిండేవారు కారు! అలాగే - తెలుగునేల విడిచి కళ్ళు విప్పి సీమాంతరాలు 
దాటి చూస్తే కరిబియన్‌ సము(ద్రప్రాంత దీవులలో ఒకటైన (ట్రినిడాడ్‌ (వెస్ట్‌ఇండీస్‌) కవి 
డెరిక్‌ వాల్కాట్‌ కూడా అలాంటి. వాడే; సాగర పుత్రులు బెస్తలేకాదు, జీవన గీతాలు 
అలాపించే కవులు కూడా గంగపు(త్రులే! అల కలను చెదరగొట్ట్టిన వేళు తరంగ నాదం 
మృదంగ నాదమైన వేళ - కరిబియన్‌ కోస్తాలో వాల్కాట్‌ గీతమే చేతనా సంగీతమయింది! 
సము(ద్రమూ, దాని ఆటు పోటులూ జీవన సమరానికి (ప్రతిబింబాలై అమితంగా 
ప్రభావితం చేసిన వెస్ట్‌ ఇండీస్‌ కవులలో ఒకరైన వాల్‌కాట్‌కు ఆంగ సాహిత్యంలో 
గుర్తింపు నిన్న మొన్నటి స్వీడిష్‌ అకాడమీ నోబెల్‌ పురస్కారం వల్లనే వచ్చింది. కాదు. 
కల్ళొలానికిి గంభీరతకు ఆనవాలు సముద్రం. శతాబ్దాల తరబడి (బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం 
కింద మనలాగానే నలిగిపోయిన వెస్టిఇండీస్‌ (ప్రజల, కరిబియన్‌ ప్రాంత (ప్రజల 
సుఖదుఃఖలాను కావ్య వస్తువులుగా మలిచి గానం చేసిన కవులలో ఒకరు వాల్‌కాట్‌. 
ఆఫ్రికన్‌ సాహిత్యంలో తాలి “నోబెల్‌” గ్రహీత ఓలే సోయెంకా, వెస్ట్‌ ఇండీస్‌లో 
మొట్టమొదటి “నోబెల్‌? కవి వాల్‌కాట్‌. 

నాలుగు దశబ్బాల సాహిత్య వ్యవసాయంలో కాపుకొచ్చిన వాల్‌కాట్‌ తోలు పంటులు 


న్నెండు సంపుటాల నాటకాలు, మరి పన్నెండు సంపుటాల కవితా ఖండికలూ, వెస్ట్‌ 
17 


1 


ఎబికె సాహిత్యకీయాలు 


ఇండీస్‌లో లెస్సర్‌యాంటిలిస్‌ ఓ అగ్ని పర్వతం. అది బద్రలవుతుందో లేదో గాని, 
(టినిడాడ్‌లో మాత్రం వెస్తే ఇండియన్‌ జాతులు భూమికోసం భుక్తికోసం దాస్యవిముక్తి 
కోసం వలస సా(మాజ్యవాదులతో నిరంతరం జరుపుతూ వచ్చిన జీవన సమరం 
వాల్‌కాట్‌లో అగ్ని జ్వాలలు రేపింది. అతని రచనలే ఇందుకు (ప్రత్యక్షర సత్యాలు. తన 
తల్రిదం(డ్రులు ఉపాధ్యాయులే అయినా, తన తాత ముత్తాతలు మాత్రం వలస దోపిడీ 
వల్ల కృంగి కృశించి నశించి పోయిన వాళ్లు. అందువల్త బానిసల సంతానంగా ఎదిగి 
వచ్చిన వారి గుండెమంట ఎవరూ ఆర్బలేని తీర్చలేని కడుపుమంట. తన ఎదలో 
రగిలిన ఈ చిచ్చుకు (ప్రతి రూపాలే వాల్‌కాట్‌ రచనలు. ఆంగ సాహిత్యంలోనే గాక 
(పపంచ సాహితీక్షేత్రంలోనే “చైతన్య (స్రవంతి”” సం(ప్రదాయాన్ని (ప్రవేశపెట్టి, 
“యులిసోసి” ద్వారా వాంగ్శయ ప్రపంచంలో - భావనలో, భాషలో, వాక్య నిర్మాణంలో, 
ఎత్తుబడిలో కల్లోలం పుట్టించిన వాడు జేమ్స్‌ జాయిస్‌. అతని కథా వస్తువు తాను పుట్టి 
పెరిగిన డబ్లిన్‌ (ఐర్జాండ్‌) నగర జీవనం, ఆ నగర పరిసరాలూ, అలాగే వెస్టిఇండీస్‌లో 
తాను పుట్టిపెరిగిన సెయింట్‌ లూసియా, డెరిక్‌ వాల్‌కాట్‌కు ఆధునిక ఇతిహాసంగా 
పేరొందిన “ఓమరోసి'” కు కావ్యవస్తువు, వాల్మీకి రామాయణం ఒక్కటే అయినా 
మనకెన్నో రామాయణాలు వెలసినట్టే హోమర్‌ మహాకవి '““ఇలియడ్‌””, ““ఒడెస్సీ'' 
కావ్యాలు తరువాతి కవులకు స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తితో వెలువడిందే వాల్‌కాట్‌ 
స్వతంత్ర కావ్యం “ఓమరోసి” కూడా. ఇందులోని పాత్రలు కొత్తవి కాకపోయినా 
“ఓమరోసి” ఇతివృత్తం మాత్రం వెస్ట్‌ ఇండీస్‌ సామాన్య ప్రజల కథలూ, గాథలూ, 
ఒక్క ముక్కలో కరిబియన్‌ ప్రాంత (ప్రజల సుఖదుఃఖాలకు అద్దం పట్టిన రచన. 


““ఓమరోసి', గార్సియా మార్కోజ్‌ రచన “నూరేళ్ల ఏకాంతంి”లా ("HUn- 
dred Years of Solitude") అలెక్సీ హేలీ సృష్టి “ఏడుతరాల కథి'లా (Rots) 
జాతుల బతుకు చితుకుల్ని, తరతరాల బాధామయ గాథలనూ అక్షరబద్దం చేసిన 
చరిత్ర. ఈ గాథను అతను రెండవ (ప్రపంచ యుద్దం దాకా నడిపించాడు. దురంత 
దుఃఖాలతో కూడిన తన జాతి అనుభవాలకు సముద్రాన్ని కర్మసాక్షిగా చేశాడు వాల్కాటే్‌. 


పాత్రకేయుడూ, పాత కొత్తల మేలు కలయికా విభిన్న సంస్కృతులకు జాతులకూ 
(ఆఫ్రికన్‌, డచ్‌, ఇంగ్రీష్స్‌ మధ్య సమన్వయ కర్తగా సంచరిస్తూ కావ్య జగత్తులో 
వ్యవహరిస్తున్న వాల్మాట్‌ దృష్టిలో ఏకాంతానికి అద్దం ఏకాకితనం కాదు! (ప్రశాంతికీ, 
ఆలోచనకూ ఆదరవు ఏకాంతం. కనుకనే వాల్క్మాట్‌ దీవులను ఎండమావులుగా 


18 


కరివియన్‌ కవి సామ్రాట్‌ వాల్కాట్‌ 


భావించుకోరాదని చెబుతూ-వాల్కాట్‌ పరిసరాలతో తన తాదాత్యా్యాన్ని 1971లో ఇలా 
వర్ణించాడు : “ఏకాంతర ద్వీపాంతర వాసం ఒక విధంగా ఆమోఘ మయింది. ఎందుకంటే 
సముద్రం వొడిలో ఆప్యాయంగా వొదిగిపోయే ద్వీపాన్ని ఒక్కసారి ఊహించుకోండి. 
నీకన్నా వా కన్నా గొప్పదైన అనూహ్యమైన అధి భౌతికమైన అనుభూతి ఏదో 
కలుగుతుంది?” అంటాడు. అలా అని తన చుట్టూరా ఉన్న భౌతిక ప్రపంచాన్ని అతను 
మరిచిపోడు. చారిత్రక విభాత సంధ్యలలో మిశ్రమ జాతుల సంస్కృతీ వికాసం వల 
ఆఫ్రికన్‌, యూరోపియన్‌ రక్తాన్ని పంచుకు పుట్టిన వాల్‌కాట్‌ వెస్ట్‌ ఇండీస్‌ ఉమ్మడి 
సంస్కృతికి కవితా వారసుడయ్యాడు. అందువల్లనే వాల్‌కాట్‌కు నోబెల్‌ పురస్కారం 
అందజేస్తూ స్వీడిష్‌ అకాడమీ ఇలా చెప్పుగలిగింది : 


““వాల్‌కాట్‌ తన సంస్కృతీ వారసత్వానికి అనువైన మార్గాన్ని తన సాహిత్యంలో 
ఎంచుకున్నాడు. అయితే తన రచనల ద్వారా ఆయన మనలో (ప్రతి ఒక్కరితోనూ 
కలివిడిగా మాటాడుతున్నట్టే ఉంటుంది. అతడు భిన్న సంస్కృతుల సమ్మేళనం ద్వారా 
చారిత్రక దృష్టిని అలవరచుకున్న మహాకవి”. 


అతని కావ్యం ““ఓమరోసి'” హోమర్‌ రచనలకు అనుకరణం అన్న వాళ్లకు 
సమాధానంగా వాల్కాట్‌ "| have not read all of Homer, perhaps, if | 
knew his writing well ! would not have dared to adopt it. That 
would have been pompus", అని తెగేసి చెప్పాడు. నమ్రతలో వాల్కాట్‌ ఎవరికీ 
తీసిపోడు. నోబెల్‌ పురస్కారానికి ముందు అందుకు అర్హులైన పలువురు సమర్దుల 
జాబితా చర్చకు వచ్చినప్పుడూ, ఆ తరువాత పురస్కార (ప్రకటన వెలువడినప్పుడూ 
వాల్‌కాట్‌ గౌరవ స్పందన ఇందుకు నిదర్శనం : “ఈసారి నోబెల్‌ సాహిత్య పురస్కారం 
(టినిడాడ్‌లో స్థిరపడిన వెక్ట్‌ ఇండియన్‌ గానే గాక, (ప్రపంచంలోనే విఖ్యాతి చెందిన 
రచయితగా వి.ఎస్‌.నైపాల్‌కు గాని, సీముస్‌ హేనీకి గాని దక్కాలని ఆశించాను. 
- కోరుకున్నాను” అన్నాడు వాల్కాట్‌. 1992 పురస్కారానికి సమర్ధుల జాబితాలో 
వాల్కాట్‌తోపాటు గంతర్‌ గ్రాస్‌, మార్గరెట్‌ డురాస్‌ కూడా ఉన్నారు. కాని ఎవరో 
ఒక్కరే ఆ ఒక్క బహుమతికి “సమర్థ రామదాసు” కాగల్లుతాడు! ఆ అవకాశం వాల్మాట్‌కు 
వచ్చింది. అతని స్వీయ చరిత్రగా చెప్పదగిన కావ్యం ““మరో జీవితం? (ANOther). 
అందులో ఆయన వ్యంగ్యంగా “వర వైవిధ్యంతో పూచిన గుమ్మడి పువ్వు, ఉమ్మడి 
బిడ్డ''గా తనను గురించి వర్షించుకున్నాడు ("divided child of the wrong 


19 


ఎబికె నాహిత్యతీయాలు 


colour"). '“ఓమరోస్‌”” కావ్యం సకల జగజ్జనులారా మానవుడే నా సంగీతం అని 
వినిపించిన మరో 'మహా(ప్రస్తానం”, నూనూగు మీసాల నూత్న యవ్వనంలో వాల్కాట్‌ 
మన భావకవుల మాదిరిగానే కౌమార దశలో అల్లిన పాతిక కవితల తొలికదంబం 
తర్వాత - కొత్త పుంతలు తొక్కిన రచనగా (ప్రసిద్ది పొందిన కవితా సంపుటి “హరిత 
రాత్రి (IN a Green Night). భావ చిత్రాలలో తన తరం కవులలో వాల్కాట్‌తో 
వియ్యం అందుకోగల తెలుగు కవులు అజంతా, [త్రిపురలను పేర్కొనవచ్చు. మొదటి 
భావ కవుల మాదిరి గిరజాల సరదాలు తీర్చుకోకపోయినా, కావ్యసంకలనాలు ఆకృతిలో 
అందంగా సుందరమైన కవర్‌ పేజీలతో రావాలని తహతహలాడి ఇలియట్‌ పుస్తకాల్లా 
అచ్చుకావలని (ప్రయత్నించాడు వాల్కాట్‌. 


(ప్రసిద్ద నాటక కర్తగా కూడా పేరు మోసిన వాల్కాట్‌ (ట్రినిడాడ్‌ థియేటర్‌ 
వర్క్‌షాపు ద్వారా ఎన్నో నాటకాలు ఆడిస్తూ, జొత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాడు. 
నోబెల్‌ పురస్కారానికి కారణాన్ని కొంతరు చిలిపిగా చిత్రించజూచారు. స్వీడిష్‌ అకాడమీ 
ఉన్న స్ట్రాక్‌హోమ్‌ మెయిన్‌ థియేటర్‌లో వాల్కాట్‌ తాజా నాటకం "The last 
Carnival" (ప్రేక్షకులను సమ్మోహితులను చేయడం వల్ల, పురస్కార సంఘం నిరయాన్ని 
ముందుగానే (ప్రభావితం చేసినట్టయిందని కొందరు వ్యాఖ్యానించారు. కాని, వాబ్కాట్‌ 
ప్రతిభకు గుర్తింపు అంతకు ముందే వచ్చింది. వాటల్డ్‌విట్‌మన్‌ “లీవ్స్‌ ఆఫ్‌ ది గ్రాస్‌” 
లాగా కథా కావ్యంగా సాగిన “ఓమరోసికు నోబెల్‌ పురస్కారానికి రెండేళ్ళు ముందుగానే 
“స్మిత్‌ లిటరరీ అవార్డు” వచ్చింది. కాగా 1988లోనే ఇతని కావ్య సృష్టికి బ్రిటిష్‌ రాణి 
స్వర్దపతకం లభించింది. అయనా తెల్లవాడి జాత్యాహంకారం చావలేదు. చింత చచ్చినా 
పులుపు చావలేదు. నిన్న మొన్నటి దాకా వాల్‌కాట్‌ను నాటక కర్తగానూ, కవిగానూ 
(బ్రిటిష్‌ పాలకులు గుర్తించలేదు. ఉత్తమ కవిని గుర్తించడానికి అక్కడ ఎదురైన సమస్య 
సాహితీరంగంలో బహు నాయకత్వం కాదు, వర్ణ వివక్షమా(త్రమేనని మరవరాదు! 
అంతేగాదు, ఇక్కడ తెలుగు దేశంలో “అరసాని'కి “విరసానికి మధ్య సాగిన 
వాగ్యుద్దాల్చాంటివి వెస్టిండీయన్‌ కవుల మధ్య కూడా సాగాయి. రచనలో కళాత్మకత 
'చెడకూడదని కొందరంటే, రాజకీయ సందేశంలేని కళ కూడా నిరర్హకమని మరికొందరి 
వాదన. అలాంటి కొన్ని సందర్భాలలో వాల్కాట్‌తో వెస్టిండీస్‌ రాడికల్‌ కవులు కొందరు 
విభేదించారు. (ప్రజలకు సన్నిహితంగా ఉన్నప్పటికీ వాల్కాట్‌ భావ వ్యక్తీకరణలో క్షిష్టత 
పాటిస్తున్నాడనీ, రచనల్లో ఎవరికీ అర్ధం కాని “క్వీన్స్‌ ఇంగ్రీష్‌' రాస్తున్నాడనీ రాడికల్స్‌ 


20 


కరివియన్‌ కవి సామాట్‌ హాల్కొట్‌ 


విమర్శ. ఈ తగాదాలతో విసిగి వేసారిన వాల్కాట్‌ “నా కిప్పుడు హద్దులు లేవు, 
సరిహద్దులు లేవు. ఉన్నదల్లా భావుకత ఒక్కటే” అని విమర్శకుల నోళ్లు మూయించాడు 
(“| have no Nation now, but the imagination")! 


“(గీక హీరో ఎచిలస్‌కు ఎలివేటర్‌ అక్కర లేదు, ఎందుకో తెలుసా!'? అని 
ప్రశ్నించి దిగంతం అనంతం కాబట్టి '“దిజ్మండలనికి నిచ్చెన లేదు, ఎలివేటర్‌ లేదు” 
అని అందమైన ఓ భావ చిత్రం అందిస్తాడు వాల్కాట్‌! ఈ మాటలు వాల్కాట్‌ 
అన్నప్పుడు మనదేవులపల్లి పదచిత్రాలు- “విశ్వమంతా (ప్రాణవిభుని మందిరమైన వీథి 
వాకిలి ఏది చెల్లెలా” గుర్తుకు వచ్చి తీరవలసిందే. 


విశ్రాంతి ఎరుగని తన మనసు ఓ కల్లోల జలథి, దాన్ని మించిన సముద్రం 
లేదన్న వాల్కాట్‌ నిత్య (ప్రపంచ యాత్రీకుడు కూడా! 'ఓమరోసి కావ్యంలో (ఫ్రెంచి 
యుద్ద నౌకల దాడికి గురైన విండ్‌వార్డ్‌ ద్వీపాన్ని వర్ణించిన వాల్కాట్‌ క్రమంగా ఆ 
విండ్‌వార్డ్‌ దీవిలోని సెయింట్‌ లూసియాను వానప్రస్థం చేసుకున్నాడు. తన పూర్వికుల్ని 
బానిసలుగా మార్చిన తెల్లవాళ్లపైన లోలోపల ఎంత కక్షున్నా తాను పుట్టి పెరిగిన వాస్తవ 
పరిష్టితులను ఆరగ భాషాధ్యాయనాన్ని, దానివల్ల పొందిన ప్రాపంచిక దృష్టినీ వాల్కాట్‌ 
మరిచిపోలేడు. తన మనస్సులో అవిశ్రాంతంగా కదలాడే ఈ వైరుధ్యాన్ని ఒక కవితా 
ఖండికలో వాల్కాట్‌ ఇలా వినిపిస్తాడు : 


“మదించి మత్తిల్లిన 

తెల్హ్లదొరను శఠించిన వాడిని.... 

కానిపుడు- 

నా రక్త స్పర్శ్గ జాగృత ఆఫ్రికా ఒక వైపు, 

నేను ప్రేమించిన ఆంగ్ల భాష మరొక వైపు 

ఈ రెండింటి మధ్య ఎంపిక ఎలా సాధ్యం? 

ఈ వైరుధ్యానికి పరిష్కారంగా వాల్కాట్‌ తనలో వైవిధ్యపూరితమైన సంస్కృతి 
విలువను (ప్రేమించి గౌరవించబట్టే - చడీచప్పుడూ లేకుండా ఎక్కడో మారుమూల 
(గ్రామంలో కాలక్షేపం చేస్తున్నప్పటికీ నోబెల్‌ పురస్కారం లభించింది అందుకే ప్రఖ్యాత 
వ్యాఖ్యాత డేనియల్‌ జాక్సున్‌ వాల్కాట్‌ గుణగణాలకు గొప్పు కితాబునిచ్చాడు 


21 


ఎబికె సాహిత్యకీయాలు 


“అతడొక నేషనల్‌ హీరో. ఈ కథా నాయకుని ప్రతిభా పాటవాలు అనంతం. 
అలాంటి వెస్టిండీస్‌ కవితా గిరిశిఖరం ముందు నోబెల్‌ పురస్కారం వల్ల వచ్చే ఆస్తులూ, 
అంతస్తులూ ఏపాటివి? ఏ సాటివి? 


(ఆదివారం 29, జనవరి 1996) 


సృష్టి రహస్యాల శోధనలో “సినారె విశ్వరూపం! 


సృష్టి రహస్య పరిశోధన ఈనాటిదికాదు. ఈ సృష్టి ముందు తానెందుకు 
పుట్టలేదన్న మానవుడి తొలి ప్రశ్న ఉదయించిననాటి నుంచీ ముముక్షువులు, తాత్త్వికులు, 
కవులూ, రచయితలూ వేసుకొంటూ వస్తున్న (ప్రశ్నే : “ ఈ సృష్టికి అర్దం ఏమిటి? 
ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా? ఏ అవ్యక్త హస్తం తిప్పితే ఈ జగత్తు పుట్టిందో 
ఎందుకు కనిపెట్టలేదు? ఈ విశ్వం అంతమా, అనంతమా? స్తేటో నుంచి కాక్షేదాకా, 
హెరోడోటస్‌ నుంచి డెమో(క్రటేస్‌ దాకా, ఆరివియస్‌ నుంచి అనక్సోరస్‌ దాకా, వేదాల 
నుంచి బౌద్దం దాకా, శంకరుడి నుంచి.విరజానంద, వివేకానందల వరకూ, ధర్మగుప్తుడు 
నుంచి దయానందుడి దాకా ఈ తాత్తిక చింతనకు ఆటవిడుపు లేదు. కాని జ్ఞానపీఠ్‌ 
పురస్కార గ్రహీత, సుప్రసిద్ద కవీ, పద చిత్రాచార్యుడైన డాక్టర్‌ సి. నారాయణరెడ్డి రాసిన 
తాజా కవిత “మట్టీ, మనిషీ ఆకాశం*”” ఉబుసుపోని చర్చను పక్కకు నెట్టి మానవ 
(ప్రయోజనాన్ని ముందుకు నెట్టి అతడి సుఖశాంతులకు రకరకా విశ్వకల్యాణానికి 
అవసరమైన తాత్త్విక వేదికను సమకూర్చి పెడుతోంది. ఇంతకుముందు జ్ఞానపీఠ్‌ అవార్డుకు 
ఆలంబనమైన సినారె “విశ్వంభరి'కూ, ఈ నెల 29న విడుదల కాబోతున్న ఈ 
సరికొత్త కవితకూ ఒక తేడా ఉంది. మానవ కథా బీజం ““విశ్ళ్చంభరి”. అది మనిషి 
కథ, ఆ కథా కావ్య రంగష్టలం విశాల విశ్వంభర. దాని నేపథ్యం (ప్రకృతి. ఆదిమ దశల 
నుంచి ఆధునిక యుగం దాకా మనిషి చేసిన మజిలిలు, మహా |(ప్రస్థానాలూ “విశ్ళంభర 
కార్యక్షేత్రాలు. కాగా ఆ 'విశ్వంభరికు విస్తరణే సినారె కొత్త సృష్టి “మట్టీ, మనిషీ 
ఆకాశం”? రెండింటిలో చెదురు మదురుగా భావశకలాల పునరుక్తి తప్పునప్పుటికీ రెండు 
కావ్యాలకూ మధ్య కొత్టాచ్చే (ప్రధాన భేదం ““విశ్ళంభరి'కు మానవుడు కేంద్రబిందువు 
కాగా తాజా కవితలో మానవ మూర్తి వైజ్ఞానిక వికాసాన్ని వివిధ దశలలో దిద్దితీర్చడానికి 
దోహదం చేసిన విశ్వతాత్తిక చింతన, దానిని అర్ధం చేసుకోడానికి మానవుడు పడుతున్న 
తపనా (ప్రధాన బిందువయింది ఒకటి మానవుడి పరిణామ దశలకు అద్దం, మరొకటి 


23 


ఎబికె సాహిత్యకీయాలు 


సృష్టి రహస్య స్థావరాల్లోకి, కవి చేసిన సుద్వీర్ణ ప్రయాణం! భూమిపైన (ప్రారంభమైన 
మానవుడి ' అన్వేషణు గ్రహాంతర యా[త్రలతోగాని, అన్య (గ్రహాలలో జీవరాశి మనుగడ 
తబిశీళ్ల కోసం జరిపే ప్రయత్నాలతో గానీ ముగిసేటట్టు లేదు! భారతీయ తాత్త్విక 
చింతనలో, దార్శనిక దృష్టిలో హేతువాదానికి పెద్ద పీట వేసిన బౌద్ద, జైన, చార్వాక, 
సాంఖ్య, భౌతిక వాదాలలోని సారాన్నీ, పూర్వమీమాంసలోని అభ్యుదయ ధోరణులనూ 
ఒంటపట్టించుకున్న సినారె మనిషి బొమ్మను ““భూగోళమంత'' నిండుగా ఇంతకుముందే 
నిలబెట్టాడు. ఆ (ప్రతిష్టకు అనుగుణంగా ఇప్పుడాయన తాత్తికార్థంలో ఇస్తున్న అందమైన 
వివరణో, చూపుతున్న ఉపపత్తే, “విశ్వంభర విస్తరణే “మట్టీ, మనిషీ ఆకాశం”. ఏ 
కోణం నుంచి దర్శించినా ఈ నవ్య కవిత మానవుడి జౌన్నత్యాన్ని చూడటంతోపాటు 
కోల్పోతున్న నైతిక మూల్యాలను కూడా ఎత్తిచూపే ఉత్తమ (ప్రబోధ కావ్యం. తెలుగు 
కావ్య జగత్తులో మానవుణ్ణి నిరంతరం గిరిశిఖరంపై నిలిపి దిద్దుబాట్టతో అతని మూర్తిని 
కీర్షిమంతం చేసి నిరాశా నిస్ప్రహలను పారదోలి ఆశాదీపాలు వెలిగించిన కవులు ఎందరో 
ఉన్నా, (ప్రధానంగా చెప్పుకోదగినవారు గురజాడ, జాషువా, (శ్రీశ్రీ, నారాయణరెడ్డి. 
భౌతికానందం ద్వారా భౌతికాతీతమైన అనుభూతిని అందజేయడం అందరివల్లా 
సాధ్యంకాదు. ఆ పనిని ఒక “దేశభిక్తి గేయం, ఒక “కవితా, ఓ కవితా”, ఒక 
““శరచ్చం(దికి”, ఒక “విశ్వంభర”, ఒక “మట్టీ, మనిషీ ఆకాళం”” మాత్రమే 
జయప్రదంగా చేయగలుగుతాయి. ఒకప్పుడు లోకంలోని సౌందర్య దృష్టిని రూపం 
ద్వారానో, సాహిత్యం ద్వారానో సంగీతం ద్వారానో అబ్బించడానికి ఉద్యమించిన ఘనత 
విశ్వకవి ఠాగూరుకు దక్కింది. అమృతం దక్కేది “దేవతలకే'నన్నది ఓ మూఢవిశ్వాసం! 
కాని అసలు అమృతానికి ఠాగూర్‌ ఇచ్చిన నిర్వచనం గొప్పది. అమృతానికి రూపం లేదు, 
పరిమితి లేదన్నాడు ఠాగూర్‌! మరెక్కడ దొరుకుతుందట: ““జలజల (ప్రవహించే 
సెలయేటిలో/ కన్నుల పండువుగా పుష్పించే చెట్ల గుంపులో/మీన నేత్రాల కాటుక 
కనుకొలకుల్లో నాట్యమాడే మందహాసంలో?' అంటాడు! అలాగే సినారె కారణం లేని 
కార్యాన్ని ఊహించలేడు. తాను కవిగా ఊహాజగత్తులో విహరిస్తున్నా మానవారాధనలో 
ఆ జగత్తును కూడా ముగుదాడుతో కట్టిపడేస్తాడు. మానవుని ఉనికిని ఊగించి శాసిస్తున్న 
ఈ జగత్తును, భిన్న (ధ్రువాల మధ్య, విభిన్న అనుభవాల చుధ్య, మానవ (పకతికి, 
మానవేతర ప్రకృతికి మధ్య తారాసిల్లే ఘర్షణల మధ్యన తన రూపుదిద్దుకోడానికీ, తన 
దారి సద్దుకోడానికీ (ప్రయత్నిస్తాడు. అందుకే (ప్రసెద్ద భౌతికవాదీ, హేతువాదీ, కవీ 


24 


సృష్టి రహస్యాల ళోధనలో “సినారె విశ్వరూపం! 


డబ్బు. బి. యేట్స్‌ అన్నాడు : “Between eXxtremitries / Man runs his course" 
అని! మానవుడిలో సుఖదుఃఖాల మధ్య ద్యోతకమయ్యే ఈ అతివేలాన్ని సినారె 
సుందరమైన భావ చిత్రాల ద్వారా తాత్త్వికంగా విశిస్టార్ణాలతో వివరించి, సమన్వయం 
సాధించాడు. మనిషిలో మాసిపోని పూల నునుపును మరిచిపోడు. అదే సమయంలో 
మనిషికి “తుడిచిన అద్దంలా మనసుంటే / మిణుగురు పురుగుల్లా మిలమిలలాడే 
చుక్కలు/ సంపూర్ణ శరచ్చంద్ర బింబాలై సాక్షాత్కరిస్తాయం”* టాడు! ఊహాపోహలలో 
సినారె సాధించిన జాన్నత్యానికీ, సమున్నతమైన వ్యూహరచనకూ నిదర్శనం - మట్టిని 
స్టలానికీ, ఆకాశాన్ని కాలానికీ సంకేతాలుగా గ్రహించి, వునిషిని ఈ రెంటికీ 
అనుసంధానకర్తగా మలచడమే! అలా, స్థల, కాలాల మధ్య సజీవ వారధిగా నిలబెట్టాడు 
మనిషిని. ఈ మూడు శక్తులూ దేనికదే అహంకారంతో తన గొప్పుదనాన్ని 
చాటుకుంటాయి. ఆకాశం అస్తిత్వాన్నీ, మనిషి అస్తిత్వాన్నీ భూమి (ప్రశ్నిస్తే, మిగతా 
రెండింటి అస్తిత్వాన్నీ (భూమి, ఆకాశం) మనిషి (ప్రశ్నిస్తాడు. కాగా ఆకాశం మిగతా 
రెండు శక్తుల ఉనికినీ (ప్రశ్నిస్తుంది. అహంకారం ఆ(గ్రహం మూడింటికీ సమానధర్మం 
ఫలితంగా ఆకాశం అమృత వృష్టి బదులు హఠాత్తుగా పిడుగులు వర్ణిస్తుంది. భూమి 
(ప్రకరపనాల ద్వారా మానవుణ్ణి భయపెడుతుంది, మనిషి మనసూ క్షణికోన్మాదంలో 
వికటిస్తుంది. ఈ అహంకారాన్ని అణగదొక్కి సమన్వయం సాధించడం కవి లత్యం! 
కేవలం లయబద్దమైన భావచిత్రాలూ, (ప్రతీకలే (SYMBOLS) కావ్య గౌరవాన్ని 
నిలబెట్టులేవు. కవి సంఘజీవిగా సమష్టి శ్రేయస్సునూ, సమాజ సంక్షేమం అనే ఆదర్శాన్నీ 
ఆచరణ సాధ్యం చేసుకోవడం కోసం ఊడిగం చేయించుకొనే పరికరాలూ, కొలమానాలే 
అలంకారాలు, భావచిత్రాలూ, (ప్రతీకలూ! ఆ పనితనంలో కడు నేర్పరి సినారె! ఈ 
కవితలో సృష్టి పరిణామం ఉంది, వేదాంతం ఉంది, ఉపనిషత్‌ సారమూ, మార్కొియన్‌ 
భావజాలమూ ఉంది, రాడికలిజం, రాడికల్‌ హ్యూమనిజం ఉంది. ఐన్‌స్టీన్‌ సాపేక్ష 
సిద్దాంత వాసనలున్నాయి, విశ్వ సమాచార వ్యవప్థ ముమ్మరిస్తున్న ఆధునిక భావజాలమూ 
ఉంది అన్నింటికీ మించి సినారె తాత్త్విక పునాదిని పరిపుష్టం చేస్తున్న సరిహద్దులెరుగని 
మానవతా వాదం ఉంది, చదువరుల బొడ్లో చేయి వేసి అడుగడుగునా నిలదీసే నైతిక 
మూల్యాలున్నాయి; మానవుడి జయపతాకను ఎప్పటికీ అవనతం కానివ్వని ఆశావాదం 
ఉంది! కాలం అంతు చూడ్డం సినారె లక్షం! ““హోరెత్తే ప్రశ్నలకు నోరెత్తే జాడలు 
కనిపించకుండా చేయగలుగుతాడు! సుప్రసిద్ర కవి డేవిడ్‌ గాస్కోనీ కవిత గురించి 


25 


ఎబికె సాహిత్యకీయాలు 


విమర్శకులన్నట్టుగా సినారె తాత్తిక రచనలో కూడా “౬400 512024 is a round, 
and every line A blow" అని చెబితే అత్యుక్తి కాదు! మానవుడి జన్మ వ్యర్దం 
కాకుండా సార్ధకం కావాలంటే సర్వజ్ఞత పొందాలన్నది సినారె ప్రతిపాదన అప్పుడు గాని 
ధూళి రేణువు కూడా మనిషి జ్ఞానతృష్ణకు ఆలోచనా కేంద్రం కాజాలదు! కవి మనసు 
రసాయనశాల. జీవరాశిలో, దాని నిత్య నైమిత్తికాలలో, వైయక్తికంగానూ, విశాల 
దృష్టిలోనూ అభేదం చూస్తున్న సినారె “మనుషులే కాదు పక్షులూ సంభాపిస్తాయనే 
భావరేఖి' మనిషి మెదడులో మెదలాలంటాడు. అమాయకుల మనస్సుల్లోని స్వచ్చతను 
పక్షుల స్వచ్చ స్వరాలతో పోల్చి ఆ స్వరాలు “'ప్టాస్టిక్‌ చెవులకెక్కవి” ని నిరసన ప్రకటిస్తాడు! 
ఇలాంటి (ప్రతీకలను వాడడంలో సినారె ఆంగ సాహిత్యంలో డబ్బు. ఎస్‌. గ్రాహమ్‌కు 
సమజజ్జీ కాగలడని చెప్పవచ్చు. ఈ విషయంలో ((ప్రతీక వినియోగ శక్తిలో) స్కాటిష్‌ 
కవులు మార్హవానికి (ప్రాధాన్యమిస్తారని అంటారు ("they change the tone of 
rhetoric deftly from raucous to tender, from shouting to a whisper)! 
ఈ విశ్వరూప దర్శనంలో సినారె వాస్తవికతకు కైమోడ్సులు అర్పిస్తూనే ఒక్కోచోట 
అధివాస్తవికతను, వేరొక చోట అధి భౌతికవాదాన్నీ వుందువూ(త్రంగానైనా 
సమాశ్రయిస్తాడు! కేవల (ప్రకృతి ఆరాధనలో గానీ, భక్తి భావనలో గానీ సామాజిక 
నిబద్దత ఉండదు. భౌతిక వాదిగా, చింతనాపరుడుగా సినారె ఈ హద్దులు దటి 
విశ్వమానవుడిగా ఇందులో అవతరిస్తాడు. ఆయని మనోమందిరం నుంచి జాలువారే 
భావచిత్రాలు రూపారూపాల సమ్మేళనం, ముత్యాల సరాలు (గ్రాహమ్‌ మాటల్లో 
చెప్పాలంటే అవి ౪/౦గ68 drifting on words/The real unabstract snow")! 
అందుకే “విశ్వంభర లోలా పూసగుచ్చినట్టు కథాక్రమం “మట్టి” కవితలో లేకున్నా 
కమనీయమైన భావ చిత్రాల కోసం సదా మానవుడి పురోగతిని ఆశించే వర్ణ చిత్రాల 
కోసం చదవాలి. ఏకకాలంలో అల్హాక్షరంలోనే అనల్పార్జాన్ని పిండి చూపించే ఒక 
నన్నయ, ఒక పదకవితల అన్నమయ, తేనె సోనలు చిందించే ఒక తిక్కన, తేట 
గీతులువినిపించే ఒక వేమన స్ఫురణకు వస్తారు. అప్పుడప్పుడూ జాషువా స్ఫూర్తీ, 
(క్కిరంగం (శ్రీనివాసరావు మూర్తీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఒక్క ముక్కలో 
ప్రాచిన, ఆర్వాచీన సంస్కృతీ వారసత్వం కవితా రూపంలో సినారె కలంలో రాశులుగా 
కుప్పువోసుకుంది. వచనంలో కూడా గతి తప్పుని లయ, ఆ లయలో అంతర్హయ 
అడుగులో అడహా ముందడ్లూ సాగుతాయి. ఒకచోట సినారె కవనర్వురి శాంతంగా, 


26 


సృష్టి రహస్యాల ళోధనలో “సినారె విశ్వరూపం! 


వేరొక చోట అవిశ్రాంతంగా, మరొక పట్టులో (ప్రళయ భీకరనాదంగా (ప్రచండవాదంగా 
దర్శనమిస్తుంది. ఎడ్వర్డ్‌ థామస్‌ అన్నట్టు పక్షుల్లానే, జన విశ్వాసానికి పాత్రమైన భాషను 
కవి వాడకం చేసుకోవాలి. (| $hould use, as the trees and birds did/A 
language not to be betrayed")! ఇందులో సినారె చేసిన ప్రయత్నం కూడా 
అదే. పక్షుల భాష (ప్రకృతి భాష తెలుసుకోడానికి అతను పరకాయ (ప్రవేశం చేయలేదు. 
అ కిలకిలలకు చెవుల్ని రిక్కిస్తెచాలు ** చెక్కినట్టున్న రాతప్రతులు దిగొస్తాయి / 
హృదయం మొద్దుబారినవాళ్లకు కలకూజితాలు పిచ్చిరొదలో? మరి! సినారె ““మట్ట, 
మనిష్కీ ఆకాశం” నోబెల్‌ బహుమాన గ్రహీత (ప్రపంచ (ప్రసిద్ద మేధోవుల్లో ఒకరైన 
రోమరోలా నవల ““మానవుడు''ను (జీన్‌ (క్రిసోఫ్‌) గుర్తుచేస్తుంది. అందులోని తాత్త్విక 
దృక్తథానికీ, మానవీయ స్పర్శుకూ సినారె బోధిస్తున్న మానవ సంబంధాలకూ, మదింపు 
వేస్తున్న సౌజన్య మూల్యాలకూ దగ్గర సంబంధం ఉంది. అహంకారాన్ని మనోవికారంగా 
నిరూపించిన వాడు రోమరోలా. జీవితంలో కష్టాలు గానీ, ఆశయం కానీ లేకపోవడమే 
దానికి కారణమన్నాడు! ఈ సూత్రం సినారె రచనలో మరింతగా వివృతమైంది, 
విస్తరించింది. హింసావాదాన్ని నిరసించే సినారె నరికే కరకు కత్తికీ పెరిగే బీవశక్తికీ 
తేడాను గమనించమని కోరతాడు. అయితే ఈ ద్వంద్వ ఘర్షణలో కత్తి “చరమసత్యంగా 
మాత్రమే?” వాడుకలోకి వస్తుందంటాడు! తాను కరిగి, కదిలించే చైతన్య స్పూర్తిగల 
మానవుడు మనకు కావాలంటాడు; ఆత్మవిశ్వాసం అప్పుడప్పుడూ కార్యకారణ సంబంధాల 
మూలంగా కొడిగట్టువచ్చు గాని, “మట్టి మొలకై మాట్టాడనట్టు'” ఎప్పుటికప్పుడు కొత్త 
ఆశ చిగురించి తీరుతుందని భరోసా చెబుతాడు! మనిషి లక్ష్యం అర్దం లేని చాంద్రాయణం 
కాదు, సుడిగాడ్పులు సాగించే మడమ తిప్పని పురోగమనం, పరస్పర విరుద్ద దిశల 
సమీకరణం అని తెలుసుకోమని (ప్రబోధిస్తాడు. ఈ మనిషి ““స్టితమతిగా రూపాందితేనే 
విశ్వ(ప్రగతి” అని చాటుతాడు సినారె! మగత (ప్రగతికి శత్రువుగా భావించిన కవి 
వాత్సల్యవారధిని మనిషి కూలగొట్టుకో కూడదంటాడు; పరాధీనతను, పరాధార స్థితిని 
ఏవగించుకుంటాడు; పొరలు కమ్మని కత్తకోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని వెదుకుతాడు! 
ఆశలు విరిగినప్త్పుడల్జా వ్యక్తిత్వం విరిగిపోరాదని హితవు చెబుతాడు. మానవ హృదయాన్ని 
కొలవడానికి తవ్వకాలక్కరలేదు, ఒక్క స్పందన వీచిక చాలు, ఆ ఒక్క స్పర్శ చాలు - 
అతనిలో దాగి ఉన్న చైతన్య నిధులు నిలువెత్తునా ఉబికొస్తాయని హామీ ఇస్తాడు! సినారె 
నిర్హుష్టమూ, నిరిషమూ అయిన కొన్ని విశ్వాసాలున్న కవి విశ్వాసాల, నిబద్రతా ప్రకటనే 


27 


ఐనికె సాహిత్యకీయాలు 


సాహిత్యం అన్నాడు యేట్స్‌ (Literature must be the expression of convic- 
tions)! కనుక సినారె "సరీకొత్త రచన, ఏ విధంగా సమీక్షించుకున్నా మానవ సంబంధాల 
సమతుల్యతకు పట్టిన నీరాజనం. అందుకే ఆయన దృష్టిలో “నిత్య చైతన్యంతో నిలిచే 
మనిషి / నిష్కమణలేని పాత్రధారి / నిఖిల విశ్వంభరా పురోగతుల / నియతిని 
కాపాడే సూ(త్రధారి''గానే ఉంటాడు. కవి సినారె (ఖండకావ్యమైనా, వచన కవిత అయినా) 
ఒక జలపాతం, ఒక దివ్వెల మువ్వ, విశ్వంభరను కమ్ముకున్న మట్టీ, మనిషీ ఆకాశం, 
సృష్టి రహస్యాల శోధనలో విశ్చంఖలంగా రచనా పుపష్పు సౌరభాలు, పుప్పొడిరాగాలూ 
వెదజల్లిన ఒక కర్పూర వసంతరాయలు; వివేకంతో వివేచనతో విచక్షణతో (ప్రగతి 
నిరోధకులపై కురిపించిన సినారె మతి మెరుపులు! 


(ఆదివారం 27, జులై 1997) 


28 


విశ్వాసాల ముకుందవమూల 
“ఈ వలసపోయిన మందహాసలి” 


కొందరికి, పేగులు మెడలో వేసుకుని తిరిగితే గాని “వీడు ఫలానా? అని 
గుర్తించరేమోనన్న బాధ! ఇంకొందరికి పరోక్షంగా సందేశాన్నివ్వడం ఇష్టం. ఈ తేడా 
పాడాలు కవిత్సంలోనూ తప్పవు. కొందరు కవులకు మార్మికత అభిలషణీయం, 
మరికొందరికి సూటిగా సందేశం ఇవ్వడం ఇష్టం. ఇంకొంతమందికి అందమైన 
భావచిత్రాలు అందించడం తృప్తి, మరికొందరికి నేరుగా చప్పిడి వచనంలో చెప్పడం 
అలవాటు; కళకు రాజకీయాలు పులమడం కొందరికి నచ్చిన ప్రక్రియ అయితే 
మరికొందరికి సందేశం బొత్తిగా లేని కేవల కళావైచిత్రితో రచనను సరిపెట్టుకోవడమే 
ఒక కళ్ళ కేవలం నినాదభూయిష్ట్రమైన కవిత్వం ఒకరి సొత్తు అయితే కళా ప్రమాణాలు 
చెడకుండా నర్మగర్భంగానే అయినా సమాజానికో సందేశం, సంఘానికో ప్రబోధం, 
అందుకు అనుగుణంగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే నీతి బోధ అందించడం మరొకరి 
అలవాటు. ఇంతకూ కవికి గానీ, రచయితకు గానీ ప్రమాణం ఏది అంచే - వారి వారి 
అనుభవాలు, పరిశీలనా శక్తీ, అభివ్యక్తీ అని చెప్పాల్సి ఉంటుంది. సుప్రసిద్ద అమెరికన్‌ 
రచయిత డాస్‌ పాసోస్‌ అనలేదూ: పరిశీలనా వాంఛ, కళ్ళార చూసిన దానిని సాధ్యమైనంత 
వాస్తవికంగా కలంలోకి దించడం, కవికీ రచయితకూ ప్రధానం. అరటి పండు ఒలిచి 
నోటికందించకపోయినా అర్ధం చేసుకోగల కనీస స్పష్టతతో రచన ఉండాలని పాఠకుడు, 
శ్రోత కోరుకోవడం అత్యాశ కాదు. కళా విలువలకు కొంత మార్మికత తప్పదేమో. ఈ 
దృష్ట్యై “ఆకులందున అణగిమణిగి కవిత కోయిల పలకవలెనోయ్‌??' అన్న గురజాడ 
వారి ప్రమాణం ముకుందరామారావు ““వఅసపోయిన మందహాసంి''కు వర్తించి 
తీరుతుంది. రామారావు కవితా సంపుటిలో ప్రతి రచనా నినాద కవితలకు విరుద్దమైనదీ, 
సాంత గొంతుకను విప్పుకుని మరీ చెలాయించగలదీ! ఇజం 'స్రిజాన్ని* దాటి నిజం 
హజం సరిహద్దులను న్నిర్ణయించగలదీ! పరాయి రాష్ట్రంలో (ఖర్గపూర్‌ - పశ్చిమ 


29 


ఎబికె నాహిత్యకీయాలు 


బెంగాల్‌) నివసించిన (ప్రవాసాంధ్రుడయినా తెలుగు భాషను, అందమైన భావ చిత్రాలనూ, 
సమాజ శ్రేయస్సును కోరుకునే ఆదర్శ వాదాన్నీ, అభ్యుదయ దృక్పథాన్ని వదులుకోనివాడు 
ముకుంద రామారావు. కవన రురిలో స్పష్టైస్పష్టతల మధ్యనే అయినా తనతనాన్ని 
కోల్ళోనివాడు. కవితా రంగంలో వ్యక్తిత్వ వికాసాన్ని ఒక్క సంపుటితోనే జయప్రదంగా 
చాటుకున్నవాడు. నిశిత పరిశీలనా శక్తి కలవాడికి గ్రూపులతో నిమిత్తం ఉండదు, వర్గాలతో 
చెలిమి అంతకంటే ఉండదు. విశ్వజనీనతను విజయపతాకగా, కవన బావుటాగా 
మలచుకున్న ముకుంద రామారావు నిళ్ళలతను సహించడు. చలనం అతనికి (ప్రాణం, 
తాత్సికత అతని భావుకతకు అమరివచ్చిన చోదక శక్తి. లోకంలోని కుళ్ళును, కాపట్యాన్ని, 
వంచనను, ఆత్మ వంచననూ తెగనాడిన్న కవితా సంపుటి “వలస పోయిన మందహాసం''. 


(ప్రవాసాం(ధుడంగా ఏదోవయాల కవి వునస్సులో అసంతృప్తి జ్వాల 
రగులుతున్నప్పటికీ దృష్టిని సంకుచితం చేసుకోక, అశావాదిగా తనను తాను 
మలచుకోవడానికి జరిపిన విశిష్ట ప్రయత్నంగా ఈ కవితలను పేర్కొనవచ్చు. కనుకనే 
ఇందులో ముకుంద రామారావు ఆశతోనే కాదు, ఆర్తితో విషయాన్ని శోధిస్తాడు. 
తెలిసిన వివరాలతో తెలీని ముఖాల్ని అన్వేషిస్తాడు. తెలిసిన ముఖాల్లో తెలీని లోతుల్ని 

' అనేకానేక కోణాల్నుంచి అధ్యయనం చేస్తాడు. పరిశోధన [ప్రాణంగా అనుభవాలను జోడించి 
తాత్వాక నవనీతాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. రణగొణ ధ్వనుల మధ్య రోజువారీ 
జీవితానికి దూరంగా ఆలోచనకింత అవకాశం ఇచ్చేందుకు కదిలివెళ్ళాలన్న తపన ఉన్నా, 
నలుగురితో ఏకాంతాన్ని అప్పుడప్పుడూ అభిలషించినా మనస్సు పొరల అట్టడుగున 
మాత్రం మానవతను మరవని వాడు ముకుంద రామారావు! కనుకనే అతను ఫలితాల 
మీద కంటే, మనుషుల మీదనే విశ్వాసం పెంచుకోవాలంటాడు. అలాగాక మనిషిని 
విస్మరించి ఫలితాల మీద నమ్మకం పెట్టుకొని ఆ దిశలోనే సాగే శక్తియుక్తులకు 
వ్యూహరచనలకు అతను విలువ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఈ మొత్తం కవితా సంపుటిలో 
- మనిషి అన్ని రకాల సవాళ్ళను ఎదుర్కోడానికి సిద్దపడి ఉండాలన్నదే కవి సందేశం. 
బెంబేలు పడిపోయి కార్యక్షేత్రాన్ని విడవ కూడదన్నదే అతని వేదం. ఎందుకంటే ఎంత 
ఏకాంతాన్ని తాను (ప్రేమించినా ఆయన వంశపారంపర్య హక్కుల్ని ఈసడిస్తాడు, వ్యష్టి 
(ప్రయోజనాన్ని హడ్డులలో పెడుతూనే సమష్టి బాగుని కోరే కవి ఈయన ఎవరికి వారు 
గీసుకునే హద్దులే హక్కుల వుతున్నప్తుడు ““సకల జీవరాశులూ బాధితులు” కావడాన్ని 
రామారావు సహించలేడు, (పతిఘటించాలంటాడు ఆయన ఆరాటం, పోరాటం అంతా 


30 


విశ్వాసాల ముకుందమాల “క వలసపోయిన మందహాసం 


మనం అందరం ఆశించే ఆ ““మంచి రోజుల కోసమే''నని మరువరాదు. వ్యక్తి స్వేచ్చకు 
విలువ ఇస్తూనే వ్యష్టి ప్రయోజనం సమష్టి మంచిద్వారానే సిద్దించగలదని విశ్వసించినవాడు. 
అయితే లోకం దృష్టికి దూరంగా కేవలం జాతీయ వాదులుగా వ్యవహరించిన పాశ్చాత్య 
కవికుమారుల్లో కిఫ్టింగ్‌, ఇస్పన్‌, అనటోల్‌ (ఫ్రాన్స్‌ లాంటి వారితో పోలిక అని కాదుగాని 
ముకుంద రామారావు వాళ్ళ పరిధుల్ని కూడా దాటి విశ్వజనీన దృష్టిని అలవరచుకున్న 
కవి. స్వాభిమానం, స్వరా(ష్టాభిమానం కన్నా ఎల్లలోకం ఒక్క ఇల్లుగా సకల జగజ్జనులారా, 
మానవుడే నా సందేశం అని చాటగలిగిన తెలుగువాళ్ళు ఇద్దరే" ఇద్దరు - గురజాడ, 
శ్పక్సీ. రెండు ప్రపంచయుద్దాలు చూసిన రచయితలలో పెక్కుమంది రాసిలోను 
వాసిలోనూ జాతీయతా సరిహద్దులను అధిగమించి అంతర్జాతీయ దృష్టిని సార్వజనీనం 
చేసుకున్నారు (deNnationalised in quality and type). ఈ కోవకు చెందిన వాళ్ళే 
- రాబర్ట్‌ (ఫ్రాస్ట్‌, ఎ(జాపౌండ్‌, ఇలియట్‌, మరియాని మూర్‌, రాబర్ట్‌ లోవెల్‌, మేరీ 
మెకార్టీ. మన ముకుంద రామారావు కూడా బహుశా (ప్రవాసాం(ధ్రుడుగా ఎదగడం 
వల్లనో ఏమో హె న్రీమ్మిల్లర్‌లా (గ్రూపులకు, వర్గాలకు అతీతంగా ఉండగలిగాడు ("2gainst 
groups and sets and sects and cults and isms")! కవీ, కళాకారుడూ 
భావుకతతో ఎన్నడూ శా(స్త్రవేత్తతో పాటు బరాబరిగా ఉండాలంటాడు మిల్లర్‌! ఇందుకు 
హద్దులు, సరిహద్దులూ ఉండవు. నోరు మంచిదైతే ఎక్కడున్నా తానున్న ఊరూ 
మంచిదే అవుతుంది. ఊరి పొలిమేరలు దాటితే గాని మనిషి (ప్రపంచపు పొలిమేరలు 
కొలవడానికి ముందడుగు వేయలేడు. మనస్సును విశ్వగామి చేసుకోడానికి మనిషి నిరంతరం 
తపనపడక తప్పుదు. హెమింగ్‌వే పారిస్‌ నగరం విడిచిపెడితేగాని క్యూబాలో తన ఉనికిని 
కాపాడుకోలేకపోయాడు. ఆల్లస్‌ హక్స్‌లీ ఇంగ్లాండు విడిస్తేగాని కాలిఫోర్నియలలో “సమర్హ 
రామదాసు” కాలేకపోయాడు. కాథరీన్‌ పోర్టర్‌కు మెట్టినచోటే - మెక్సికోలో (ప్రవాస 
జీవితమే పరమ 'ప్రాణమూ (ప్రమాణమూ అయింది. డి.హెచ్‌. లారెన్స్‌కు, డెరాల్‌కు 
(గ్రీస్‌, సైప్రస్‌లే సాంత ఇళ్ళయ్యాయి! ఈ విషయంలో ముకుంద రామారావు కూడా 
బాధపడవలసిన అవసరం లేదు! మానవ సంబంధాలలో విశ్వజనినతే నిజమైన గ్లోబలైజేషన్‌! 

రామారావు కవితలో కళ్ళు వింటాయి. చెవులు చూస్తాయి! మెదళ్ళు ఈ 
రెంటికీ. చెరదని విషయాల్ని శోధిస్తుంచాయి! దృశ్యాన్ని శబ్రంగానూ, శబ్దాన్ని 
దృశ్యంగానూ మలచగలిగిన నేర్పు ఈయనకి ఉన్నట్టు తోస్తుంది. నిశ్శబ్దం నుంచి 
కూడా శబ్దాన్ని పిండగల శక్తీ, యుక్తీ ఉన్న వాడీయన. రాజకీయాలు నేరమయమయిన 


31 


ఎబికె నాహిత్యకతీయాలు 


చోట, నేరమే రాజకీయంగా మారిన చోట “కళేబరాల మీద కాసుల వేటను’? కళ్ళకు 
కట్టి చూపించిన వాడు రామారావు. ఆ వేటలో ఉన్నవాడు ఎందుకు దొరకడో కవి 
చెబుతున్నాడు వినండి : “ఎవరికి వారు (ప్రకటించుకుంటే తప్ప/ ఆచూకీలు ఆనవాళ్ళు 
దొరకవెక్కడా/ నీదేకాదు నిన్ను లేకుండా చేసిన వాడిది కూడా/రహస్య స్థావరంలో 
వాడెక్కడో/ రక్తాన్నం తింటూ రంగుల తెరమీద హాహాకారాల ఆర్హానాదాల నేపథ్య 
సంగీతాల మధ్య/ సజీవ దహనాల్ని ఖననాల్ని/ ప్రాణ స్పర్శకు పాకులాడ్తున్న చిట్రిపోయిన 
రక్తనాళాల్ని/ రసాస్వాదన చేస్తుంటాడు/ ఎలా పట్టుకోగలవు'' అని ఎదురు (ప్రశ్నిస్తాడు. 
అయినా నేటికీ ఈ (ప్రశ్న (ప్రశ్నగానే ఉంది, (క్సీశ్రీ) అన్నట్టు “అలలు కదిలి మరలి 
చనగ శిల మా(త్రం మిగిలినట్టు''!! ఈ దేశంలో సామాన్యుడి బతుకు, సగటు మానవుడి 
గతుకు. అడుగడుగునా “మరణంతో యుద్దం చేయడమే? నన్నది ముకుంద రామారావు 
ముక్తాయింపు! ఈ నిత్య జీవన సమరంలో ““బతికించే నాథుడే ఉండాలిగాని శవానికి 
కూడా కాసేపైనా బతకాలని ఉంటుంి”దన్నప్పుడు కవిలో ఆశావాది కనిపిస్తాడు. 
అవిరళంగా కురిసే ఆకాశం కూడా ఎప్పటికైనా తెరిపివ్వకమానదని అతని విశ్వాసం. 
రామారావు “బుజ్జి కుక్క” (క్రీ శ్రీ “బుక్కుల్ని”' గుర్తుచేస్తుంది. ఆదరణలేని చోట 
ఎవరూ ఉండలేరు, గజ్జి కుక్కే కాదు చివరికి బుజ్జికుక్క కూడా! మనిషిలో అంతరంగ 
మథనానికి (ప్రతీక “రహస్య (ప్రక్రియి?” జీవన సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలే 
కనుక, ఆత్మ (ప్రకంపలన్నీ దానిచుట్టూనే తిరుగుతాయన్న సత్యాన్ని మరొకసారి గుర్తు 
చేస్తుంది “ఆఖరి మజిలీ” కవిత! క్రిమినల్‌ జస్టిస్‌ గురించి జింబో ఇటీవల రాసిన 
“హాజిర్‌ హ్టై విశిష్ట కవితలాంటిదే ముకుందరామారావు ““మరణశిక్షు*. కారణం ఏదైనా 
కానీ / ఖాకీ బూట్టు/ నల్హకోట్లయినా/ ప్రాణానికి ప్రాణమే న్యాయం” అని తేల్చిన 
కవిత! ఇక కవి ““వలసపోయిన మందహాసం” కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలోని 
కణ్వాశ్రమంలో శకుంతలను అత్తవారింటికి పంపుతూ కణ్వుడు ఈదిన దుఃఖ సముద్రానికి 
నకలు. ముకుంద రామారావు కన్న బిడ్డను భర్త వద్దకు సాగనంపుతూ పడిన మనోవేదన, 
రేపటి ఆమె కాపురం ఎలా సాగుతుందో, ఇప్పుడా చేతిలో వేసిన చెయ్యి అభయహస్తమవునో 
కాదో మందహాసమై మెరుస్తోందన్న ఆశా సంశయాల మధ్య ఆ క్షణంలో ఊగులాడే 
తల్పిదం[డ్రుల మనస్సుకు దర్శణం ఈ కవిత. తండ్రి మనస్సులోని ఆ సుందర 
చైతన్యాకృతి (కూతురు) తనకు వీడ్కోలిస్తున్నప్పుడు తెలిసి తెలిసీ ఏ కొల్లేరు సరస్సుకో 
వలసపోయే సైబీరియన్‌ పక్షిలా కన్పించడం - ఓ సుందరమైన భావచిత్రం! *“విడిచిపోలేని 


32 


విశ్వాసాల ముకుందమాల “వలసపోయిన మందహాసం" 


బాధ/విడదీస్తున్న చేతుల కంటకి*'పోవడం గుండెలను పిండుకొనే మరో బరువైన 
దృశ్యం! సుఖంగాసాగిన ముకుందరామారావు వచన కవితా ఖండికలు ఒక విషయాన్ని 
స్పష్టం చేస్తున్నాయి: డి. హెచ్‌.లారెన్స్‌ అన్నట్టు కవితాత్మను పరిపూర్షంగా 
ఆవిష్కరించడానికి మడులూ దాడులు లేని వచన కవిత అవసరం. ఛందోబంధాలు 
గుదిబండలు కాకుండా, మానవుడి పూర్ణత్వాన్ని (ప్రతిబింబిస్తూ అతని రాగద్వేషాలను, 
సంఘర్షణలను, వైరుధ్యాలనూ వ్యక్తం చేసే కవిత మాత్రమే నిజాయితీకి నిలువుటద్దం 
అన్నాడు! అలా సాగిందే “వలస పోయిన మందహాసం”. అంత వెసులుబాటు ఉండబటై 
జేమ్స్‌ లారౌన్‌బాక్‌ అనే కవి "The IMage of the mother's face receding / 
On the far edge of the broken bed" అనగలిగాడు! అలాగే “వీడని ముడి?” 
అనే కవితలో రామారావు కుటుంబాల మధ్య బంధాలు అనుబంధాలు ఎంత 
బలీయమైనవో (ప్రవాసాం(ధ్రుడుగా అనుభవాలను అందించాడు. కనుకనే పాత జ్ఞాపకాల 
దొంతర్జు పెనవేసుకొని ““పొట్ట కోసం చెదిరిపోయిన పిట్టలన్నీ / కాకతాళీయంగానైనా 
కలుసుకున్నప్పుడు”? పొందే అనుభూతి ఏవిటో కళ్ళు చెమర్చేలా చెప్పాడు! సోవియట్‌ 
యూనియన్‌ పతనమైనప్పుడు రిపబ్లిక్‌ గుండె బద్దలై యూనియన్‌ ముక్కలు 
చెక్కలైనప్పుడు - ఆ అగమ్యగోచర స్థితిలో వ్యోమగామి అంతరిక్షంలోనే గడిపిన ఘడియల్ని 
తలచుకొంటూ ముక్కలవుతున్న భూమిపైన ఎక్కడ దిగాలో తెలియని ఫ్టితిలో ఆవేదనతో 
కవి ఊహించిన ఓ సన్నివేశం ““భూమికీ- ఆకాశానికీ మధ్యి'! విశ్వాసాలు సడలినప్పుడు 
మనిషైనా; పక్షులైనా ఒకటే. “కాలం ఖరీదు పెరుగుతున్నపుటి నుండి/ నమ్మకాల 
సంతకాలు చెరి గిపోతున్నప్షుటి నుండి/ ఇంటిముందు పక్షులు సైతం/ ఎందుకైనా 
మంచిదని / ఇంకోచోట కూడా / గూళ్ళు కట్టుకోవడం” ద్వారా పట్టాలు తప్పిన 
జీవితాన్ని చి(త్రించాడు కవి! 


ఒక్క ముక్కలో ఆచార్య చేకూరి రామారావు చెప్పినట్టు ముకుంద రామారావు 
కవిత్వంలో స్పష్టాస్పష్టత ఉంటుంది. పారదర్శకత్వం ఉండదు. పదౌచిత్యం ఉంటుంది, 
పదాడంబరం ఉండదు. భావ గాంభీర్యం ఉంటుంది, భాషాక్షిష్ష ఉండదు. అనుభవం 
వైయక్తికం. దృక్పథం విశ్వజనీనం. అయితే ఆ కళాత్మకత తెలిసి ఉండాలి రాయగలగాలి 
గాని పద్య కవితకన్నా వచన కవిత రాయడం ఎంత కష్టమో, రాసి ఒప్పించడం మరింత 
కష్టం! శైలి, భావుకత, సందేశం ముప్పేటగా సాగినప్పుడే ఇది సాధ్యం. అందుకే డోనాల్డ్‌ 
దావీ పదాలతో పొదిగే కవితా కళను కళా శైలిలోనే తీర్చిదిద్దుకోవాలంటూ ఇలా అంటాడు: 


33 


ఎబికె సాహీత్యకీయాలు 


"The practice of an artis to convert all terms/into the terms of 
arti/By the end of third stanza/death is a smell no longer / it is a 


problem of style"l! 
(ఆదివారం 1, జూన్‌ 1997) 


కులవ్యవప్ర 3 సప్రాందవ “కాలధర్న సూ(తలి 


య్‌ 


భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులవ్యవస్థ గురించి ఉప రాష్ట్రపతి 
కె.ఆర్‌.నారాయణన్‌ హైదరాబాద్‌లో ఒక సందర్భంలో (ప్రసంగిస్తూ వెల్లడించిన 
ఆందోళనను విజ్ఞాలయిన వారంతా పంచుకోవాలి. స్వాతంత్రానంతరం చాలావరకు 
వ్యక్తులు తమ పేర్తకు కులాన్ని ఒక ఆభరణంగా తగిలించుకోవడం అన్నది చట్టుం 
అవసరం లేకుండానే వెనుకడుగువేసిందనీ, అయితే కులం పేరుతో ఇపుడు కుల 
సంఘాలు బాహాటంగా తిరిగి తలెత్తుతున్నాయనీ ఆయన విమర్శించారు. ఈ 
పరిణామంతో పాటు యజ్ఞయాగాదులు కూడా మితిమీరుతున్నాయన్న బాధను 
వెల్లడించారు. నిజానికి ఒక విధంగా నారాయణన్‌ చెప్పినదాంట్లో కొత్త ఏమీ లేదు. కాని 
పాత వదిలించుకోలేకుండా ఉన్నందున కుల నిర్మూలన విషయంలో స్పష్టమైన లక్ష్యాన్ని 
కొత్తగా నిర్వచించుకోలేకపోతున్నాం. జనాభాలో నూటికి 60 మందికి పైగా ఇంకా అక్షర 
జ్యోతికి దూరంగా ఉన్నంతకాఆం మనల్ని వెన్నాడుతున్న ““వర్ణాశ్రమధర్మి* వ్యవస్థ 
మనస్సులనే కాదు, ఎముకలను కూడా కొరుక్కుతింటూనే ఉంటుంది. వేదాల్ని 
గౌరవిస్తున్న మనం బుగ్వేదంలో కుల (ప్రస్తావన లేదంటే నమ్మలేని దుస్ట్రితిలో ఉన్నాం. 
బుగ్వేదం వృర్థవ్యవష్టకు దూరమంటే విశ్వసించని వాళ్ళున్నారు. బుగ్వేదానికి ఉన్న 
కొన్ని భాష్యాలు కొందరు స్వార ప్రయోజనాల కోసం చెప్పినవేనని అంటే 
గొంతుచించుకునేవాళ్ళున్నారు. సత్య(వ్రతులు, విజ్ఞాన సంపన్నులయిన (ప్రాచీన మహర్షులు 
కూడా నేడు మనం అనుకొంటున్న కులవ్యవస్థ (వర్ణ వ్యవష్ట) గురించి పట్టుబట్టులేదు 
ఎందుకంటే సింధు నాగరికత కాలం నాటికి స్థిరపడింది వర్ణవ్యవస్థ కాదనీ, వర్గ సంఘర్షణ 
మా(త్రమేననీ ఒక్కళ్ళుకాదు - అంబేద్కర్‌తో పాటు - బాషాం, (శ్రీవాత్సవ, డిడి 
కోశాంబి, ఛటోపాధ్యాయలాంటి ఉద్దండులెందరో అధ్యయనం తరువాత అభిప్రాయానికి 
రావలసివచ్చింది. దళితుల చరిత్ర కూడా ప్రారంభమైనది అప్పుటినుంచేనని తెలుసుకుంటే 
ఆశ్చర్యపోనక్కరలేదు. మనిషి తోటి మనిషిపట్టు అమానుషత్వ సరిహద్దులను విస్తరించడం 
కూడా ఆనాటినుంచేనని తెలుసుకుంటే - ఇది కలవారికీ - లేనివారికీ మధ్య లేదా 


35 


ఎదికె నాహీత్యకీయాలు 


కడుపునిండిన వారికీ కడుపుమండిన వారికీ మధ్య నిరంతరంగా సాగుతూ వచ్చిన 
సమరమనీ భోధపడకమానదు. ఈ ఘర్షణను కనిపించకుండా ఉంచడానికే “వర్ణం” 
అవసరమయింది. మనం ఇన్ని చెప్పుకుంటున్నాం కదా - విశ్వసృప్టని గురించిన 
బుగ్వేదంలోని పదవ మండలంలో ఉన్న వరన చూస్తే కుల వ్యవస్థకు సంబంధించి 
బుగ్వేదం చెప్పని అర్థాన్ని కొందరు పండితమ్మన్యులు ఎలా వక్రీకరించగలరో 
స్పష్టమవుతుంది. విశ్వస్పప్టికి కారకుడు ఎవరో తేల్చలేని బుగ్వేదానికి వింత భాష్యాలు 
చొప్పించారు. కాని బుగ్వేదం మాటల్లో చెప్పాలంటే - “సృష్టికి ముందు సత్తు, అసత్తు 
(ఉంది, లేదు) అనేవి లేవు. వాయువు లేదు, ఆకాశం లేదు, మరి ఏముంది? ఎక్కడ 
ఉంది? ఎవరి రక్షణలో ఉంది? ముందు నీళ్ళ సృష్టి జరిగింది. దాని నుంచి వేడిద్వారా 
మనస్సు పుట్టుకొచ్చింది. ఇంతకూ సృష్టి దేని నుంచి ప్రారంభమయిందో చెప్పడం 
కష్టం” అని ఒక రసాయన ప్రక్రియను మన ఊహకు వదిలేసింది! 


అందువల్ల కుల వ్యవస్థ ప్రారంభ, వికాసాల గురించిన అతి మీమాంసలోకి 
వెళ్ళకుండా, హైందవం చెప్పిన “కాలధర్మం'' (ప్రకారం పరిశీలిస్తే మనం అందరం ఏ 
పేరు పెట్టుకున్నా మన బుద్దులను మార్చుకొనక తప్పదని స్పష్టమవుతుంది. పరిణామ 
(క్రమాన్ని అంగీకరించేవారంతా కాలధర్మాన్ని తలదాల్బుకున్న వారే. మార్పు తప్పుదన్నది 
పాశ్చాత్యుల సిద్దాంతమే కాదు, హైందవ సూ(త్రీకరణ కూడా. ఎందుకని? వేదాలతోనే 
పరిణామం ఆగిపోలేదు. వేదాల వెంట ఉపనిషత్తులు, వాటి వెంట ఇతిహాసాలు, పురాణాలు 
పుట్టుకొచ్చినట్లే, ఏదీ శాశ్వతం కాదు గోరక్‌నాథ్‌గానీ, 24 మంది తీర్రంకరులుగానీ, 
మరి 24 మంది బుద్రిస్టులుగానీ చేసిన సని కాలానికి ఎదురీదడమే కాదు, కాలానుగుణంగా 
తమనుతాము సంస్కరించుకొన్లి మారడం కూడా; “సిద్ద” సంప్రదాయం హైందవంలో 
భాగమని మరవకండి. మార్పు సహజమని, దానిని అడ్డుకొనగల శక్తి ఏదీ ఉండబోదనీ 
చెప్పడానికి హైందవంనుంచే కాదు, ఇతర (ప్రాచిన మహానాగరికతల నుంచి కూడా 
ఉదాహరించుకోవచ్చు: మెసపటోమియన్‌, బాబిలోనియన్‌, ఈజిషప్టియన్‌, ఇరానియన్‌, 
మినోవన్‌, (గ్రీక్‌, కెల్లీక్‌, చైనీస్‌ మాయన్‌, అజెటక్‌ నాగరికతల ప్రాభవ పతన దశలన్నీ 
అందిస్తున్న గుణపారాలు ఇవేనని మరవరాదు. 


ఇప్పుడు చెప్పుకుందాం - ఈ కుల వ్యవస్టను కాపాడుతున్న దెవరో! దేశంలోని 
రాజకీయ వేత్తలూ, మత ఛాందసులూ, పాలకవర్గాలూను మతాన్ని అడ్డుపెట్టుకొని, 
హైందవంలో ఉన్న మంచిని పాతిపెట్టి వోట్ల కోసం, స్వార్థ్హప్రయోజనాల కోసం కులవ్యవస్ట 


36 


కులవ్యవస్థ : కూందవ “కాలధర్మ సూ[(తంి 


మరింతగా వేళ్ళూనుకోవడానికి తగిన కృత్రిమ ఎరువును వేస్తున్నారు. గతంలో మాగ్గనోల్డ్‌ 
అవార్డు, గాంధీపూనా ఒడంబడిక ఈ [క్రమంలో భాగమే. ఇతర చట్టాల మాదిరిగానే 
(బిటిష్‌ పాలకులు షెడ్యూర్డ్‌ కులాల పట్టు, తెగల పట్ట అనుసరించిన విభజించి పాలించే 
విధానాన్ని సమర్థించే 1936 నాటి పునాదుల మీదే పాలకులు ఇంకా బతుకుతున్నారు. 
స్వాతంత్రానంతరం కూడా ఈ కీలకమైన సమస్య గురించి కొత్త పుంతలు 
తొక్కలేకపోయారు. కులాన్నే గాక మానవుణ్ణి బానిస బంధాలలో ఉంచేందుకు మతాన్ని 
కమండలంగా స్వీకరించారు! ఫలితం? “హిందూ మతానికి భిన్నమైన మతాన్ని 
అనుసరించే ఏ వ్యక్తి అయినా “షెడ్యూల్డ్‌ కులంి'లో సభ్యుడు కావడానికి వీలులేదన్నారు. 
ఇది ఎప్పుటిదో కాదు 1950 నాటి (ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వు (““ది కాన్సిట్యూషన్‌ ఆర్డర్‌ 
1950). దానిని 1956లో పార్లమెంటు ద్వారా సవరించి “హిందూమతం లేదా 
సిక్కుమతం లేదా బౌద్రమతంి*కు సంబంధించినవారు తప్పు మిగతా వారెవరూ షెడ్యూల్డ్‌ 
కులాల్లో సభ్యులు కావడానికి వీల్లేదన్నారు. షెడ్యూల్డ్‌ కులాల విషయంలో 1936 నాటి 
చట్టాన్నే రాజ్యాంగమూ తలదాల్ఫింది! ఇది గురుపరంపర కాదు, చెడు పరంపర! 
ఏతావాతా ఇటు పార్లమెంటూ, అటు (పైెసిడెంటో అనుసరించింది 1932 - 1936 
నాటి (బ్రిటిష్‌ వాడి న్నిరయాలనే! షెడ్యూల్డ్‌ కులానికి నిర్వచనం చెప్పుడానికి మతాన్ని 
ఎప్పుడయితే పునాదిగా ఆమోదించారో ఆనాడే పాలకులు పప్పులోకాలు వేశారు. మతాన్ని 
రాజకీయాల నుంచి వేరుచేయాలని ఒక వైపున బోధించిన రాజ్యాంగ నిర్ణయ సభ 
పెద్దలు, అదే మతాన్ని “కులాన్ని నిర్ణయించడానికి ఒక “కుదురుగా మార్చుకోవడం 
వింతలలో వింత! ఈ లొసుగును కనిపెట్టబట్టే బి.జె.పి. నేత అద్వానీ ఇటీవల (ప్రత్యేక 
హక్కులకోసం ఉద్యమిస్తున్న (క్రిస్టియన్‌ దళితులను ఉద్దేశించి మాటాడుతూ “ఇస్టామ్‌నో 
స్తవాన్నో ఆశ్రయించిన వారికి రిజర్వేషన్లు” విస్తరించవద్రని చెప్పారు బౌద్దాన్ని స్వీకరించిన 
షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగలకు మా(త్రం రిజర్వేషన్లు వర్తింపజేయడాన్ని అద్వాని 
సమర్ధించారు. ఎందుకని? వృర్గవ్యవస్థపై ధ్వజమెత్తిన బౌద్దాన్ని ఎలాగూ దెశంనుంంచి 
తరిమివేసి భారతదేశం ఆత్మహత్య చేసుకుందని మహాకవి గురజాడ అన్నాడు. 


అలాంటి బౌద్దాన్ని బలవంతంగానైనా హైందవంలో ఇముడ్చుకోగలిగారు! 
విగ్రహారాధనను నిరసించిన బుద్దుణ్ణి హైందవం తనలో మరొక అవతారంగా మార్చింది 
ప్పుడు బౌద్దం కూడా సిక్కు, జైన మతాలతో పాటు హైందవంలో చేరడానికి 
ర్హురాలయింది! కనుక ఇతర మతాలలోకి మారడం రాజ్యాంగ నిర్ణయ సభ సిఫారసులకు 
విరుద్దం! ఇది మన లాజిక్కు! 


(ర్తి 


( 


ఎబికె సాహిత్యకీయాలు 


అయితే ఈ మతాంతరీకరణ వల్ల ఎవరి సాంఘిక, ఆర్థిక పరిఫప్టితులూ మారవనేది 
అనుభవం. 1956లో డాక్టర్‌ అంబేద్కర్‌ ఆధ్వర్యంలో బౌద్దంలోకి జరిగిన మత మార్పిడి 
వల్ల కూడా ఆశించిన ఫలితం- కలగలేదనేది అక్షర సత్యం. దళితుల (ప్రధాన సమస్య - 
వ్యద్ధవ్యవప్రను మార్చడానికి చేసే ప్రయత్నంతో పాటు వర్గవ్యవస్ట్రను కూడా మార్చుకోవడం 
ఎలా అన్నదే. భారత దేశానికి సంబంధించనంతవరకూ ఈ రెండు అంశాలు పడుగుపేకల్టా 
అల్బుకుపోయాయి. ఈ చిక్కుముడి - పేర్రకు ముందు పెట్టుకునే కులనామాలను 
చెరిపివేస్తేనో, లేదా పొడి అక్షరాలకు పరిమితం అయితేనో విడిపోయేది కాదు. భారత 
దేశం దాటి వెడితే ప్రపంచంలో మరెక్కడా ఇంత మాలోకం, వర్ణవ్యవస్థ పేరిట ఇంతటి 
అవమానకరమైన, లజ్ఞాకరమైన విషయం మనకు కనిపించదు. ఇంక సెక్యులర్‌ వ్యవస్థకు 
రక్షణ ఎక్కడ? కులవ్యవప్టను మతం ఏలుతున్నంతకాలం మనకీ దుస్థితి తప్పుదు. 


(సోమవారం 12, ఫిబ్రవరి 1996) 


6 వజసూ-ి” = కుల వ్యవస్ద పై వ(జాయుథం! 


కులానికి కులం తెగులు, నీటికి పాచి తెగులు అన్నారు! ఈ తెగులింకా భారతీయ 
సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. చాతుర్వర్ణ్య (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) 
వ్యవస్థను పెంచి పోషించడమేగాక, ఆపైన పంచమ వర్ణాన్ని సృష్టించడమేగాక ప్రపంచంలో 
ఏ దేశంలోనూ ఏ దిక్కులోనూ లేనన్ని దిక్కుమాలిన కులాలకూ, ఉపకులాలకూ 
ఉసురుపోసి పరివ్యాప్తం చేసుకుంటున్న ఒకే ఒక్క దేశం మన భారతం కావడం 
దురదృష్టకరం. ఇది స్వర్గభారతి ఉత్సవాలు జరుపుకున్నా అణగిపోని జాఢ్యం. కాని 
“పురుషులలో పుణ్య పురుషులు’? వేరు. అలాంటి వారు కొందరు కులాలకు మతాలకు 
అతీతులు అయినందుననే, వర్ణాతిశయాన్ని విసర్దిస్తే తప్పు మానవ జాతికి మనుగడ 
ఉండదని (గ్రహించి తాముగా ముందు వర్ణాతిశయాన్ని వదులుకున్నారు. దీన్ని వామపక్ష 
పరిభాషలో “డీ-క్టాసిఫై”” కావడం అంటారు. అలాంటివారు “సవుర్ణ్ణు'లయినా, 
'అవర్థ్థులయినా, “అగ వర్ణాలకు చెందినా, నేటి ఉగగ్రవర్ణాలయిన దళితులకు చెందినా 
మనం ఆహ్వానించవలసిందే. వ్యర్ధ వ్యవస్థ గురించి నేటికీ మాట్లాడుకోవడమే సిగ్గుచేటైన 
పనికాగా, నేటికి 1500 ఏళ్ళ (క్రితమే “అగు కులస్టుడనుకున్న బౌద్దమతాచార్యుడు 
అశ్వఘోషుడు వర్ణాతిశయాన్ని త్యజించి వళ్ల వ్యవస్థపై నిర్మొహమాటంగా ధ్వజమెత్తిన 
““వ(జ్రసూచి*”* (గ్రంథాన్ని 37 సూత్రాలు వాదిగిన ఓ గొపు సామాజిక దర్శనంగా 
అందించిన ఘటన చూచి *కులగులుత్‌ తీసుకొంటున్న మనందరమూ మరింతగా 
తలలు వంచుకోవలసి ఉంటుంది. తాను ఏ వర్ణంలో (బ్రాహ్మణ) జన్మించాడో ఆ 
వర్ణాధిపత్యాన్ని తిరస్కరించి ““వ(జ్రసూచి?? (కఠినమైన సూది - దీనినే మహాపండెత 
రాహుల్దీ “వ(జ్రఛేది? అని వాడాడు) రచన ద్వారా కుల నిర్మూలన సిద్దాంతానికి బలమైన 
ప్రాతిపదికలు చేసినవాడు అశ్వఘోషుడు అలాగే వీరేశలింగం, గురజాడ, జ్యోతిబా 
పూలే, అంబేద్కర్‌, రామ్‌మనోహర్‌ లోహియా తమ వర్ణాతిశయాన్ని విసద్హించి నిజమైన 
కుల రహిత వ్యవస్థ నిర్మాణం కోసం కలలుకన్నవారే, తపన పడ్డవారే, కార్యదీక్షతో 
అకుంఠితంగా ఆందోళన చేసినవారే అశ్వఘోహషుని ““వ(జసూచి''కి ఇంతకుముందు 


39 


ఎబికె నాహిత్యకీయాలు 


ఏ మేరకు ఎంత విస్తృతంగా ప్రచారం లభించిందో, లభించి ఉండకపోతే విందుకు అలా 
జరిగిందో మనకు తెలియదుగాని యువ తాత్వికుడు, నిత్య అనుశీలనతో పరిశీలనతో 
తలమున్కలై హేతువాద దృష్టిని సామాజికులకు అబ్బించడం కోసం (శ్రమిస్తున్న రవిచంద్‌ 
(మిళింద (ప్రచురణలు - గుంటూరు) కృషి ఫలితంగా అశ్వఘోషుని సామాజిక దర్శనం 
మనకు తొలిసారిగా అందమైన తెలుగులో లభించింది. రవిచంద్‌ కృషికి తోడుగా సంస్కృత 
మూలానికి చక్కని అనువాదం అందించిన డాక్టర్‌ మలయశ్రీ కూడా అభినందనీయుడు. 
ఎందుకంటే వర్ణ వ్యవస్థపై నిరసన అశ్వఘోషుని మహా కావ్యమైన “బుద్ద చరితం? లో 
కూడా ఉన్నప్పటికీ వర్గ వ్యవస్టను మూలముట్టుగా వ్యతిరేకించి సామాజిక శాంతిని, 
సమతా ధర్మాన్ని [ప్రతిష్టించడానికి జరిపే రాజీలేని పోరాటానికి అతని ““వ(జ్రసూచి''” 
తిలకప్రాయం అయింది. ఈ చిరుపొత్తం ఆధారంగానే, ఆ (పీరణతోనే హడ్గసన్‌లాంటి 
పాశ్ళాత్యులూ, రాహుల్‌ సాంకృత్యాయన్‌లాంటి భారతీయ మహా పండితులూ వర్ణవ్యవస్థ 
మూలాలను వెదకసాగారు. చివరికి తెలుగునాట (ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు, డాక్టర్‌ కె. బి. 
కృష్ణలాంటి మేధావులు కూడా ప్రభావితులయ్యారు. ఆచార్య ఆత్రేయ అశ్వఘోపునిపై 
ఒక నాటకమే రాశాడు. లక్ష్మీనరసు బౌద్దం గురించి రాసిన (గంథం సాంఘిక విప్తవానికి 
దోహదం చేసిన డాక్టర్‌ అంబేద్కర్‌కు (ప్రేరణ కల్పించింది. ఎందుకు? ఆది బౌద్దం 
దైవాన్ని, పరలోకాన్ని, ఆత్మవాదాన్ని నిరసించింది. మానవుని కర్తవ్యాన్ని తెలిపింది. ఆ 
వాగురలో బుద్దుని తర్వాత ఎదిగివచ్చిన అశ్వఘోషుడు సామాజిక పరిస్థితులను కళ్ళారా 
చూసి తన వర్ణాన్నే నిరసించి మతాతీత వ్యక్తిగా మానవతావాదిగా (ప్రజాబంధువయ్యాడు. 
ఇక్కడొక సత్యాన్ని మరవరాదు. సమాజానికి కేవలం (బ్రాహ్మణ వాదం ఎంత చేటో, 
కేవలం గుడ్డి బ్రాహ్మణ ద్వేషం కూడా అంతే అనర్రమని గుర్తించాలి. ఎందుకంటే 
రవిచంద్‌ ఒక సమన్వయంలో పేర్కొన్నట్టుగా ““వర్ణాతిశయాన్ని విసర్టించే వారెవరైనా 
నిజమైన కుల నిర్మూలన వాదులకు మిత్రులే. ఎవరు ఏ వర్ణంలో, ఏ కులంలో 
పుట్టారన్నది (ప్రధానం కాదు. ఎవరు ఏ భావజాలానికి ప్రతినిధులనేది ముఖ్యం. ఇది 
రెండు విరుద్ద భావజాలాల మధ్య పోరాటమేగాని వ్యక్తుల మధ్య పోరాటం కాదు బౌద్ద 
భిక్షు సంఘాలలో .. వర్ణాతిశయ విసరన ఏదో ఒక వర్ణానికే పరిమితమైన చర్యకాదు 

కుల నిర్మూలన వాదం ఏదో ఒక వర్గం గుత్త సామ్ముకాదు. మూనవ ప్రగతిని, వికాసాన్ని 
ఆశించే (ప్రతి వ్యక్తికీ అది తక్షణ సామాజిక బాధ్యత" రవిచంద్‌ (ప్రతిపాదనకు ఒక 
ఉదాహరణ _ ఒకే వర్ణానికి చెందిన కాళిదాసు వర్ష వ్యవస్ట్రను సమర్దిస్తే, అశ్వఘోషుడు 


40 


““వజసూచి"* - కుల వ్యవస్థపై వజాయుధం। 


నిరసించినవాడు. నన్నయ్య కుల వ్యవస్థను సమర్ధించగా, గురజాడ వ్యతిరేకించినవాడు! 
అయితే రవిచంద్‌ ఇక్కడొక అంశాన్ని మరవరాదు : “వేయిపడగల నాగుబాము''గా 
మారిన వర్గ వ్వవస్థా చట్రంలో నలిగిపోతూ వచ్చిన దళిత వర్గాలను, మహిళలనూ, 
కుల వ్యవస్థ ముసుగులో ఆధిపత్యంలో ఉన్న “అగ్ర వర్ణాలనూ ఒకే గాటను కట్టులేము. 
అయితే అదే సమయంలో అటు అశ్వఘోషుడు, ఇటు అంబేద్కర్‌ విభిన్న కులాలకు 
చెందినా కుల వ్యవస్థ కూలిపోతేగాని సమతకూ, మానవతకూ పెద్దపీట పడదని మనసారా 
గుర్తించినవారు. మనిషి ఉన్నతుడు, మహోన్నతుడు (841 Man) ఎప్పుడవుతాడు? 
వ్యక్తి ప్రయోజనం గాకుండా సామాజిక ప్రయోజనం అతని మనస్సుకు చోదక శక్తి 
కాగలిగినప్పుడు అని అంబేద్కర్‌ చాటాడు ("A great Man must be motivated 
by the dynamics of a social purpose") ఈ ఉద్దేశంతోనే అంబేద్కర్‌ 
సామాజిక ప్రయోజనమే, ఆ స్పృహే కులరహిత వ్యవస్థకు పునాది కావాలన్నాడు ("50 
cial endosmosis")! అయితే పాత ఫ్యూడల్‌ వ్యవస్థపైన, అగ్రవర్ణ కాపట్యుంపైన 
అవిశ్రాంత పోరాటం జరుపుతూ వచ్చిన జ్యోతిబాపూలే ఉద్యమంగానీ, అంబేద్కర్‌ 
అనుభవంగానీ - కుల దోపిడీని ఎదిరించగల మేర దళితుల్లో చైతన్యాన్ని తేగలిగిందే గాని 
బడుగు వర్గాల ఉనికికి ఆధారమైన వ్యవసాయక సంబంధాల్లో మార్పు కోసం, ఆ పెను 
పరివర్తన కోసం పేద రైతాంగాన్ని సమీకరించలేకపోయింది. ““హైందవి” సమాజంలోని 
సాంఘిక దురన్యాయాల నుంచి విమోచనకు ఎక్కు పెట్టవలసిన సైద్దాంతిక ఆయుధాన్ని 
పలాయన మంత్ర దండంగా మార్చడం వల్లనే అంబేద్కర్‌ బౌద్ధాన్ని ఆశ్రయించ వలసి 
వచ్చింది! బడుగు జీవులను దోపిడీ చేసే వ్యవస్తకు మూలాలైన భూస్వామ్య, 
అర్హభూస్వామ్య వ్యవస్థల్లొని భూ సంబంధాలపై తమ ఆగ్రహాన్ని ఎక్కుపెట్టడంలో వీరు 
విఫలమయ్యారు. చివరికి పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయకర్‌ నాయకత్వాన సాగిన 
(ద్రావిడ ఉద్యమం కూడా అంతే. కుల దోపిడీపైన ధ్వజమెత్తిన నాయకర్‌ ఈ దోపిడికి 
ఆ(శ్రయమిస్తున్న మౌలికమైన ఆర్థిక పునాదులపై ఎక్కుపెట్టులేకపోయాడు.. కనుకనే 
సంకుచిత చట్రాన్ని అధిగమించి ఆ ఉద్యమాలు ఎదగలేకపోయాయి, తిరిగి సంపన్న వర్గాల 
వలలో ఏదో రూపంలో చిక్కుకుపోతున్నాయి! 


అయితే ఈ ఆర్థిక పునాదితో, పాటు ఇంతకూ ““(బహ్మన్‌'' శబ్దాన్ని కొందరు 
అ(గవర్గులు (భ్రష్టుపట్టించారు. “(బ్రహ్మి అంటే విద్య అనిగాక “(బ్రాహ్మణం అని 
దురర్జాలు తీశారు ““(బ్రహ్మి'కు బుగ్వేదం, ఐతరేయ ఉపనిషత్‌లు చెప్పిన అర్ధం 


41 


ఎబికె సాహీత్యకీయాలు 


ఒకటి, ఆ తరువాత (ప్రక్షిప్తంగా బ్రాహ్మణ్యంలో కొందరు కల్పించి (ప్రచారంలోకి తెచ్చిన 
అర్థాలు వేరయ్యాయి. “బ్రహ్మను తపస్సు, వేదం, యోగం అన్నారు. ఉపనిషత్తులు 
(ప్రజ్ఞానమే (బ్రహ్మ అన్నాయి (““(ప్రజ్ఞానం (బ్రహ్మి) గాని ఆ శబ్దాన్ని ఒక జాతికిగాని, 
ఓక కులానికి గానీ అన్వయించలేదు. “ప్రజ్ఞ అంటే బుద్ది, సామర్ధ్యం. మంచి చెడులను 
(గగ్రహించడమే “ప్రజ్ఞిగా, ఆ విజ్ఞానాన్నే 'ప్రజ్ఞగా, చైతన్యంగా, అదే “(బ్రహ్మగా 
వర్ణించాయి. కాని అహంకారాన్నీ, వర్ణాతిశయాన్నీ “(బ్రహ్మగా బుషులు గానీ 
వర్ణాతిశయాన్ని విసర్దించిన అశ్వఘోషుడు గానీ భావించలేదు. (ప్రచారం చేయనూ 
లేదు. ఇందుకు విరుద్దంగా కొందరు తమ పురఃపతనాన్ని ఊహించలేక ** అహం(బ్రహ్మాస్మి! ' 
(నేనే బ్రహ్మను) అని (భ్రమించారు!_ ఈ తప్పుడు ఆలోచన వల్లనే భారతదేశంలో 
నాడున్నది చాతుర్వర్ణ వ్యవస్త కాగా, నేడు అమలులో ఉన్నది - శత సహ(స్ర బహు వర్ష 
వ్యవస్థ! అలాగే డాక్టర్‌ రాధాకృష్ణ తరువాత కుల వ్యవస్టను మనఃపూర్వకంగా నిరసించిన 
హైందవ తాత్వికులూ లేరు. ““కులం అన్నది ఒక సాంఘిక దురాచారంగా భావించకపోవడం 


దురదృష్టకరం** ఇప్పుడది రాజకీయ, పాలనా వర్గ జాడ్యంగా కూడా అవతరించింది. 
(Unfortunately Caste has ceased to be a social evil and now it has 


become a, political and Administrative evil! అన్నాడు రాధాకృష్ణ. అలాగే 
అశ్వఘోషుని “వ(జసూచి''తో పాటు ““వ(జ సూచికోపనిషత్తు'” కూడా వర్ణ భేదాల్ని 
నిరసించింది, తృణీకరించింది. ““పుట్టుకపై ఆధారపడి నిర్ణయించిన భేదాల్ని” ఈ 
ఉపనిషత్‌ ఏవగించుకోవడాన్ని రాధాకృష్ణ సమర్ధించారు. సామవేద శాంతి పాఠంలో 
భాగమైన ఈ “వజ సూచికోపనిషత్‌'' వర్ణాధిక్యతను, వర్ణాతిళయాన్ని తీవ్రంగా 
వ్యతిరేకించింది. ఎందుకంటే, ““జాతి”? (ప్రసక్తి లేకుండానే, వరంతో నిమిత్తం లేకుండానే 
జ్ఞానులైన అనేకమంది మహర్షులు (బుష్యశ్చంగుడు, కౌశికుడు, జంబూకుడు, వాల్మీకి, 
వ్యాసుడు, గౌతముడు, వశిష్టుడు, అగస్త్యుడు) ఉన్నారు కాబట్టి వర్ణాతిశయానికి అర్ధమే 
లేదన్నది ఉపనిషత్‌ సారం! అందువల్ల ఈ 'అతిశయా నికి ఎల్హలు లేవు, కులం లేదు, 
అన్ని వర్ణాలకూ, అన్ని వర్గాలకూ వర్తిస్తుంది! అందువల్ల ఒక మార్గం నుంచి మరో 
మార్గంలోకి మళ్ళడం అన్నది అన్ని ధర్మాలకూ సమంగానే ఉంది. అలా వర్ణాతిశయాన్ని 
వదులుకుని బౌద్దంలోకి చేరినవాడు అశ్వఘోషుడు. కనుకనే అతను “బుద్దిమంతులు 
తమకు యుక్తమని తోచినదాన్నే స్వీకరించండి” అని చెప్పాడే గాని ఆదేశపూరకంగా 
హుకుమ్‌లతో, ఫర్యానాలతో బలవంతపు బ్రాహ్మణార్జానికి దిగలేదు! 


42 


““వ(జసూచి' - కుల వ్యవస్థపై వజాయుధం।! 


అందుకే అశ్వఘోషుని “వ[జసూచి”” అగ్రవర్ణాతిశయాన్ని ఆ వృ్యర్ణపు ప్రామాణిక 
(గ్రంథాల (శృతులు, సృతుంలు) ఆధారంతోనే ఖండించింది; అవశేష వ్యవస్థ 
అడుగుజాడలను చెరపడానికి యత్నించింది; హేతువాద, మానవతావాదాలను (ప్రబోధించి 
ఆచరణకు పురిగొల్సింది. సామాజిక అసమానతల తీవ్రతను గమనించిన అశ్వఘోషుడు 
సమానతా సూత్ర (ప్రతిపాదన చేశాడు. మానవులంతా సుఖ, దుఃఖ, జీవన, బుద్ది, 
వ్యాపార, వ్యవహార, సంభోగ, సంతాన, భయ, మరణాది ఉపచారాల విషయాల్లో 
సమానులని, ఏ (ప్రత్యేకతలూ వేరుగా లేవనీ మహత్తరమైన' విశ్వమానవ వాదాన్ని 
(ప్రతిపాదించాడు. ““(బ్రాహ్మణత్వంి” ఒక వద్ద లక్షణం కాదన్నాడు. జాతి, జన్మ 
(ప్రత్యేకతలు దానికి లేవన్నాడు. విద్య, విజ్ఞానం సాధన ద్యారానేగాని జన్మ కారణంగా 
రావన్నాడు! నిజానికి మనమూ మన పాలకులూ నికార్హయిన లౌకికవాదులమే అయితే 
ఈ ““వ(జ్రసూచి'ని విద్యాలయాల్లో తక్షణం పాఠ్య (గంథం చేయాలి! ఎందుకంటే, 
లోహియా చెప్పినట్టు ఈ కుల వ్యవస్థ ఎదుగూబొదుగూలేని సామాజిక వ్యవప్టకు 
దారుణమైన (ప్రతినిధి, మార్పుకు బద్ద విరోధి, అన్ని రకాల లంపటానికి, అగౌరవానికి 
అష్థావ[క్ర అబద్దాలకూ నిలయం! ఈ కులవ్యవస్థ వల్ల సంపద ఉత్పత్తి కార్యక్రమాల్లో 
పాల్గొనవలసిన తొంభై శాతం సామాన్య (ప్రజల, కష్టజీవుల శక్తి యుక్తులు ఎదుగుదలకు 
అవకాశాలు లేక కుంచించుకు పోతాయనీ అన్నాడు లోహియా! అలాగే, వర్ణాశ్రమ 
ధర్మాల్ని భుజాన వేసుకుని ఉత్పత్తి కారకులైన [(శ్రమజీవుల్ని (దళితుల్ని) అస్పుశ్యులుగా 
చి(త్రించడాన్ని నిరసిస్తూ స్వాతంత్ర్య సమర దినాలలోనే మంగిపూడి వేంకటళర్మ రాసిన 
““నిరుద్ర భారతం” కూడా ఈ సత్యాన్నే నిరూపించింది. ““పవలు రేల్కష్టించి వ్యవసాయ 
మొన రించి/ ఉర్విని పండించు చున్న” ఈ కష్టజీవులకు, సమాజం అభివృద్దిని 
కాంక్షించే దళితులకు, ఉత్సాహశక్తి, తెలివితేటలు, దీక్షాదక్షతలున్న దళితులకు మనం 
కలిగిస్తున్న అంతరాయాల వల్లనే వారి శక్తియుక్తులు ఫలవంతం కావడం లేదని మంగిపూడి 
ఆనాడే ఆ(కోశించాడు. ఈ ““అంతరాయాలి” వర్త, వారు వృద్దిలోకి రావాలన్న 
“భగవంతుడి ఉద్దశం'' కూడా దెబ్బతినిపోయిందని, ఫలితంగా “మన స్వార్ధపరతవల' ' 
మొత్తం “భారతభ్యుదయానికే అపారమైన భంగం" వాటిక్రిందనీ దురపిల్లవలసి వచ్చింది 
ఈ కుల వ్యవస్థ భారతం మూల్లులను పీల్చి ఉండకపోతే, సమానావకాశాలు అందిరకీ 
లభ్యమై ఉంటే - చరిత్రలో ఇండియా ఈసరికే అన్ని రంగాలలోనూ మహోన్నత 
స్తానంలో ఉండి ఉండేది కాదా? సంఘజీవనానికి, పాలనా పద్దతులకు కుల వ్యవష్ట 


43 


ఎదికె నాహిత్యకతీయాలు 


నిర్లేతగా ఉన్నచోట సర్వ కళలకే కాదు, సర్వ మానవుల వికాసానికే చెరుపు. కడచిన 
భారతంలో జరిగిందీ అదే, నడుస్తున్న చరిత్రా ఇదే. గురజాడ అన్నట్టు కుల వ్యవప్టను 
నిరసించిన బౌద్దాన్ని సరిహద్దులు దాటించి భారతదేశం ఆత్మహత్య చేసుకున్నది నిజం 
కాదా?! 


(ఆదివారం 25, జనవరి 1998) 


చెమరించిన కన్నుల నుంచి చివురించిన కవి చెమన్‌! 


అతను ఆర్భాటపు మెట్టమీదుగా ఆకాశాన్ని దించలేడు; అసందర్భపు చూపుల 
మీద భావాన్ని దించలేడు; గుండె గదిని తడపకుండానే తడారిపోయిన నాలుకతో నినాదాన్ని 
రాయలేడు; భావం రసగుళిక కానిదే కాగితం మీద భౌతికాకృతిని దాల్చలేడు; సంకుచిత 
సరిహద్దులలో సంచరిస్తూ మెదడును మూటగట్టుకోలేడు; ఇంతకూ మరి అతగాడెవరు? 
““సార్వజననీయ సారాన్ని పిండుకునేందుకు””' అక్షరాన్ని అర్హవంతపు శిఖరమ్మీద పాతి 
అరుగు తేలిన ఆయుధాన్ని చేయనివ్వమంటున్న వాడు; తనలోని తనను వెతుక్కునేందుకు 
(తత్వమసి) కవిత్వం తన చూపుడు వేలుమీద దీపమై వెలగనివ్వమంటున్నవాడూ! 
అతడే యువకవితా నవకిశోరం చెమన్‌! ఒకప్పుడు ఆస్కార్‌ వైల్డ్‌ (ప్రసిద్ద ఇంగ్లాండ్‌ కవి 
కీట్స్‌ను మాతృభూమి కవి చిత్రకారుడని కీర్తించాడు. ("O! Poet-painter of our 
Land")! గోదావరి లోయ సాక్షిగా (ప్రకృతి సంపదకు కాణాచిగా ““కోల్‌బెల్డ్‌ గా (ప్రసిద్ది 
చెందిన నల్హ బంగారు గనుల సాక్షిగా రెక్కాడంచుకుని డొక్కాడించుకుంటున్న అసంఖ్యాక 
బొగ్గుగని కార్మికుల జీవన విధానానికి కవితా రంగంలో ('్రత్యక్షర (ప్రతినిధిగా ఎదిగి 
వస్తున్న కవి చెమన్‌. “ఎడారి స్వప్నం మధ్యి' నివసిస్తున్న కవిమా(త్రుడేకాదు, ఎడారిలో 
అనేక నిర్భందాల మధ్య, క్రీనీడల మధ్య, క్రేనీడల మధ్య “ఒయాసిస్సు'గా కూడా తన 
ఉనికిని కాపాడుకుంటున్న యువకవి! ఇతిహాసానికి అందని అనుభూతి వాక్యాలు 
ముందుతరానికి పేర్చుకువస్తున్న కవి; ఎడారి స్వప్నాలను ఫరలింపజేస ఒయాసిస్సులు 
కూడా ఉంటాయని నిరూసీంచదలచుకున్న కవి చెమన్‌! అతి (ప్రమాదకర పరిస్థితుల్లో 
పనిచేస్తూ మనందరికి విద్యుత్‌ వెలుగులు పంచుతున్న “కోల్‌బెల్ట్‌ కార్మికుల కన్నిళ్ళూ, 
కడగండ్లూ పూర్వరంగంగా కళ్లారా చూస్తూ కరిగి పోయిన చెమన్‌ “ఎడారి స్వప్నం 
మధ్య?” కవితా సంపుటి రూపంలో తన ఆశయాలను, ఆదర్శాలను, ఆ|క్రోశాలను, 
కలలను, జీవన సమరంలోని ఎగుడు దిగుతనూ మన కళ్లముందు పరిచాడు. ఎడ్విన్‌ 
మోర్గాన్‌ అన్నట్టు పరిసరాలను పట్టించుకుని కవితాత్మలో పాదిగిందే కవిత్వం ("Pం- 
etry should acknowledge its environment") అయితే అందుకు చెమన్‌ 


45 


అబి నావాత్యత యాలు 


న్యాయం చేకూర్చాడని చెప్పాలి అనేక కారణాల రీత్యా ఆశా నిరాశల వుధ్య 
కొట్టుమిట్టాడుతూ వచ్చిన ఈ యువకవి జనం నుంచి వేరుపడినవాడు కాదు; అతనికి 
తన ఊరి గుండె మంటలు తెలుసు. కండలు కరిగించుకుని పంటలు పండించే 
సామాన్య రైతు బిడ్డల కడగండ్డు తెలుసు; కలల రాత్రులు చెరిగిపోయి, కలత నిద్దూరలే 
మిగిలి పోయినప్పుడు - దేశ సౌభాగ్యానికి పచ్చని కొమ్మైన ఊరు కాస్తా నేడు రెక్కలు 
తెగిన పావురంగా మారడం భరించలేడు. అంతర్మధనం అతనిలో కల్గ్గొలతరంగాలు 
రెక్కొట్టిన దాని ఫలితమే తానెరిగిన పరిసరాలలో జరుగుతున్న మార్పులకు స్పందన. 
చెమన్‌లోని రియాక్షన్‌ ఎంత బలీయమైనదో తన కవితా సంపుటిని అచ్చువేసి వదలడంలో 
సహకరించిన వారందరికి చెప్పిన ““కృతజతలి'లో (ప్రకృతిని కూడా ఆవాహనం చేస్తూ 
చెప్పిన వాక్యాలే నిదర్శనం. కృతజ్ఞతా భావంలో కూడా ఓ అందమైన మలుపు; ఖాళీ 
కడుపుతో రోడ్డెంట తిరుగుతున్నప్పుడు కడుపునింపిన రోడ్డుపక్క పంపులకూ, లోకం 
ఆదమరిచే వేళ తనను మేలుకొలిపి పెదాలపై ముద్దాడే నక్షత్రాలకూ కూడా నమస్సుమాలు 
అర్పించాడు! భూగర్భంలో దాగుండేది ఖనిజ సంపదే కాదు, విస్మృత గాథలతో నిండిన 
మానవ జీవితాలు కూడా భూమి కడుపులో బొగ్గు గుట్టలు, ఆ సంపదను వెలికితీసే 
భూమి పుత్రుల అనుక్షణ బాధామయ జీవనగాథలూ, గోదారి సరసనే పారే సాధారణ 
కార్మికుల ఆక్రందనా (ప్రవాహాలు - కోల్‌బ్మల్డ్‌ కవుల కవితల్లో అక్షర రూపాలు తొడుగుతున్నా 
చెమన్‌లో నిక్షిప్తమై ఉన్న కాల్పనిక శక్తి యథార్థ జీవితంతో కలగలసిపోయి వచన కవితా 
రూపానికి ఓ రసమయ సృజనాత్మకతను సమకూర్చి పెట్టింది. కవితా రంగంలో 
దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన అనేక ఉద్యమాల (ప్రభావం ఇతనిపైన ఉంది. అయినా 
మోడుబారిన చెట్టు చిగురించినట్టుగా చప్పుగా ఉన్న నేటి అనేక వచన కవితా ఖిండికలకు 
“గుణపాఠమా” అన్నట్టు చెమన్‌ కవిత వచన కవితా మార్గాన్ని కొత్త పుంతలు తొక్కించేదిగా 
ఉంది. భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ కవితా ఛాయలన్నింటినీ సాంతం 
చేసుకుంటూనే చెమన్‌ వాటి నిరుపయోగమైన నీడలను విడనాడాడు. భావనలో, భాషలో, 
శైలిలో, ఇతివృత్తంలో, భావచిత్రాలలో, అలంకారాలలో రసరమ్యంగా ఇతను సొంత 
గొంతుకతో దూసుకువచ్చాడని చెప్పాలి. ఈ గొంతును, ఈ కలాన్నీ విస్మరించడానికి 
విలు లేదు. పరిసరాలను పట్టించుకున్నందుననే సాగరతీర జీవితం హెమిరగేను “ఓల్డ్‌మాన్‌ 
ఆండ్‌ ది సీ రాయించేట్టు చేసింది, నూనె గనుల కార్మికుల జీవితానికి సన్నిహితంగా 
జరిగిన అప్షన్‌ సింక్షయర్‌ ““ది ఆయిల్‌” నవల రాశాడు; యుద్దానుభవాలకు (ప్రతిరూపం 


46 


చెమరించిన కన్నుల నుంచి చివురించిన కవి చెమన్‌! 


స్టీన్‌ బెక్‌ '“గ్రేక్సు ఆఫ్‌ రాత్‌”, కరిబియన్‌ ప్రాంతం తీర (ప్రజాబీవనం డెరిక్‌ వాల్కాట్‌ 
రాసిన *““ఓమరోస్‌”” కావ్య సృష్టికి పూర్వ రంగం. మన యువకవి చెమన్‌ కవితానుభవానికి 
వేదిక గోదావరి కోల్‌బెల్‌ జీవితాలు అందుకే చెవున్‌ మనసులోని మాటను 
విప్పిచెప్పుకొన్నాడు: “కొంత చెప్పాలి...... నన్ను నేను కాస్త విప్పుకోవాలి. అనుభవం 
నేర్పిన కాలాన్ని ఆవిష్కరించాలి. కాలం రేపిన గాయాలను పాడాలి....”” ఆ గాయాలు 
పాడిన పాటలే ఆ నిట్టూర్సులే ఆ కేకలే ఆ మూలుగులే, ఆ ఆశాపలుకులే ములుకులుగా 
లూపొందిన చెమన్‌ “ఎడారి స్వప్నం మధ్య”* కవితా ఖండికలు! సమస్యలెన్ని ఉన్నా 
చెవున్‌ నిండుకుండ అని అతని కవితలు నిరూపిస్తాయి; (ప్రకృతి దృశ్యాలకు 
చెలించినవాడు; అనిశ్చల జీవితంలో నిశ్ళ్చలతకు తావులేదని చెప్పి, నిత్యం చలనంలో 
ఉన్న కవి చెమన్‌. జీవితం అర్హమవుతున్నకొద్దీ తనలో తనకేగాక తనకూ సమాజానికీ 
మధ్య కూడా యుద్దం మొదలైంది. అతనిలోని ఆందోళనకారుడు, అచేతనుడు కాడు. 

శశీ) “కవితా! ఓ కవితా భావఛాయలు, స్ఫూర్తీ ఇతనిలోనూ కొన్ని పట్టుల్లో 
తొంగిచూశాయి. సరియలిజం, సింబాలిజం ఛాయలూ ఉన్నాయి; సాల్వడార్‌ డాలీ, 

డిలాన్‌ ధామస్‌ల ఉపఛాయలూ ఉన్నాయి. నన్నయ్య నుంచి నగ్నమునిదాకా ఏ ఛాయలూ 

లేనివాళ్లు ఎక్కడా ఉండరు. అయినా ఎవరికి వారు స్వతంత్రమైన పోకడలు, పోయినవారే. 

ప్రకృతికి, మానవుడికి ఉన్న సంబంధాలకు, అతని కష్టసుఖాలకు భావార్జాలు తొడగడంలో, 

ప్రయోగించిన అలంకారాలలో చెమన్‌ ఎవరికీ తీసిపోలేదనిపిస్తుంది. డిలాన్‌ థామస్‌ 

గురించి రాస్తూ మైకేల్‌ సిట్‌ "Poetry and Landscape are extension of 

language" అన్నాడు. ఈ విశ్చంఖలతను చెమన్‌ కవితల్లో మనం చూడవచ్చు! డిలాన్‌ 
థామస్‌ జీవితానుభావాలు అమోఘమైన భావచిత్రాలకూ, పదస్నష్టికీ దారితీశాయి. 

(ఉదాహరణకు Vowelled beeches, syllabic blood, oaken voices, wa- 

ter's speeches, meadows signs etc)! చెమన్‌ కవితల్లో మనం వెన్నెల మైదానాలు, 

కలల నౌకలు, ఆవిరవుతున్న ఆశలు, ఆకాశపు చెవులు, గాయాల కొలుములు, గేయాల 

తోటలు, స్వేచ్చాగింజలు, కళ్లు కట్టిన ఎడారి పాటలు లాంటివి ఎన్నింటినో చూస్తాం. 

చెమన్‌లో అన్నింటికీ మించి అందరూ మెచ్చదగింది - ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 
అతనిలో చెక్కు చెదరని ఆశ, ఆత్మష్టయిర్యం! మౌనంలోనే జ్వాలాతోరణాలు కడతాడు. 

సందేశానికి సంకెళ్ళు వేయని భావుకత, నినాదాలూ, పదాడంబరమూ లేని చైతన్య 
(సవంతీ, అశ్రీలతకు చోటులేని అద్భుతమైన కాల్చనికతల విశిష్ట సమాహారమే చెమన్‌ 
కవిత! 

47 


ఎదికె సాహిత్యతీయాలు 


శిల్పాన్ని అనల్పం చేయకుండానే వస్తు వైవిధ్యాన్ని పాటించడంలో కొత్త పోకడలు 
పోయిన సరికొత్త తరహా వచన కవి చెమన్‌. కష్టాల కారడవిలో, సమస్యల తుఫాను 
హోరులో ఆత్మీయతలు బద్దలై చెల్తాచెదరైన వారికి భరోసా ఇతను. మౌనం అర్జాంగీకారం 
కాదు, అనర్ధం అని చెప్పి చైతన్య జ్వాలలు రగిలిస్తాడు : “మౌన (ప్రవాహతల్పం నుండి 
మరో కెరటమై ఎగిసి పడాల్సి ఉంది / మనలోని మనం వెయ్యి మనంలా / 
విస్తరించాలి ఉంది / వూపిరై / వూరటై / వూటల చెలమగా / 'ప్రవహించాల్సి 
వుంది”*! సంఘర్షణ జరుగుతున్నప్పుడు నిళ్ళబ్ద రాగాలు, పాయలై చీలిపోయే కలల 
దోసిళ్ళ, జారిపోతున్న స్వప్న కలశాలు, విచ్చిన్నమైపోతున్న ఆశావీధులూ పాఠకుడి 
కళ్లముందు ఒక '*రీలొలా కదిలిపోత్తుంచాయి! చెమన్‌కు వెన్నెలను గుండె గదుల్లోకి 
చల్చుకోవాలనే తాప్య్తత్రయమూ ఉంది, రాత్రిని కళ్లకొలకుల్లో బంధించాలనే తపనా ఉంది! 
అయినా అతను నిట్టూర్పు గీతాలకూ, అడ్డు గోడలుగా వచ్చిపడే అసందర్భ గీతాలకూ 
చెలించే రకం కాదు! అవసరమైనప్పుడు చిరుగాలుల్ని దారుల్లో పరచుకుంటాడు. కొత్త 
రాగాలకు పందిళ్లు వేస్తాడు; అతను చరణదాసుడు కాడు, ఆచరణదాసుడు! మనస్సు 
సరిహద్దుల్ని సంరక్షించుకుంటూనే యుద్ద క్షేత్రాలను నిర్మించుకోగల సత్తాగలవాడూ! 
(ప్రజాహితమే. కవి అభిమతం కాబట్టి, ఈ కవితా శిల్పి పీడిత జనపక్షపాతి కాగలిగాడు. 
అయితే ఇతను వస్తువులో (ప్రజాకవి, శిల్పంలో కొంచం దూరబంధువు. అందరూ 
అందుకోలేని లోతులు చెమన్‌ కవితారీతులు! విధ్వంసానంతర విరామం ఎలాంటిదో 
చెబుతూ “అనుభవం ఆవిరై రెటీనా (కనుపాప) నిండా/నిళ్ళబ్ద హిమధూమమై 
పరచుకొంటుందంి' టాడు! అయినా బతుకు శిఖరం మీద శిశిరం శివమెత్తినప్పుడు 
ఆశ కోల్పోవద్దని మన వెన్నుతడతాడు! ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు ఒక 
శోకగీతం అలా విరామం లేకుండా ఆలపిస్తూనే చీకటి రాతిని మోస్తూంటుందని, ఇది 
సహజమనీ అంటాడు. అయితే ప్రజాయోధుడైన వాడికి మాత్రం “నిశినిండా రాలిన 
కళ్ళు శిథిలాలు/ నిగూఢ (ప్రయాణాన్ని ప్రకటిస్తాయి/ఘనీభవించిన దుఃఖాశ్రువు మీద/ 
ఆయుధం అంకురమై లేస్తుంది. అతను నిసృహ పారల్ని చీల్చాడు; అలా అని 
(ప్రశాంత (ప్రవాహంపైన బాయ్‌ నెట్‌ గుచ్చుకోవడాన్ని సహించడు; కాని సమస్తం 
సర్వనాళశనమవుతున్నప్పుడు మానవులు సమష్టిగా చేయగలిగిందొక్కటేనంటాడు - అవి 
రెండే రెండు మార్గాలనీ, మూడో మార్గానికి చోటులేదన్నది అతని భావన. ఆ 
మార్గాలు : మనిషి “చేతనారహిత మృత కళేబరమువడమో”', లేదా “చేతుల కొసలకు 


48 


చెమరించిన కన్నుల నుంచి చివురించిన కవి చెమన్‌! 


ఆయుధాన్ని మొలిపించడమో”'! *““అక్షరం మీద ఆశను” వ్యోమగామిగా (ఆగ్రోనాట్‌) 
చేసుకున్న చెమన్‌లో దారితప్పిన వాక్యాలను అందుకొని వాటి ఆనవాళ్లు వెదుక్కొంటూ 
వెళ్లి ప్రజాహితం కోరి దిశాగతిని నిర్ణయించే తాత్వికుడు కూడా దాగి ఉన్నాడు! ఒక 
నిరుద్యోగి బాధ, భర్తను కోల్పోయిన ఓ సోదరి కన్నీటి గాథ ఇందులో ఉన్నాయి; దారి 
తప్పిన ఉద్యమాలూ, ఉద్యమనేతలూ ఇందులో కనిపిస్తారు. పిరికి గుండెలపై ఎక్కు పెట్టిన 
కఠోర కుఠారాలూ ఉన్నాయి; మమతను, మానవతను పెంచడం కోసం చెమన్‌ ఆధిపత్యపు 
ఎత్తుగడల అడుగుల కిందపడి నలిగిపోయే ఆప్యాయతలను కాపాడుకోవాలన్న సందేశమూ 
అందించాడు; జీవితాన్ని జీవించడం కంటే బతుకును నిలబెట్టుకునేందుకే ఉన్న కాలం 
అంతా ఖర్చయిపోతున్నందుకు వగచాడు; “జారిపోయిన ఆశ కోసం””* పీటర్‌ సీగర్‌లా 
చెమన్‌ కూడా గుండెను గిటారుగా దిద్దితీరాడు (64|4 18 My Machine gun")! 
విషాదశ్చతుల్ని గుండె గిటారుపై పల్లవింపజేశాడు; ఒక్కో సమయంలో నిరాశకు 
లోనైనప్పుడు గుండెను చిక్కబెౌట్టుకుని తానో ఒంటరి గేయువెై 
(ప్రయాణించాలనుకుంటాడు గాని బతుకు మీద ఆశ చిగురిస్తుంది. కనుకనే చెమన్‌ 
“నిశ్శబ్దాన్ని వెలిగించేందుకు నేనుండాలి/వేల వేల ఆశల '్రక్షాళనా (ప్రయత్నాల్లో/ 
ఆశయాన్ని తేల్చేందుకు ఈ గేయముండాలి'? అని న్నిర్ణయించుకుంటాడు! అంతేగాదు, 
కలలే కనలేని ఒక అశక్తుడ్ని గురించిన కవిత “కలలు ఘనిభవించకి”*. అలాటి వారికి 
ఆశ ఉండదు, ఆశయం మిగలదు, రేపు ఉండదు, రూపు మిగలదని చెబుతూ వ్యూహం 
మార్చుకోమంటాడు, ఎత్తుగడలు తీర్భిదిద్దుకోమంటాడు! జీవిత నాటకంలో కాల్చనిక 
పాత్రల స్టానే సజీవ పాత్రల్ని ప్రవేశపెట్టుకోమన్నది అతని ఆదేశం. జ్యులియస్‌ ప్యూజిక్‌ 
అన్నట్టు (ప్రత్యక్ష జీవితానికి వేరే (పీక్షకులుండరు. నేడిక్కడ ఆరిపోయేదీ జీవితమే. 
రేపక్కడ వెలిగేదీ జీవితమే! ఈ రక్తాక్షరాలు చెమన్‌ కూడా లిఖించాడు! సర్వత్రా క్షీణ 
సంస్కృతీ నిరసన ఉంది; అల్పులైన వంచనా శిల్ఫులను ఎండగట్టడం ఉంది; మందబారిన 
మబ్బులను స్పృశించి నిద్రమేల్కొల్చే దాకా చెమన్‌లోని ఆరాటం తగ్గదు! ఆకాశ వీధుల్లో 
వీచే కొత్తపాటను నేలకు దించేదాకా అతని గుండె గొంతుకలో కొట్టాడుతూనే ఉంటుంది. 
తిరిగి “మూగిన గుండెల్లో/ మువ్వల సవ్వడి వినిపింపి” జేసేదాకా, తిరిగి అచేతనంగా 
స్తబ్రంగా పడి ఉన్న “అధరాల నుండి మరో చరణమై (ప్రవహించేదాకా'” చెమన్‌ అవిశ్రాంత 

నస్సు వూరట చెందేట్టు లేదు! అణువు అణువు మనిషిలో ఆశను మొలకెత్తించేందుకు 
గాధాన్నైనా ఆలింగనం చేసుకోవాలంటాడు! (ప్రతి కవితలోనూ చెమన్‌ కొసమెరుపులతో 


ర్ట 


(8 


49 


వా! గ/”౦౮ "ఆ్యుద అంఆ “అం 


కవ్విస్తాడు. (ప్రశ్నతో పుట్టిన (ప్రపంచానికి (ప్రశ్న పరమార్థాన్ని విప్పిచెప్పాడు, మానవుడి 
ఉనికికి దాని అవసరం చెప్పాడు : “సంధించిన స్వప్నం చివర/ విడదిసిన పద్యమై 
విశదపరచుకుంది... / చూపుడు వేలు చివరన పుష్పించిన గొంతుకై / నిశ్చల గేయాన్ని 
ఆలపిస్తుంది. అంతేగాదు, “ప్రశ్న” అన్నది కోకిల గొంతులోనే కాదు, మూసిన కనురెప్పల 
మీద కూడా నిళ్ళబ్ద సాధన చేస్తుందన్న ఊహను చెమన్‌ చాంపేయమాలగా మార్చాడు! 
కవి డేవిడ్‌ గాస్కోని అన్నట్టు ఇక్కడ (ప్రతి పద్యమూ ఒక తూటా, (ప్రతి పాదమూ ఒక 
శరాఘాతం ("Each Stanza is a round / and every line a blow”)! 


(ఆదివారం 8, జూన్‌ 1997) 


50 


పీడిత పోలీసుల వ్యథార్థ జీవన దృశ్యం (బాకీ 
బతుకులు) 


““ఈ డిపార్టుమెంటులో ఇంతకాలం నేనున్నా, నాబోటివాళ్ళు ఎంతమందిమి 
(ప్రయత్నం చేసినా ఇది (పోలీసు శాఖ) ఇలా ఎందుకుందో అర్దం చేసు కోలేకపోయాం. 
ఇక నువ్వైనా ప్రయత్నించు, నీ ఉనికికి దెబ్బతగలనంతవరకు. ఒకచోట పనిచేసేవాళ్లు 
ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు దొంగదెబ్బ , 
తీయాలనుకుంటూ ఉంటారో, ఆఫీసర్ణెందుకు తమకన్నా తక్కువ వాళ్ళని హీనంగా 
చూస్తారో కనుక్కోలేకపోయాను. వ్యక్తిగతంగా ఎదురు తిరగడం ద్వారా అయిదు శాతం 
మార్చినా, నేను పూర్తిగా నష్టపోయాను. నువ్వు చదువుకున్నవాడివి. జీవితాన్ని ఎలా 
మలుచుకుంటావో, ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. మన క్షేమాన్ని కాంకించేవాళ్ళెవరూ ఈ 
సంఘంలో తారసపడలేదు. ఇప్పుటి వరకూ నువ్వు తండ్రిచాటు బిడ్డవే. ఈ లోకంలో 
ఎలా నెగ్గుకొస్తావో నీకు నువ్వే నిర్ణయించుకోవాలి". 


తెనాలి స్పెషల్‌ బ్రాంచి హెడ్‌ కానిస్టేబుల్‌ జి. మోహగన్రావు పోలీసు వ్యవస్థలోని 
అట్టుడుకు వర్గాలైన అతి సాధారణ కానిస్టేబుల్స్‌, ఆర్హర్రల బతుకుల గుఠించి వారి 
వ్యథార్ధ్హ జీవిత యథార్థ గాథల గురించి నిష్టతో చేసిన సాహిత్య సమారాధన ఫలితమే 
ఈ “ఖాకీ బతుకులు” నవల. చరిత్రలో “'స్పార్దకస్‌”* బానిసల తిరుగుబాటుకు 
నాయకత్వం వహించినవాడు. కాని ““స్నార్దకసి* నవలాకారుడుగా మోహన్‌రావు మారు 
పేరుతో ఈ నవలా రచనకు ఉప(క్రమించడం విశేషమే కాదు, సాహసం కూడా. 
ఎందుకంటే, సామాన్యుడు ఒక పోలీసు అధికారిని ఎదురు ప్రశ్నించలేని చోట 
మోహన్‌రావు తన ఉద్యోగ భద్రతకు భిన్నంగా ముందుకు వెళ్ళి సామాన్య పోలీసులు 
జీవన సమరంలో ఎదుర్కొంటున్న అనేక ఈతిబాధల గురించి పోలీసు వ్యవస్థనూ, 
ఉన్నతాధికార గుణగణాల్ని ఇందులో (ప్రశ్నిస్తున్నాడు పైన ఉదాహరించిన ఒక అనుభవం 
ఈ నవలలోదే ఒకటి ఉద్యోగ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు కాగా, వేరొక 


51 


ఎబికె సాహిత్యకీయాలు 


అంశం '*కులం”” వేస్తున్న వెర్రితలలు. “ఖాకీ బతుకులు'*లోని కథా నాయకులలో 
ఒకరైన (ప్రకాశం నవలాకారుడి తండ్రిలాంటి వాడే. ఆయన ముప్పయి ఐదు సంవత్సరాల 
కానిస్టేబుల్‌ ఉద్యోగంలో ఉద్యోగరీత్యానే గాక, సాంఘికంగా పడిన అగచాట్టు, చివరికి 
ఇందిర “ఎమర్జెన్సీ” హయాములో ఉద్యోగం కోల్పోయిన వైనం ఈ నవలకు 
(ప్రాథమికమైన పూర్వరంగం సమకూర్చింది. ఒకప్పుడు ప్రసిద్ద కథకుడు, నవలా రచయిత 
పతంజలి రాసిన *““ఖాకీవనంి* సంచలనం రేకెత్తించడమే గాక ఈనాడు ఉన్నత స్టానంలో 
ఉన్న ఒక పోలీసు అధికారి ఆ పుస్తకం తాలూకు వంద ప్రతులను కొని తన తోటి 
ఆఫీసర్లకు పంచిపెట్టారు! అయినా *““ఖాకీబతుకులు”” రాసిన మోహన్రావుకు కొందరు 
ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగం కోల్ఫ్ళోయే ప్రమాదం ఉందని, సివిల్‌ సర్వీసు రూల్స్‌ 
పేరిట, అధికారుల అనుమతి లేనిదే రచన చేయకూడదన్న ఆంక్ష పేరిట ఈ (ప్రమాదం 
ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాని ఒక రచనను, లేదా ఒక కళాఖండాన్ని ఆస్వాదించడానికీ, 
ఆనందించడానికీ సంస్కారం కావాలి. చిత్రకారుడు గీసిన ప్రతి రేఖలో లేదా బొమ్మలో 
నవలాకారుడు (ప్రవేశపెట్టిన (ప్రతీ పాత్రలో తన బింబ (ప్రతిబింబాలను చూసుకొని 
బెంబేలు పడేవాడూ, భయపడేవాడూ పరమ అరసికుడి కింద సాహిత్య విమర్శకులు 
ఏనాడో జమకట్టారు. ఈ లెక్కన ఏ సాహిత్య ప్రక్రియా (నవల, నాటకం, చిత్రలేఖనం, 
కవిత) తన ఉసురును కాపాడుకోలేదు. రచనను అర్ధం చేసుకోడానికి పెద్ద మనసు 
ఉండాలి. మనం పెట్టుకున్న సంకుచిత మానసిక పరిధులను బద్దలుకొట్టి మనస్సును 
విశాలం చేసుకున్నప్పుడు రచనా పఠనం ద్వారా కలిగే ఆనందానుభూతి, రూ(ర్దత వేరు. 
ఎందుకంటే, ఎన్నో కథలు, నేరకథలు, స్వీయ చరిత్రలు రాసిన, రాస్తున్న గౌరవనీయులైన 
పోలీసు ఉన్నతాధికారులూ మనకు లేకపోలేదు. రిటైర్డ్‌ ఉన్నతాధికారి సుబ్రహ్మణ్యం 
“కమ్యూనిజం ఈజ్‌ హూూమనిజంి” అన్న పుస్తకం రాశారు; అరవిందరావు నక్సల్స్‌ 
గురించి రాశారు. వీరుగాక నేర కథలు, గాథలూ విమర్శనాత్మకంగా (అందులో పోలీసు 
పాత్రలతో సహా) రమ్యంగా చిత్రిస్తున్న రామకోటి, సీతారామారావులాంటి చేయితిరిగిన 
పోలీసు ఉన్నతాధికారులూ ఉన్నారు. సదాశివరావు ఎన్నో ఉత్తమ కథలు, సజీవ కథలూ 
రాస్తున్నారు. అయినా హెడ్‌ కానిస్టేబుల్‌ మోహనగావు రాసిన నవలకు అభ్యంతరం 
ఎందుకో అత్డ కాదు! సివిల్‌ సర్వీస్తు రూల్స్‌లోని 13వ నిబంధన (ప్రకారం చూసినా 
“ఖాకీ బతుకులు” లోని పాత్రలు కల్పితాలు. (తండ్రి (ప్రకాశరావు జీవితం నవలాకారుడిపై 
(ప్రభావం నెరపిన సందర్భం మినహా)! కల్పితమూర్తి కానిస్రేబుల్‌ కావచ్చు, కరడు కట్టిన 


52 


పీడిత పోలీసుల వ్యథార్థ జీవన దృశ్యం “మాకీ బతుకులు? 


ఉన్నతాధికారీ కావచ్చు. పైగా సాహిత్య, కళాత్మక, శాస్త్రీయ సంబంధమైన సృజనశక్తితో- 
చిత్రించిన పాత్రలున్న పుస్తకాలను తప్పు మరే ఇతర రచననయినా ప్రభుత్వోద్యోగి 
ముందుగా అనుమతి పొందిన తర్వాతనే ప్రచురించాలని 13వ రూల్‌ నిర్వచిస్తోంది. 
నవలగాని, కథగానీ స్పజనా సాహిత్యం అని ఆ నిబంధనే అంగీకరిస్తున్నది. సృజన 
రూళ్ళక(ర్రలకు లాఠీ కర్రలకు లొంగేదికాదు. అంతర్మధనం వల్ల పుట్టుకొచ్చే సాహిత్యం. 
స్పందన సృజనకు జీవగర్ర. చేయని హత్యకు యావజ్జీవ శిక్షపడిన “పాపిలన్‌' (హె(నీ 
చారియెర్‌) జైలుకు వెళ్ళిన 42 రోజుల్లోనే పారిపోవలసి వచ్చింది. స్వేచ్చను దారుణంగా 
కోల్పోయిన చారియెర్‌ పోలీసు, న్యాయ వ్యవప్టలపై చరిచిన చరుపులే, అతని స్వీయ 
చరిత్రే తిరిగి “పాపిలన్‌* గ్రంథంగా విడుదలయింది. అదే సృజన. సుప్రసిద్ద (ఫెంచి 
నాటక రచయిత యూజినీ అయోనెస్కో అంటాడు: “పుస్తకాలు చదవని వాళ్ళు 
(బూట్స్‌ కింద లెక్క. యుద్దాలు చేయడం కన్నా రచన ద్వారా మానవుల మనస్సుల్ని 
సంస్కరించడం వేలు” అంటూ, “చావు మూ(త్రవే నన్న వలాగవాళ్ళో 
చేయగలుగుతుంది. చావు మాత్రమే నా పెదాలను మూయగలుగుతుంది*' ("Only 
death can silence me/Only death can close my lips") అని గాద్గదిక 
స్వరంతో చాటాడు! అంతేగాదు, తెలుగునాట ఒక పోలీసు ఉద్యోగిగా కుదురుకుని ఎన్నో 
అనుభవాలతో వృత్తి ధర్మంలోని ఎగుడు దిగుళ్ళ గురించి, న్యాయాన్యాయాల గురించి 
సందర్భాసందర్భాల గురించి రాసిన నవల “ఖాకీ బతుకులు”. సాధారణ పోలీసుల 
బతుకుల వెనక ఉన్న గుండె చప్పుళ్ళకు ఈ రచన స్పందన, (ప్రతిస్పందన. సాధారణ 
పరిస్థితుల్లో అతను బసూళో' రచయిత అయి ఉండకపోవచ్చు. కాని తాను పుట్టి పెరిగిన 
వాతావరణంలో”వీదురైన చేదు నిజాల వడపోతగా ఈ నవలను భావించాలి. సాల్‌ బెల్లో 
(In my innocence | had decided to become a writer") అన్నట్టు 
 మోహగావు అమాయకత్వంతో కాకపోయినా అనుభవమే ఉచ్చ్యాసనిశ్వాసంగా రచన 
సాగించి ఉండవచ్చు. ఇటీవల రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఎం.వి. థామస్‌ రాసిన ఒక స్వీయ 
చరిత్రలో రాజకీయ వేత్తల, వ్యాపార వర్గాల, ఉన్నతాధికారుల చేష్టలను ఎన్నింటినో 
“జర్రెడి పట్టారు! అనుభవం స్పజనగా, సృజన రచనగా రూపాంతరాలు పొందుతుంది. 
ఏ సృజనాత్మక రచనతోనూ నిమిత్తం లేని ధర్మవీర అధ్యక్షతన ఏర్పాటైన “నేషనల్‌ 
పోలీస్‌ కమీషన్‌” సమర్పించిన నివేదిక యావత్తూ దేశంలో ఆచరణలో పోలీసు ప్రవర్తన 
గురించి, వృత్తిధర్మ నిర్వహణలో లోటుపాట్టు గురించీ చేసిన బృహత్‌ సమీక్ష అని 


53 


ఎబికె సాహీత్యకీయాలు 


మరచిపోరాదు; 1902 నాటి కమిషన్‌ సిఫారసుల చట్రంలోనే ఈ రోజుకీ కానిస్టేబుల్స్‌, 
ఆర్లర్తీల బతుకులు సాగుతున్నాయని శరించింది. ఇంతకూ కానిస్టేబుల్స్‌ ““నిపుణ 
కార్మికుల *- (SKILLED LABOUR) కిందికి వస్తారా లేదా ఒట్టి కార్మికుల కిందికొన్తారా 
అన్న సమస్యను ఇంతవరకూ ఏ కేంద్ర పే కమీషన్‌లూ తేల్చలేకపోయాయి. అందుకనే 
ధర్మవీర కమిషన్‌ పోలీసు వ్యవప్రలో అట్టడుగు స్తాయి అయిన కానిస్టేబుల్స్‌ (ప్రవర్తన, 
వారి స్పందన సక్రమంగా ఉన్నప్పుడే ప్రజల మనస్సులను వారు ఆకట్టుకోగలుగుతారని 
చెప్పింది. అయితే ఈ ఆకట్టుకోవడం అన్నది - కానిక్తేబుల్స్‌ జీవనానికి వారి వృత్తి 
గౌరవానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించినప్పుడు మాత్రమే సాధ్యం. ఈ 
సాధ్యాసాధ్యాలను వితర్కించుకుంటూ వింగడించిన రచనే మోహన్‌రావు “ఖాకీ 
బతుకులు”?! 


ఈ సంపాదకీయం మొదట్లో పేర్కొన్న వాక్యాలు కానిస్టేబుల్‌ '“' ప్రకాశం” తన 
వారసుడుగా అదే ఉద్యోగానికి వెడుతున్న తన కొడుకు '““సూర్యం”*కు అందించిన 
అనుభవ పాఠం. రెండేళ్ళకు మించి అంతకుముందు (ప్రకాశం ఏ స్టేషన్‌లోనూ 
ఇమడ లేకపోవడానికి కారణాలు ఒకటి కావు, సవాలక్ష ప్రకాశం బావిలో కప్పు జీవితమూ 
చూశాడు, బావి వెలుపల జీవితమూ చూశాడు, కానిస్టేబుల్‌ వృత్తిలో ఉద్యోగ (ప్రవేశం 
నుంచి ఉద్యోగం విడిచేదాకా “పైవారి? చేతులు తడపడానికి ఎంత ఖర్చు చేయాల్సి 
వస్తుందో చెబుతాడు. (టైనింగ్‌ పూర్తయిన తరువాత ప్రొబేషన్‌ రావడానికి, వచ్చిన 
ప్రాబేషన్‌ను నిలబెట్టుకోడానికి, (ట్రాన్స్‌ఫర్‌ కావడానికి, దానిని ఆపించుకోడానికీ ఎంతెంత 
ఎవరికి చెల్లించాలో కూడా అనుభవ నైవేద్యం! ఈ వ్యవస్థలో పెద్ద చేప చిన్న చేపను 
ఎలా మింగుతుందో నవలా రచయిత తన పోలీసు జీవితమే కథా వస్తువుగా 
నిరూపించడానికి (ప్రయత్నించాడు. ఇందులో జీవితాన్ని రచయిత యథాతథంగా 
చూపుతూనే పరోక్ష పాత్రల ద్వారా నిజపాత్రధారుల పేర్లను మాత్రం వెల్లడికాకుండా 
కప్పిపెట్టాడు! అంతేగాదు, ఆర్టిక స్టీతికీ, మానసిక స్థితిలో రావలసిన మార్పునకూ 
అవినాభావ సంబంధం ఉందన్న సృహ కూడా రచయితకు ఉండడం విశేషం. అందరూ 
కష్టపడేవాళ్ళే, కుల విభజన కుళ్ళును పెంచింది, చివరికి రైలు, బస్సు ప్రయాణాలు 
కూడా కులం కంపు కొడుతున్నాయంటాడు! కులాల్ని చెరిపివేసే ఉద్యోగ శాఖలలో 
పోలీసు శాఖ ఒకటి. కాని అక్కడ కూడా కులం అడుగంటలేదు పోలీస్‌ బ్యారెక్కులలో 
“అన్నం పళ్ళాలు కూడా కులం చెబుతున్నాయన్నాడు! ఉప్పులో, పప్పులో కూడా 


54 


పీడిత పోలీసుల వ్యథార్థ జీవన దృశ్యం “*ఖాకీ బతుకులు” 


కులం చూసే వాళ్ళున్నచోట ఏ (ప్రగతిని సాధిస్తాం అన్నది మోహగనావు సూటి (ప్రశ్న. 
ఈ రచనలో రిక్రూట్‌మెంట్‌ నుంచి, [టైనింగ్‌ పూర్తయ్యేదాకా సాధారణ కానిస్టేబుల్స్‌ 
'ప్రాబేషన్‌ కాలంలోనూ, ఆ తరువాత పడే ఇబ్బందుల గురించీ, అవసరమైన అధికార 
వృత్తి చాకిరితోపాటు ఆఫీసర్ల ఇళ్ళవద్ర చాకిరీ, వంట చాకిరీలో కూడా వాళ్ళు ఎలా 
నలిగిపోతుంటారో మానవీయంగా చిత్రించాడు మోహన్రావు. రిక్రూట్‌మెంట్‌, [ట్రైనింగ్‌ 
శిక్షణా పరిభాష యావత్తూ - అందులో పరిచయం లేనివారందరికీ ఈ నవల ద్వారా 
వెల్లడవుతుంది. దళితులకు (ప్రతినిధిగా (ప్రకాశం నిలిస్తే, గ్రామాలలో మోతుబరుల 
కుటుంబాలలో వస్తున్న మార్పునకు (ప్రతినిధిగా గురవయ్య నిలుస్తాడు! ప్రకాశం 
దళితుడైనా క్రైస్తవాన్ని ఆ(శ్రయించడానికి ఇష్టపడడు. ఎందుకని? కొందరు ఫాదరీల 
మోసాలు, దోపిడీ అతను తన ఊళ్ళో కళ్ళారా చూశాడు కాబట్టి. అతని మాటల్లోనే 
చెప్పాలంటే “రోజూ పేర్దనకి చర్చికి రమ్మంటాడు ఫాదరీ, కాని ఆయన సెప్పేదేంటో 
సరిగా అర్ధం కాదు. పేర్దన లేనప్పుడు కూడా రమ్మంటాడు. ఆడికి పోయిందగ్గర్నుంచి 
ఊపిరాడకుండా పనులు సెపుతూంటాడు. వనం సెడు అన్నదాన్ని వాళ్ళు 
జానంటారేందో...”” (ప్రకాశం, గురవయ్య కులాలు వేరు. అయినా ఇద్దరూ ఆర్థికంగా 
దరిద్రులే. అందుకే వారిరువురూ ఒక నిర్ణయానికి రావడం : “కులానికీ స్నేహానికీ 
సంబంధం లేదు. ఇపుడు మనిద్దరం స్నేహంగా ఉండాలంటే ఉంటాం. అంతే. మనుషుల 
మధ్య ఉండే భావాలు ఒకే రకంగా ఉంటే, స్నేహం పెరుగుతుంది. కులం అడ్డురాదు...”” 
“వాస్తవానికి మనం అందరం దరిద్రులమే, అందుకే ఈ నౌకరీకి వచ్చాం” అన్న 
జ్ఞానోదయం కలిగింది ఇరువురికీ! 


మోహన్రావు ఈ నవలలో కొందరు భావిస్తున్నట్టు పోలీసు అధికారులను 
ఏహ్యమైన పదజాలంతో తిట్టడానికి ప్రయత్నించలేదు. పైగా (ట్రైనింగ్‌లో, రోజువారీ 
గొడ్డు చాకిరీతో సాధారణ పోలీసులు పడే చెప్పరాని బాధల్ని వర్ణిస్తూ రచయిత వారికి 
వకల్తాపడుతూ అసలు ఫిర్యాదును ఇలా బయటపెట్టాడు . “శరీరానికి సంబంధించి 
ఇలాంటి బాధలన్నీ ఒక ఎత్తయితే, ఆఫీసర్టు వీళ్ళని అనే మాటలు ఒక ఎత్తు. మానవ 
సహజమైన చిన్న చిన్న పారపాట్లకు కూడా బండబూతులు తిడతారు అరక దున్నేపుడు 
గొడ్తను తిట్టినట్రే తిడతారు ఆ తిట్టు మనస్సుకు ఎంత బాధకలిగిస్తాయి'' అందుకే 
పోలీసు వ్యవస్థ కూడా ఇతర శాఖలతో పాటు మానవీయమై సంస్కారం పొందవలసి 
ఉంటుంది ఇందుకు పోలీస్‌ మాన్యువల్‌లో సంస్కరణ జరగాలి అందుకు ఈ నవల 


55 


ఎదికె సాహిత్యకీయాలు 


దోహదం కావాలి. గాల్స్ఫ్‌వద్రీ రాసిన “'జస్టిసి” ఇంగ్లాండ్‌ న్యాయ చరిత్రలో అమూల్యమైన 
సంస్కరణలకు నాంది పలికిందంటారు. పోలీస వ్యవస్థలోని ఉన్నతాధికార వర్గం 
మనస్సును పెద్ద చేసుకొని “ఖాకీ బతుకులు'లో అసంతృప్తి జ్వాలకు అందరూ 
అభిలషించదగిన సంస్కరణలతో పరిష్కారం వెదకగలరని విశ్వసిస్తున్నాం. రచనా శక్తినీ, 
సృజన శక్తినీ చంపరాదని, రచనలో అభ్యంతరకర అంశాలుంటే వాటికి చూడవలసిన 
పరిష్కారం వేరనీ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. 1994లో జీవన్‌రెడ్డి బెంచ్‌ 
““ఆటోశంకర్‌” స్వీయచరిత్ర ప్రచురణకు ఆటంకం చెబుతూ (అందులో పోలీసు 
ఆఫీసర్ర పాత్ర గురించి కూడా ఉంది) వచ్చిన రిట్‌ పిటీషన్‌ను కొట్టి వేసింది. 
విశ్వసమాచార వ్యవస్థ శరవేగాన విస్తరిస్తున్నకొద్ది పరువునష్టం దావాలకు చెందిన 
“డిఫమేషన్‌లాను కూడా తిరగదోడవలసిన అవసరాన్ని ఆ బెంచ్‌ స్పష్టం చేసిందని 
మరవరాదు. ఎందుకో మరి, ఈ సందర్భంగా బెర్నార్డ్‌ షా పోలీసు వ్యవస్థ గురించి 
తడిమిన రచన “మేజర్‌ బార్భారా””, బైరాగి ప్రశ్నకు హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారా సమాధానం 
చెప్పిన గురజాడ ““కన్యాశుల్కలి” గుర్తుకొస్తున్నాయి : “మీ ఇన్‌స్నెక్టర్‌కి సూపరెంటు 
పని కావాలని ఆశుంది. తహశీలుదారికీ వాడికీ బలవద్విరోధం ఉంది. ఆ విరోధమే, 
మధ్యలో నన్ను కొట్టేస్తుంది” అంటాడు హెడ్‌! బుద్ది చెప్పేవాడు గుద్దితే మాత్రం 
తప్పేమిటన్నది మన వేమన వేదం! 


(ఆదివారం 11, మే 1997) 


ము(ద్రణా రంగానికి మురిపాల మూట “చెలువ 
కన్నడనాడుి ”! 


“ఎచ్చట జూచినన్‌ పచ్చ పచ్చగా రచ్చలనెక్కు కన్నడ సరస్వతి*కి తోడబుట్టిన 
తెలుగువాడు సహా కైమోడ్పులు చెప్పుని భారతీయుడు ఉండడు. ఆ వైశిష్ట్యం కేవలం 
సంగీత. సాహిత్యాలకే పరిమితమై లేదు. కర్నాటక సహజ సంపదలకూ, నదీ జలరాశిక్తీ, 
వ్యావసాయిక క్షేత్రాలకూ, పారిశ్రామికకేంద్రాలకూ, కళలకూ, పర్యావరణానికీ, వన్య 
రక్షణ (ప్రాంతాలకూ కూడా పరివ్యాప్తమై ఉంది. ఇటీవల నాగార్జున (గ్రూపు ఒక సాహసం 
చేసింది. “సాంఘిక బాధ్యతి* మకుటధారిగా సమాజ (శ్రేయస్సును పారిశ్రామిక (ప్రగతి 
ద్వారా సాధించాలన్న లక్ష్యంగా పెట్టుకున్న ఈ (గ్రూపు కన్నడ భారతికి ముద్రణా 
చరిత్రలో నిలిచిపోగల ఒక పుస్తకాన్ని - ““చెలువ కన్నడనాడు” హారతిగా సమర్పించింది. 
దక్షీణ భారతంలో ప్రింటింగ్‌ చరిత్ర పూర్వాపరాలు తెలుసుకున్నప్పుడు, భారత చరిత్రలో 
ఈ (పత్యేక శాఖ దక్షిణాదిన మొలకెత్తి బెంగాల్‌లో ఎలా పూత పూసిందో 
(గ్రహించగలుగుతాం. రీ సైకిళ్ల్‌ పేపర్‌ మీద ముద్రించిన ఈ పుస్తకం అతిలోక సుందరంగా 
ఉందంటే అతిశయోక్తి కాదు. (ప్రసిద్ద రచయిత్రి, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ వ్యవస్థలో 
ఉద్రండురాలు, కవీ, నాగార్జున గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉంటున్న సునితా బుద్దిరాజా 
సంపాదకత్వాన కన్నడ రాజ్యోత్సవాల సందర్భంగా వెలువడిన వ్యాస - చిత్రదర్శిని ఈ 
(గ్రంథం. 172 మంది రచయితలతో 180 పేజీలలో విస్తరించి ఉన్న సమాచారం 
కర్నాటక సర్వస్వంగా భావించుకోవచ్చు! ప్రపంచ సుగంధరాశికి తలమానికంగా భావించే 
“మంచి గంధం -పువ్వుకు తావి అబ్బినట్టు ఈ (గ్రంథాన్ని కూడా సుగంధ తుందిలం 
చేసింది! కర్నాటక చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలతో, సంప్రదాయ దేవాలయి 
వాస్తు శిల్పకళా రీతులతోపాటు “ఆధునిక దేవాలయాలు''గా పండిట్‌ నెహ్రూ కీర్తించిన 
ఆధునిక పారిశ్రామిక (ప్రగతి వరకూ సమీక్షా పరంపర సాగింది. అందమైన అచ్చేకాదు, 
సుందరమైన ఛాయా చిత్రాలు పూర్వరంగంగా ఓ చిరువిజ్ఞాన సర్వస్వంగా నడిచిన 


57 


ఎబికె సాహిత్యకీయాలు 


కర్నాటక చరిత్ర ఇది. కనుల పండువైన ముద్రణ. వీనుల విందుచేసే వస్తు విశ్లేషణం. 
రాసిక్యంతో కావ్యస్పర్శతో కూడిన ము[ద్రణా దీనిని భావించాలి! అందుకు ప్రగతి 
ప్రింటర్స్‌ చేదోడు కావడం ముద్రణారంగాన్ని మరింత రసమయం చేసినట్టయింది! 
భారతదేశంలో పురా ముద్రణ చరిత్రకు సాధికార వ్యాఖ్యాత డాక్టర్‌ (గ్రాహం షా (తండన్‌ 
లైబ్రరీ); కాగా ప్రింటింగ్‌ టెక్నాలజీలో ముందుచూపున్న తొలి ము[ద్రాపకులు, లిపి 
సంస్కారులూ బాపూరావ్‌ నాయక్‌, వి.సార్హే ఎం. ఎన్‌. నాగరాజ్‌, పి. ఎన్‌.వెంకటాచారి 
బైబిల్‌ (పచురణ కోసం అబిసీనియా, జపాన్‌లకు ముద్రణా యంత్రాలను పంపాలన్న 
తలంపు కలిగిన సెయింట్‌ (ఫ్రాన్సిస్‌ జేవియర్‌ పోర్చుగల్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి 
ఉండకపోతే - గోవాకు మొదటి ముద్రణా యంత్రం దిగి ఉండేదేకాదు! భారతీయ 
భాషల్గో క్రైస్తవ మతసాహిత్యాన్ని వ్యాప్తిచేసేందుకు ఈ యంత్రాలు అవసరమయ్యాయి. 
గోవాలో ఫాదరీలు ఈ అవసరాన్ని గుర్తించారు. కొంకణిలో ముద్రణకు ఆద్యులు గోన్‌ 
సాల్వెస్క్‌ జార్జి మొరేసి. తమిళ లిపిలో నమశ్శివాయ కొత్తప్రయోగాలు చేశాడు. విలియం 
కారీ లెటర్‌ (ప్రెస్‌ ప్రింటింగ్‌తో తొలినాటి అచ్చట ముచ్చట తీర్చుకున్నాడు. దేశంలోని 
ముద్రణా సంస్కృతి ద్వీపకల్పంలోని కోస్తా ప్రాంతాలనే ఆశ్రయించడం గమనించదగ్గ 
విషయం. పశ్చిమ కోస్తాలో గోవా, కొచ్చిన్‌, పున్నయ్‌ కయాల్‌, వైపికొట్టాయ్‌లూ; 
తూర్పు కోస్తాలో (టాంక్విబార్‌, మద్రాస్‌, ఫోర్డ్‌ విలియం, కలకత్తా, సీరాంపూర్‌లూ - 
భారతీయ ముద్రణా వ్యవస్థలో తాలి మైలురాళ్ళు. ఈ పూర్వరంగంలోనే కన్నడ 
భాష ముద్రణా వ్యవస్థా తమ రూపురేఖలు దిద్దుకున్నాయి. కన్నడ ముద్రణా వ్యవస్థలో 
ఆద్యులుగా పేర్కొనదగినవారు రివరెండ్‌ హాండ్స్‌, రీవ్స్‌, కృష్ణమాచారి. తొలి కన్నడ 
పుస్తకం కర్నాటకలో (ప్రచురించలేదు. దానిని సీరాంపూర్‌(బెంగాల్‌ లో ముద్రించారు. 


కృష్ణ కావేరీ నదుల సాక్షిగా వర్దిజబ్లతున్న కర్నాటక రైతుల కాయకష్టంతో, 
పారిశ్రామిక కార్మికుల శ్రమబీవనంతో పెనవేసుకుని సర్వకళల వికాసం తన సంస్కృతీ 
వారసత్వంగా కర్నాటక ఎలా వృద్ది చెందుతోందో రేఖా మాత్రంగా ఈ పుస్తకంలో 
చర్చించారు. సహజ సంపదలోనేకాదు, సహజ కళలలో కూడా అందెవేసిన చెయ్యి 
కన్నడగులది ఆం(ధ్ర-కన్నడ రాజ్యలక్ష్ముల చరిత్ర ఏకజాతి చరిత్రగా ఒకనాడు భాసిల్రింది 
తెలుగు మహాభారత మూర్తిత్రయమైన నన్నయ, తిక్కన, ఎ(ర్రనలకు కన్నడ 
'రత్న(త్రయం'గా పేరొందిన ఆదికవులు పంప, రన్న, పొన్న కవులు. మధ్య యుగాల్లో 
బసవ, ఆధునిక యుగంలో బెంద్రి, కరంత్‌, పుట్టప్పల సాహితీ దిశాగతిని తీర్చిదిద్దిన 


58 


ము[దణా రంగానికి మురిపాల మూట “చెలువ కన్నడనాడు''! 


కర్నాటక పునరుజ్జీవనోద్యమ దశలను మరవలేము. భక్తి ఉద్యమాలు! కన్నడ సాహి 
సంస్కృతులను ప్రభావితం చేశాయి. సుందరమైన (ప్రకృతి రామణీయతకు కాణాః 
అయిన పశ్చిమ కనుమలలోని బందీపూర్‌, నాగరొహోల్‌, వన్య (ప్రాణుల రక్షణ క్షేత్రాలు 
కూర్గ్‌ తోటలూ మానవ విహార వికాస కేంద్రాలు. మైసూర్‌ విశ్వవిద్యాలయం, భార 
శాస్త్ర పరిశోధన సంస్త, రోదసీ పరిశోధన కేంద్రం, అమెరికాలోని “సిలికాన్‌ వాలీ! | 
గుర్తుచేసే కంప్యూటర్‌ టెక్నాలజీ సంప్ట- విజ్ఞాన వికాస కేంద్రాలు. వీటిని గురించేగాక 
నిన్నమొన్నటిదాకా ప్రధానమంత్రిగా ఉన్న దేవెగౌడ కుగ్రామమైన స్వగ్రామం హద్దన్‌హళ్ళి 
శ్రైవకేంద్రం. ఈ చరాచర (ప్రపంచం నిత్య చలన హితమని నిరూపించిన తాండః 
నృత్యాలకు ఆదిగురువైన శివుడికి కట్టిన (ప్రత్యేకమైన ఆలయం అక్కడ ఉంది. కర్వూ 
గౌరవానికి, కరుణావతరానికి నిలయం. చాళుక్యుల దేవాలయ నిర్మాణం, విజయనగ 
పాలకుల వాస్తుశిల్చకళారీతులు ఈ గ్రంథంలో చర్చించారు. అంతేగాదు, మన కొడా! 
సుబ్బారావు “*శిలలు (ద్రవించి ఏడ్పినవి తుంగభద్రలో?? అన్నట్టు రాతిని నాతిగా మలచిన 
ఉలుల చేతిలో కవిత చెప్పిన శిలల గురించి ఇందులో కథలున్నాయి. శాస్త్ర, విజ్ఞాన 
సంప్రదాయాలు పుణికి పుచ్చుకున్న నాలుగు వేల సంవత్సరాల కర్నాటక చరిత్రక 
సునీతా బుద్దిరాజా ఈ (గ్రంథంలో పలు దృక్కోణాల నుంచి న్యాయం చేశారు. గుహ 
శిల్పాలకు కాణాచి కర్నాటక. బాదామి చాళుక్యులు గొప్పు దేవాలయ నిర్మాతలు. కల్యాణ 
చాణక్యులు ఈ నిర్మాణ చాతుర్యాన్ని మరింత పెంచి పోషించారు. ఆలయ శిల్పకళక 
అద్దం మలా్రభ లోయ. ఆనాటి బౌద్దులు, జైనులు తొలినాటో గుహాలయ శిల్ప కళన 
తీర్చిదిద్దినవాళ్ళు. ఇక్కడ గమనించవలసిన విశేషం - (ప్రాచీన హ్టైందవ/వైదిః 
సంప్రదాయంలో విగ్రహారాధనకు బొత్తిగా తావులేకపోవడం! కాగా బౌద్ద యుగాని! 
పూర్వం హిందువులు ప్రార్దనలు చేయడం, యజ్ఞ యాగాదుల కోసం యజ్ఞశాలల 
నిర్మించడం కద్దు. కర్నాటకలో ఏ మూలకు వెళ్ళినా సర్వత్రా దేవతా నిలయాలే 
బెల్లాం, బీజాపూర్‌, బీదర్‌, రాయచూర్‌, షిమోగ జిల్లాలు వందలాది దేవాలయాలక 
నిలయాలు. మధ్యాచార్యుడి ద్వైతం, శంకరుడి అద్వైతం, రామానుజుడి భక్తిమార్గ( 
(విశిష్థాద్రైతం) కర్నాటక నలుమూలలా అల్టుకుపోయిన తాత్తిక చింతనా (స్రవంతి 
విజయనగర సా[మాజ్యం సెక్యులర్‌ వాస్తుశిల్సాన్ని ఆదరించిందంటారు. రాయ గోపురాల 
ఈ కోవకు చెందినవే ఇది చోళ పాండ్య శిల్పకళారీతుల నుంచి స్ఫూర్తి పాంది: 
ఆలయ శిల్పకళ. బహమనీల బీదర్‌, ఆదిల్‌ షాల బీజాపూర్‌, టిప్పు క్రీరంగపట్నం 


59 


ఎబికె సాహీత్యకీయాలు 


వడయార్ల మైసూర్‌ చరిత్రలు కర్నాటకకు ఊపిరిచ్చాయి, ఊపిరితీశాయి! అయితే 
మతాతీతమైన (సెక్యులర్‌) శిల్పకళకు నిదర్శనంగా మైసూర్‌ ప్రాసాదాన్ని పర్కొంచారు. 
దాని వాస్తుశిల్పి ఇంగ్రీషువాడు. దాని ఆకృతి (బాహ్యరూపం, ఇండో-సార్సెనిక్‌, అందలి 
ఆర్బీలు గోపురాలు ఇస్టామిక్‌ వాస్తు, లోపల పానెల్స్‌ హైందవ శిల్పరితులూ! ఒకనాడు 
“స్వర్ణయుగం'లో మునిగితేలిన మైసూర్‌ రూపురేఖావిలాసాలకు ఇందులో అక్షర 
రూపమిచ్చారు. 


సామాజిక మార్పులకు అనుగుణంగా మారేదే ధార్మికం. ఇదే ““కాలధర్మంి'. 
కాబట్టే సాంస్కృతిక, ధార్మిక పునరుజ్జీవనోద్యమానికి కర్నాటక ఏనాడూ దూరంగా 
లేదు. (కీ పూ.6వ శతాబ్దినాటి బ్రాహ్మణ్యం యజ్ఞయాగాదులలో కూరుకుపోయి (ప్రజలకు 
విజ్ఞాన వెలుగులు పంచలేకపోయింది. అయితే ఈ సవాలును ఎదుర్కొని ముందుకుసాగి 
సంచలనం కలిగించినవి - జైనం, బౌద్దం, భక్తి ఉద్యమాలు. హైందవంలో కూడా 
సంస్కరణ కొంతవరకు తలెత్తి భక్తి ఉద్యమానికి దారిచూపింది. మతం ముసుగు 
తొలగించి ధార్మిక (న్యాయ) బుద్దిని పెంచి సామాన్యుల బతుకులకు దగ్గరగా చేరింది 
భక్తి ఉద్యమం. భాషా విప్లవం కూడా అప్పుడే తొంగిచూసింది - వైష్ణవం తేళికైన వచన 
సాహిత్యాన్ని పెంచి కుల, వర్గ తారతమ్యాన్ని తెంచడానికి తోడ్పడింది. ఈనాటి దళిత 
సాహిత్యంలానే ఆనాడు వైష్ణవం కూడా “దాస సాహిత్య” సృష్టికి కారకురాలైంది. ఈ 
సామాజిక సంచలనం నుంచి పుట్టుకొచ్చిందే సర్వవుత సామరస్యాన్ని బోధించి 
కులభేదాలపైన ధ్వజమెత్తిన బసవేశ్వరుడి ఉద్యమం. ఇది సాంస్కృతిక విప్రవం ఫలితం. 
ఆనాటి ప్రమాణాల దృష్ట్యా చూసినపుడు నాడు ఆధ్యాత్మికం కవనంతో కరచాలనం 
చేసింది! పద కవితలను, కీర్తనా సాహిత్యాన్ని (హరిదాస) ముందుకు నెట్టింది. 
పురందరదాసు, కనకదాసు కర్నాటక భక్తి సాహిత్యాన్ని కీర్తిశిఖరాలకు చేరారు! జైన 
సంస్కృతికి బాహుబలి విగ్రహం మరపురాని చిహ్నమయింది. 


4000 రకాల వృక్షజాతులతో, వనమూలికలతో, అపారమైన ఖనిజ సంపదతో 
దీపిస్తున్న కర్నాటక పచ్చనాకు సాక్షిగా పచ్చదనానికి మారుపేరు. కర్నాటక పర్యావరణం 
చూపరులకు కళ్ళు కుట్టిస్తుంది! లక్నో మాదిరే బెంగుళూరుకూ “నందనోద్యాననగరం' 
అన్న పేరు సార్టకనామం. లాల్‌జాగ్‌ కబ్బన్‌ పార్క్‌లు పూలగుత్తులతో దోబూచు 
లాడుకుంటాయి. 300 రకాల పక్షులు విదేశీ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. 
ఇండియాలో 30 రకాల ఖనిజాలతోకూడిన కర్నాటక సంపద్విలసితమైన రెండవ రాష్ట్రం. 


60 


ము[దణా రంగానికి మురిపాల మూట “*చెలువ కన్నడనాొడూ”! 


ఇండియాలో బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇదొక్కటే (కోలార్‌, హత్తి గనులు)! ఈ 
గనులు రూ.36,000 కోట్ల విలువగల 800 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. 
కుం(ద్రేముఖ్‌ కాకిరాయి నిక్షేపాలు ప్రపంచంలోని పెద్ద నిక్షేపాలలో ఒకటిగానూ, 
ఆసియాలోకెల్లా పెద్ద నిక్షేపంగానూ వాసికెక్కాయి. పారిశ్రామిక రంగంలో కూడా - 
కర్నాటక 1800 సంవత్సరం నాటికే చక్కెర పరి(శ్రవును నెలకొల్పుకుంది. 
““శివసము[ద్రమూ, నయగరావలె ఉరకండి”* అని (కీక్రీ) కీర్తించిన శివసము[ద్రం 
నేడు ఉరకలు వేస్తున్న విద్యుత్‌ కర్మాగారం! సన్‌ఫ్లవర్‌ పంటలో, ఆయిల్‌ ఉత్పత్తిలో 
రెండవ పెద్ద రాష్ట్రంగా ఉన్నది కర్నాటక. పత్తి పంటకు ధార్వాడ, బీజాపూర్‌, 
రాయచూర్‌, పాగాకుకు మైసూర్‌, సుగంధ ద్రవ్యాలకు కూర్గ్‌ షిమోగ, కాఫీకి కూర్గ్‌, 
చిక్‌మగలూర్‌, జీడిపప్పుకు కోస్తా ప్రాంతాలు (ప్రసిద్దాలు. ఇంజనీరింగ్‌లో విశ్శేశ్వరయ్య, 
సాంస్కృతిక, కళా, సాహిత్య, శాస్త్ర, సాంకేతిక, క్రీడా రంగాలలో డ్వాక్టర్‌ శివరామకరంత్‌, 
మాల్గుడి కథాచరితుడు ఆర్‌.కె.నారాయణ్‌, రాజ్‌కుమార్‌, శంకర్‌నాగ్‌, జి.వి. అయ్యర్‌, 
రాజారామన్న, మైసూర్‌ దొరైస్వామి అయ్యంగార్‌, డ్మాక్టర్‌ అనంతమూర్తి, గిరోష్‌ కర్నాడ్‌, 
(ప్రకాష్‌ ఆర్‌.కె. లక్షణ్‌ మొదలైన ఉద్దండులు కర్నాటక (ప్రజా జీవితాన్ని నవం నవం 
చేస్తున్నారు. ఇన్ని రంగాలను సమీక్షించిన ఈ “చెలువ కన్నడనాడు''కు వెలగట్టుడం 
కష్టం. నిజానికి పుస్తక (ప్రచురణకర్తలు ఈ విషయాన్ని కూడా “అమూల్యంిగానే అట్టి 
పెట్టడం మరో విశేషం! 


(ఆదివారం 18, మే 1997) 


61 


నిరాశావాదుల నిఘంటువు 


(ప్రకృతిలో మోడుపోయిన చెట్టు మళ్ళీ చిగురించదా? తప్పకుండా చిగురిస్తుంది; 
బతుకు వెతల మధ్య చితికిపోయిన జీవితం మళ్లీ ఆశలు తొడగదా? మానవుడి (ప్రయత్న 
లోపం లేకపోతే జీవితం పునర్నవం చూసి తీరుతుంది. కాని కొందరి దృష్టి ఎందుకనో 
నిరాశా నిస్ప్రుహల సంకెళ్ల నుంచి విడివడదు. మానవ స్వభావం గురించి ఒక రోజు 
కాదు, మూడు వందల అరవైదు రోజులూ నిరాశను, నిస్పుహను, విద్వేషాన్ని 
వెళ్లగక్కుతూ కాలక్షేపం చేయడం కొందరికి అభ్యాసం కాదు, కూసు విద్యే. అలాంటి 
వాళ్ళు తమకూ, తమ స్నేహితులకూ తరచు వెలిపడినటే, అసలుసిసలు అస్పుశ్యులుగానే 
ఉండిపోతారు. వీరు ఎదుటి వారి సుఖశాంతుల్ని చూసి ఓర్వలేరు. ఒకవిధంగా 
ఏడుపుగాళ్లనే ““సినిక్స్‌'” అంటారు కూడా. “సినిక్‌' నిస్పుహవాది అయితే “స్పెప్టికొ ' 
సంశయవాది. కాని తాను లక్షించిన ఆదర్శం నెరవేరనప్పుడు నిరాశకు గురయ్యే వ్యక్తినీ, 
మంచి కోసం పరితపించి ఆదర్శం అందిరానప్పుడు ధర్మాగ్రహంతో కూడిన నిరాశావాదిని 
కూడా “సినికొ* అనడం కద్దు; కొంతమంది పిసినారులను (04గ౫6౬6౦౧9) కూడా 
““సినిక్స్‌”” అన్నవాళ్లున్నారు. ఇలాంటి ““సినిక్స్‌'” పరిభాషా నిఘంటువును మొదటిసారిగా 
సరదాగా, చతురోక్తులతో ఇటీవలనే రూపొందించిన వ్యక్తి రిక్‌ బయాన్‌ (The Cynics 
Dictionary). మనం సర్వసాధారణంగా ““సినికొ” అంటే నిరాశావాది అనో, మానవ 
ద్వేషి అనో అర్ధం చెప్పి ఊరుకుంటాం. కాని ఈ పదానికి నిఘంటుకారులు ఒక్క అర్ధం 
కాదు, పలు అర్థాలు చెప్పారు: తు(ద్రుడు, మూర్చుడు, విరసుడు, క్రూరుడు, 
తాం(త్రికుడు, సన్యాసి, బైరాగి పదాలతో సరిపెట్టుకోలేక 'సినిక్‌ అంటే చివరికి 
“కుక్కబుద్ది కలవాడి”ని కూడా అర్ధం తీశారు! నిజానికి నిరాశావాదుల పట్ల అంత 
కర్కళంగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇతర సామాజికుల మాదిరే 
“సినిక్స్‌'' కూడా సంఘ పరిణామాలకు, చారిత్రక పరిణామాలకూ (ప్రభావితుల 
వుతుంటారు. ఆదర్శం కుంటుపడినప్పుడో, చచ్చుబారినప్పుడో, లేదా తాను ఊహించిన 


62 


నిరాశావాదుల నిఘంటువు 


విధంగా లక్ష్యం నెరవేరనప్పుడో బుద్ది వక్రమార్గం పట్లే అవకాశం ఉంది. అందుకే 
“నిరాశావాదుల నిఘంటువు” (సినిక్స్‌ డిక్షనరీ) నిర్మాణాన్ని తలకెత్తుకున్న రిక్‌ బయాన్‌ 
తన (గ్రంథాన్ని పరిణామాలతో విసుగెత్తి సమాజాన్ని నిరాశతో నిరసించుతూ భ్నా 
(ప్రేమికుల్లా భగ్న హృదయులైన ఆదర్శవాదుల మానిఫెస్టోగా వర్షించుకున్నాడు. 
నిరాశావాదిని, తద్వారా మానవ విద్వేషిగా మారిన వ్యక్తినీ ఎవరూ నిండు మనసుతో 
(పేవించరనీ, అతని వేరాటుతనం చూచి అతని స్నేహితులు కూడా 
దూరవువుతుంటారని, అతనిది వొంటరి బతుకైపోతుందనీ బయాన్‌ ఆవేదన 
చెందుతాడు. తరచుగా “సినిక్స్‌'” హృ(ద్రోగాల వాతపడుతుండడం కూడా కద్దని మానవతా 
దృష్టితో చెబుతూ అలాంటి వారిపట్ల సామాజికులకు ఆ(ర్రత ఉండాలని ఆశిస్తాడు; 
రకరకాల గుంపులతోకూడి భిన్న భావాలు, విభిన్న ధోరణులతో, పలు ఆదర్శాలతో 
పలు ఛాయలతో అనేకపాయలుగా ఉన్న మానవ సంస్కృతి - ఒక్కపట్టాన అంతుచిక్కని 
మహారవంగా బయాన్‌ భావిస్తాడు. ఈ దృష్ట్వైనే అతను 900 రకాల ధోరణులను 
ఎంసిక చేసుకుని, తెలిసిన పదాలకే చిత్రవిచిత్రమైన కొత్త అర్జాలతో చతురంగా ఈ 
నిఘంటువులో వ్యాఖ్యానం అందించాడు. మన “సినారె అన్నట్టు, “భయాలను పీల్ఫుకునే 
బతుకుల్లో మృత్యువిషం/ పాదరసంలా పరుగెడుతున్న'' పరిణామాన్ని అడ్డుకోవాలని 
బయాన్‌ ప్రయత్నిస్తాడు! లిబరల్‌ ఆర్ట్‌ పట్టుభద్రుడుగా రిక్‌బయాన్‌ ఎన్నో అసాధారణ 
పదవులు నిర్వహించిన వాడు; అతని ఈ విచిత్ర నిఘంటు నిర్మాణానికి తగినట్టుగానే 
“రబ్బర్‌ ఏజ్‌? పత్రికకు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా “కంటైనర్‌ న్యూస్‌’ పత్రికకు మేనేజింగ్‌ 
ఎడిటర్‌గా పనిచేసినవాడు, వ్యాపారం అన్నా, జీవితం అన్నా, ““స్తబ్దం''గా స్పందించే 
బయాన్‌ అడ్వర్టైజింగ్‌లో మాత్రం అయిదు అవార్డులు కొట్టుకోగలిగాడు! ఆదర్శవాదులైన 
భగ్నజీవు లందరికీ, కలతచెందినవారికి, కలగుండం పడిన వారికి, జీవితంతో 
విసుగెత్తిపోయినవారికీ, కాలపరిణామాలకు విస్మయపడిన వారికీ తన నిఘంటువు ఒక 
సహచరి అనీ, “సంజీవిని అనీ బయాన్‌ భావిస్తాడు! నడతను, నాణ్యతను, నైతిక 
విలువలను తు[ద్రస్థాయికి దిగజార్చిన యుగానికి బయాన్‌ వ్యక్తిగత స్థాయిలో పలికిన 
ఛిత్మారమే ఈ నిఘంటువు! కళా రంగంలో అన్రీలతను తలకెత్తుకున్న శకానికి నిరసనే 
ఈ (ప్రయత్నం; (స్త్రీ పురుషులు పరస్పరం ద్వేషించుకునే సన్నివేశాలు కల్పించిన 
శకంపై ఎత్తిన ధ్వజమే ఈ నిఘంటువు. ఒక్కముక్కలో - సంప్రదాయ నిరసనలో 
కొత్త అర్థాలతో రూపు తొడిగిన చిరుపొత్తమే ““సినిక్ట్‌ డిక్షనరీ”! బయాన్‌ కూడా 


63 


ఎబికె సాహిత్యకీయాలు 


ఆదర్శవాదే, తానూ దగాపడిన వాడే, నిరాశ చెందిన వాడే, విసూత్తిపోయినవాడే. 
అయినా ఆయని క్రోధం ఎవరిపైన? మాయపారలు కప్పిన కళ్లతో ఈ లోకాన్ని 
సందర్శించరాదన్న జ్ఞానం ఉన్నవాడు బయాన్‌. అలాంటి మోసాలకు, జీవితానికి చెప్పే 
వక్రభాష్యాలకు ఆయన వ్యతిరేకి ("Who view life through a melodious cloud 
of Cigarette smoke)"! “‘“నిజానికి మానవ జీవితం (శావ్యమైన సంగీతంలా తాండవ 
నృత్యంలా' * సాగాలని బయాన్‌ కోరుకున్నవాడే ("Wanted life 10 be a melodi- 
ous waltz...") బయాన్‌ ఇందులో కొన్ని పదాలకిచ్చిన అర్ధవివరణ చిత్రంగా ఉంది: 
“గుండెపోటు” కోపోద్రేకం అవధులు దాటినప్పుడు వస్తే, ““క్యాన్సర్‌'' వ్యాధి ఉద్రేకం 
అణుచుకోవడం వల్ల వస్తుందంటాడు! '“'కాపిటలిస్టు'”* (పెట్టుబడిదారు) పదానికిచ్చిన 
అర్థంలో - ఇతిరుల శ్రమతో షడ్రసోపేతంగా భోజనాలు సిద్దం చేయించి, అందులో 
మెట్టు వాటాను మాత్రం తానే ఆరగించేవాడని నిర్వచిస్తాడు! నిరాశలో కూడా నిప్పురవ్వ! 
ఎందుకంటే ““వర్గము([ద్రల కుంచిత పరిధుళ్లేని/ అచ్చ తెలుపు హృదయాలు స్వచ్చంగా 
కలుసుకుంటాయి,/ కన్నీటి చుక్కలను రొట్టెముక్కలను కలిసి పంచుకుంటాయి”' కాబట్టే! 
రిక్‌ బయాన్‌ వ్యక్తిగతంగా ఎవరిమీదా దుమ్మెత్తిపోయలేదు - తనను మోసగించిన వ్యవసష్ట 
మీద, తన ఆశలను అడియాసలు చేసిన వ్యవస్ట్ర మీదా తప్పు! కేవలం వ్యక్తివాదంపై 
కూడా (ఇండివిడ్యుయలిజం) ఆయన దండెత్తాడు. రిక్‌ బయాన్‌ తాజా రచనకు 
ముందు ప్రసిద్ద నీతి(ప్రవక్తలలో ఒకరైన అం(బ్రోసి బియర్సి “డెవిల్స్‌ డిక్షన రీ” (దెయ్యాల 
నిఘంటువు) రాశాడు; ఒక శతాబ్దం పాటు అది సినిక్స్‌ను అలరించింది; అందులో తన 
కోపాన్ని మానవాళిపైన కక్కాడు. అలాగే రిక్‌ బయాన్‌ కూడా తన రచనలో మానవుడి 
స్వభావంలోని మాలిన్యంపై దండోరా వేశాడు, దేవుళ్లను నిరసించాడు; ఆధునికయుగంలో 
తనకు నచ్చని పరిణామాలను వ్యతిరేకించాడు; భీతావహమైన దౌర్హన్యాలను నిరసించాడు; 
బయాన్‌ ఉద్దేశంలో మానవాళిలో అసంఖ్యాకులు తమతమ జన్యుకణ స్వభావాలను 
బట్టి ఏవో తెలియని శక్తులు నడిపిస్తే నడిచిన అమాయకులు, కాలం చెక్కిన బొమ్మలూ! 
ఆయని నిశిత దృష్టినీ, కలం పోట్లనూ తప్పించుకున్న వారు అరుదు; (ప్రత్యేక 
ప్రయోజనాల కోసం పాకులాడే [గూపులూ, ఫాక్షన్లూ, లాబీలూ, పదాడంబారాలతో 
సరిపుచ్చుకునే (Jargoneering) వృత్తి నిపుణులూ, కౌమారదశలో ఉన్న 
అల్లరిమూకలు, పత్రికల వాళ్లూ (Media taskmakers) డంబాచారులూ, అడుగడుగునా 
మడం తిప్పి మడత పేచిరాయుళ్ళ్టూ - ఇలా ఎందరో బయాన్‌ విమర్శనా దృష్టిని 


64 


నిరాశావాదుల నిఘంటువు 


తప్పించుకోలేకపోయారు! ఈ ఇరవయ్యో శతాబ్దపు ఘాతుకాలను ఆయన 
తూర్వారబట్టాడు; అయితే మరి రిక్‌ బయాన్‌ పడే తపన దేనికోసం? ఈ నిఘంటువు 
గతంలోని మంచికీ, సుఖానుభూతులకూ స్మృతి గీతంగా చెప్పుకొన్నాడు; అదే సమయంలో 
ఆయన మానవాళి మౌలిక ప్రయోజనాల్ని పరిరక్షించడానికి నిరాటంకంగా దూసుకువెళ్లే 
పాశుపతొ(స్త్రం లాంటి భావధారను దిద్దితీరాలన్నాడు (Shaping each idea into 
a compact winged missile)!! ఆధునిక యుగంలో పర్యావరణ స్పుహతో' కొన్ని 
పదాలకు బయాన్‌ కొత్త టీకాటిప్పుణి చెప్పాడు : “యాసిడ్‌ రైనను వర్ణిస్తూ అది 
పరిశ్రమల కాలుష్యాన్ని (ప్రకృతి ప్రతిఘటిస్తున్నందుకు నిరసనగా పరిశ్రమలే ప్రకృతిపై 
తీసుకుంటున్న (ప్రతీకారం అన్నాడు! అంతేగాదు, సురూపిగా ఉన్న సుందరమైన 
వసుంధరను కురూపిగా మార్చే యత్నంగా కూడా అభివర్ణించాడు! అలాగే ““మరణశిక్షు 
గురించి కూడా వ్యంగ్యంగా కొత్త నిర్వచనం మ్వౌడు: ఉరికంబమెక్కే వ్యక్తి భవిష్యత్తులో 
నేరాలు చేయకుండా అడ్డుకునే అస్త్రమే మరణశిక్ష అన్నాడు (against future 
crimes by same individual!) ఇలా ఎన్నో పదాలకు విచిత్రార్హాలూ, విశేషారాలూ 
ఇచ్చాడు! "C౯౦" అన్న పదానికి మనం ఏ చీఫ్‌ ఎగ్టిక్యూటీవ్‌ ఆఫీసర్‌ అనో 
వాడుతుంటాం. కాని బయాన్‌ కలం "Corporate Ego in Overdrive"nm 
చిత్రించింది! ఇలా ““సినిక్ట్‌'” పేరిట వెలువడిన ఈ నిఘంటువులో ఎన్నో చోద్యాలు 
పోయాడు బయాన్‌. హెల్మిన్‌ దృష్టిలో నిజాన్ని నిష్టురంగా పలికే వాడే *సినిక్‌ అయితే, 
హెచ్‌. జి.వెల్స్‌ భావనలో అనారోగ్యంలో ప్రగల్ఫించే హాస్యమే “సినిసిజరో! కాని అదే 
రసెల్స్‌లైన్స్‌ ఆలోచనలో ““సినికొ' అంటే - దేన్నీ విశ్వసించని వాడు, అయినా తనను 
మాత్రం అందరూ నమ్మాలని కోరుకునేవాడూ! అదీ ఇదీ కాదు, దొంగిలించిన లాంతరు 
పుచ్చుకొని నిజాయితీపరుడి కోసం వెతుకులాడే వాడే “సినిక అని ఎడ్లార్‌ షోఫ్‌ చరుపు! 
ఇవన్నీ కాదు, బాంబుల ద్వారా మనం మనల్నే ఎంత ఘోరంగా ధ్వంసం చేసుకోగలమో 
“సినిసిజం? ద్వారా (నిరాశ ద్వారా, కూడా అంతబలంగానూ సర్వనాశనం తెచ్చుకోగలమని 
కన్నెత్‌ క్లార్క్‌ చెప్పిన కాలజ్ఞానం! అందరికన్నా ఒకడుగు ముందుకు వెళ్లి మెంకెన్‌ 
““పువ్యుల వాసన (గ్రోలుతున్నప్తుడు శవపేటిక కోసం వెతుకులాడే బాపతే” సినిక్‌ 
అన్నాడు! పీత బాధలు పీతవి, '“సినిక్‌ బాధలు సినిక్‌వి. దోపిడీ వ్యవస్ట ఉన్నంత కాలం 
- మనుషుల్లో కొందరు నిరాశావాదులుగా, నిహిలిస్టులుగా ఇంకొందరు బందిపోట్టుగా, 
దొంగలుగా మారతారు. వారి సంఖ్య అల్పం కాని అదే సమయంలో తప్పుడు వ్యవస్థను 


65 


\ఎబికె సాహిత్యకీయాలు 


ప్రతిఘటించే శక్తులూ పుడుతుంటాయి, వీరు అసంఖ్యాకులు. చలనశీల చైతన్యంతోనే 
వీరి ఆరాధన, సమాజ సమారాధనా. ఒక కవికుమారుడు చెప్పినట్టు ఇలాంటి వారి 
ఆదర్శం - “పాగలా ఏళ్లు తరబడి మూల్లడమెందుకు/ నిప్పులా కొన్ని కణాలైనా 
గుప్పుమనాలి గానీ/... వాకిళ్ళు తెరుచుకున్నప్పుడే హృదయానికి పలుకొస్తుంది/ విశ్వాన్ని 
ఒడిలో చేర్చుకున్నప్పుడే/ మనిషి శిరస్సు మబ్బుల్ని స్పృశిస్తుంది””! 

(ఆదివారం 27, ఏప్రిల్‌ 1997) 


66 


సామాన్యుడి రోదనే అల్హం “అరణ్య ఘాషి? 


వంహాభారతం ఉద్యోగపర్వంలో సంజయుడికి (శ్రీకృష్ణుడి బోధ విన్నప్పుడు 
(ప్రకృతికి బీవరాశికి మధ్య ఉండవలసిన అవినాభావ సంబంధం ఏమిటో మనకు తెలిసి 
వస్తుంది: దృతరా(ష్టుడూ అతని కొడుకులూ కలిసి వెరసి - ఒక అడవి అనుకొంటే, 
పాండురాజు కొడుకులు పులులు. అందువల్ల అడవి నుంచి పులుల్ని తరిమికొట్టకండి. 
అడవి విడిచిన పులిని మనుషులు చంపడం తేలిక. అలాగే పులిలేని అడవిని 
కూల్ళేయడమూ తేలికే. కాబట్టి పులి అడవికి రక్షణ. అడవికి పులికి రక్షణ! (ప్రకృతిలో 
కాపాడుకోవలసిన ఈ సమతుల్యతను మానవుడు చెదరగొట్టడం రాజుల, రాణుల, 
అధికారుల మృగయా వినోదంతోనే ప్రారంభమయింది! ఒకడి తీపి, వేరొకడికి చేదు. 
కడుపు నిండినవాడి బేరం వేరు, కడుపు మండినవాడి బేరం వేరు! ధనం మదించినవాడు 
కులాసాకీ, జల్ఫాకీ, గొప్పగా వేట చేస్తాడు, ఇతడు బతకడానికి వేటకు దిగనక్కర్రేదు. 
మరొకడు పొట్టకోసం వేట సాగిస్తాడు. వేట లేకపోతే వీడు బతకలేడు కనుక! ఒకడు 
పులుల్నీ బాతుల్నీ తుపాకీతో చంపేస్తాడు, మరొకడు పిట్టను కత్తితో పీకకోసి చంపేస్తాడు. 
ఇద్దరూ చేసేది హింసే అయినా కలవాడికున్న స్వేచ్చ, గోచిపాత్ర రాయుడికి ఉండదు. 
ఈ బీవన సత్యాన్ని అడుగడుగునా నిరూపించే కథలు - అరుదైన కథా వస్తువుతో, 
దూసుకుపోయే విలక్షణమైన శైలితో సుప్రసిద్ద కథకులు అల్లం శేషగిరిరావు 
““అరణ్యఘోాషు*. సామాన్యుడి రోదనకు అక్షర రూపమే '“అరణ్యఘోషు. రూడ్యార్ష్‌ 
కిప్పింగ్‌ చిరంజీవుల కోసం రాసిన. గో“జంగిల్‌ బుక్‌లో అడవిని ఆ(శ్రయించి పెరిగే 
మానవ, మానవేతర (ప్రకృతి మధ్య పెనవేసుకున్న బంధాలు, భాషా సామ్యాలు ఎంతటి 
రూపచిత్రణను సంతరించు కున్నాయో అలం వేట కథలూ అంతే. లోకంలో ఎన్ని 
రుచులు! ఒకరు యాత్రాసాహిత్యంలో తలపండిన వారైతే, మరొకరు మధ్యతరగతి 
జీవితాలను వెలార్భడంలో అందేవేసిన చెయ్యి. హెమిరగ్వేలా ఒకరు యుద్రభూమి గాథలను 
అక్షర బద్దం చేయడంలో లేదా సాగరవాసులతో ఉన్న అనుభవాలను అచ్చుకెక్కించడంలో 
అపారమైన శక్తియుక్తులు ప్రదర్శిస్తే, ఇంకొకరు వలసపిట్టుల చేతనా (స్రవంతికి అద్దం 


67 


ఎదికె సాహిత్యకీయాలు 


పడతారు. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలకూ ఈ చరాచర (ప్రకృతిలో రచయిత 
అయిన (ప్రతివాడూ - ఏదో ఒక కోణం నుంచి తన దృక్కోణాన్ని పాఠకులకు 
(ప్రదర్శించడానికి కలాన్ని సునిశితం చేసుకుంటూనే ఉంటాడు. వేట రహస్యాల్ని పలు 
విధాలుగా 13 కథలలో విప్పిచెప్పిన అల్లం సీరియస్‌ కథా రచయితలలో ఏ పాశ్చాత్యుడికీ 
తీసిపోడు. అల్హం ఎంచుకున్న (ప్రత్యేక కోణం - వేటకథలు కాగా వాటి శైలి సత్యం, 
శివం, సుందరంగా సాగిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కో “అబ్బెషన్‌'. దాన్ని అభిమానం 
అన=డి, వె(ర్రి అనండి, పిచ్చి అనండి. తనదైన మార్గాన్ని ఏ రచయితా వదులుకోడు. 
కనుకనే సుప్రసిద్ద మెక్సికన్‌ కథా రచయిత, నవలాకారుడూ అయిన కార్టోస్‌ పూనెట్స్‌ 
దృష్టిలో ఒక ఇతివృత్తంపట్టగానీ, ఒక_ కథా వస్తువుపట్ల గానీ ఆ (ప్రత్యేక అభిమానం 
అన్నది చారిత్రక ఘట్టాల నుంచో, వ్యక్తినిష్టమైన ఆసక్తి వల్లనో పుట్టుకొస్తుంది. ("All 
writers live off of obsessions. Somgof these come from history, 


others are purely individual, and still ‘others belong to the realm of 
the purely obsessive, which is the most universal thing a writer has 


in his soul" అంతేగాదు, పూనెట్స్‌కు అభిమాన వస్తువు భయం (fear). అందుకే 
అతను All 0 My books are about fear అని చెప్పుకున్నాడు)! అలాగే అల్హం 
“అరణ్యఘోషుకు ముందు కూడా అనేక వేటకథలు రాశాడు. ఆయన, వేటకథా 
రచయితేగాని, ఎవరినీ వేటాడిన వాడు కాదు! బహుశా 1960లలో కాబోలు 
శేషగిరిరావులానే డ్మాక్టర్‌ సి. సీతారామారావు కూడా వేటకథల పుస్తకం వెలువరించినట్టు 
గుర్తు ఆయనకూ అల్రంలాంటి ఆబ్సెషన్‌ ఉంది. నిజానికి ఓ (ప్రత్యేక అంశంపైన 
“రచయితకు ఆ ఆబే లేకపోతే సాహసాలకు అర్థంలేదు. వేటలాంటి సాహసానికి దిగేవాడికున్న 
చొరవలో సగమన్నా లేకపోతే వేట రహస్యాల్ని గమనించి, అందులోని సాధకబాధకాల్ని, 
జీవరాశితో జరిపే ఎన్‌కౌంటర్లనూ రచయిత అక్షరబద్దం చేయలేడు. (బ్రిటిష్‌ పరిపాలనా 
కాలం పూర్వరంగంగా శేషగిరిరావు రాసిన “అరణ్యఘోష లోని రాకుమారుడు రవీం(ద్ర 
(“ప్రిన్స్‌ హెమింగ్‌వే”) నుంచి ఈనాటి వీరప్పన్‌ దాకా వేటగాళ్ళు చేస్తున్నవి 
సాహసయా(త్రలూ, దుస్పాహస యాత్రలే! చరిత్రలో సాహసయాత్రలకు, భావితరాలకు 
ఉపకరించిన యాత్రలకు ఉదాహరణగా పరిణామవాదకర్త చార్రెస్‌ డార్విన్‌ను పేర్కొనవచ్చు. 
విశాల (ప్రకృతి దర్శనానికి, సునిశితమైన పరిశోధనకూ సాహసించీన “'వాయేజ్‌ ఆఫ్‌ ది 
బిగిలొ' డార్విన్‌ కీర్తికిరిలుంలో తొలి తురాయి. అడవులలో అతని సంచారం, పర్వత 
యాత్రలు, ప్రకృతి దర్శనంలో రకరకాల వృక్ష జీవరాశుల పరిశీలన, శిలల అధ్యయనం 


68 


సామాన్యుడి రోదనే అల్లం ““అరణ్యఘోషి” 


- డార్విన్‌ సాగించిన విజ్ఞాన విహార యాత్ర. ఆనాటి విక్టోరియన్‌ ప్రపంచంలో అతని 
“జీవరాశుల పుట్టుపూర్వాలు” (Origin of Species) గ్రంథం కల్లోల తరంగాలు 
రేపింది (ధ్రువ[ప్రాంత పరిశోధనల్లో జాన్‌ (ఫ్రాంక్షిన్‌ ఆనాడు మెకంజీ నదినుంచి ఆర్కిట్రేక్‌ 
సము(ద్రం దాకా ““పోలాఫేమస్‌'', “ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌” నౌకల మీద జరిపిన సాహసయ త్ర 
మరపురాని మరోఘట్టుం. భౌగోళిక విజ్ఞాన శాస్త్రానికి అతని పరిశోధనలు అమూల్య 
కానుకలుగా గుర్తించి (The most important acquisition to geographical 
knowledge) స్వార్ణపతాకం ఇచ్చారతనికి! ముప్పయ్యేళ్ళు కృషి చేస్తే గాని చీకటి ఖండాన్ని 
వెలుగులోకి తేలేకపోయాడు డేవిడ్‌ లివింగ్‌ స్టోన్‌. ఆయనదీ ఓ సాహసయాత్రే! మహ్మద్‌ 
జన్మస్థలమైన మక్కాకు యాత్రలు జరిపి, మార్గమధ్యంలో బర్భర జాతుల, తెగల 
నుంచి ఎదురైన సవాళ్ళను తట్టుకుని, సెంట్రల్‌ ఆఫ్రికా పటంలో ్రశ్నార్దకాలుగా 
మిగిలిపోయిన అనేక ఖాళీలను నామకరణాలతో పూరించిన రిచర్డ్‌ బర్దన్‌ మరో సాహసి. 
“అరేబియన్‌ నైట్స్‌'” కథలకు ఆద్యుడితను. కేవలం సువర్ల సంపద కోసం 
సాహసయాకత్రలు చేసినవాడు హెన్రిక్‌ స్కీల్‌మాన్‌. పురావస్తు సంచయం కోసం అతడు 
చేసిన యాత్రలు నామమాత్రం! (ప్రపంచంలో అంతవరకూ తెలియరాని వేలకొలది 
వృక్క పళశుపక్యాదులను గుర్తించిన సాహసి విక్టొరియన్‌ యుగం ప్రాకృతిక శాస్త్రవేత్త 
వార్డర్‌ బౌట్స్‌. దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ నదీలోయలోని అతని సాహస యాత్రల 
సంపుటీకరణమే అద్భుత యాత్రా సాహిత్య దీపశిఖ “ది నాచురళిక్ట్‌ ఆన్‌ ది రివర్‌ 
అమెజాన్‌’? (గ్రంథం. అలాగే 16 కనుమలు దాటుకుంటూ 600 మైళ్ళ పర్యంతం ఆల్స్‌ 
పర్వతాల్లో సొరంగాలు తవ్వి రాస్తాలు వేయడం మరో సాహసం! 


ఇన్ని సాహసాల మధ్య మృగయా వినోదం పేరిట సాగే “సఫారీ గురించి అల్లం 
శేషగిరిరావు వినిపించే 'అరణ్యఘోషుకూ ఒక (ప్రత్యేకత ఉంది. ఆ రాణుల ప్రేమ 
పురాణం, ఈ ముట్టుడికైన ఖర్చులూ, కథలూ, కైపేయతులూ చరిత్ర సారం కాజాలవని, 
వేటలో కూడా సామాన్యుడి బతుకు తెరువుకు మూడిన చేటు గురించి కూడా 
తేటతెల్లం చేసి సంచార జాతులలో సామాన్యుడి వేదనను వినిపించిన కథా చిత్రాలివి. 
“(పిన్స్‌ హెమింగ్వే'”, ““వజుడు””, “చీకటి”, “నరమేధం” కథల్లో (పిన్స్‌ రవీంద్ర, 
రాణి చంద్రకళ వేట ఏనుగు సీజర్‌, కం(ట్రాక్టర్‌, కెప్టెన్‌ శర్మ రొటేషన్‌ పద్దతిలో 
ఎమ్‌. ఎల్‌ ఏ.లు అయ్యే వెంకునాయుడు, గంగరాజు - చింత చచ్చినా పులుపు చావని 
రాజరిక, ఫ్యూడల్‌ వ్యవస్థలకు భూస్వామ్య సంస్కృతికీ (ప్రతినిధులు; కాగా నౌకరు 


69 


ఎబికె నాహిత్వకీయాలు 


రసూలు, అడవికి సెం(ట్రీగా ఉన్న చిన్నయ్య, వేట అనుపానులు తెలిసి, కెప్టెన్‌ శర్మకు 
పాఠాలు చెప్పగల నిశిత పరిశీలనా శక్తిగల బివిరిగాడు, ఆకలి బాధతో రేపటి బతుకు 
భయంతో జగన్నాథుడి రథానికి కండువాతో ఉరిపోసుకున్న ఢక్కువాడూ - దీనజనాలకు 
ప్రతినిధులు. తప్పుడు కేసులు పెట్టుడంలోనే గాక బెదిరించి అబద్దాలు చెప్పించడంలో 
కూడా నేర్పరులైన పోలీసులూ ఈ కథల్లో తరచుగా తారసిల్టుతారు. “రాబందుల 
రెక్కల చప్పుడూ, పయోధర (ప్రచండ ఘోష? వినగలవాళ్ళే అల్లం అరణ్యఘోషనూ 
చదవగలుగుతారు! ఇందులోని వేటకథలు చదువుతున్నప్పుడు వాల్మీకి “మా నిషాద 
గీతం) మరొక్కసారి గుర్తుకు రావలసిందే. అక్కడ క్రౌంచ పక్షుల జంట, ఇక్కడ 
జలారాయుడయిన రాకుమారుడి మృగయా వినోదంలో జంటను కోల్పోయిన ఒంటి 
బాతు కథ ఒకటే! స్వార్ధ ప్రయోజనాలు మితిమీరగా కొందరు, అడవి తల్లిని నమ్ముకున్న 
సంచార జాతుల్ని ముద్దకీ, ముద్దు ముచ్చటలకూ దూరం చేసి సమాజాన్నుంచి 
వెలివేసి, వారిని దొంగలుగా చిత్రించిన దొరల కామాటాన్నీ వేట గుట్టునూ రట్టుచేసిన 
రచన అలం అరణ్యఘోషు సంచార జాతుల వాళ్ళ బతుకు చితుకుల గురించిన విషాద 
చరితకు అద్దం “చీకటి” కథ. వాళ్ళు వస్తుతహ కష్టజీవులేగాని అబద్దం ఆడరని చెప్పిన 
రచన. వేటలో పిల్లలు, నక్కల చర్మాల్ని ఒలిచి, కౌజు పిట్టల వెంట్రుకలు దూసి అమ్మి 
వాళ్ళు జీవనం ఎలా సాగిస్తారో మనకు కళ్ళకు బొమ్మ కట్టించి చూపాడు శేషగిరిరావు. 
దొంగతనం ఆపాదించి, అనుమానం మీద వారిని శాశ్వత నేరస్టులుగా చేసి, వారి 
జీవనాన్ని దెబ్బతీసిన పోలీసు వ్యవస్టమీద చరుపు ““చీకటి'*. చావకుండా బతికుండాలంటే 
చచ్చేదాకా పనిచెయ్యక తప్పదన్న దశరథరామయ్య (“వటుడు”) సూక్తి ఈ దోపిడీ 
వ్యవస్ట స్వభావానికి మచ్చుతునక. మిలిటరీ వోళ్ళు తమ దేశం కోసం ఫైట్‌చేస్తె, 
సివిలోళ్ళు (అంటే మనం) తమ పొట్టుకోసం దేవిరిస్తారూ*ని చెప్పిన సెంట్రీ చిన్నయ్య 
మాటను కాదనగల సాహసమూోూ మనకులేదు! “మా పుట్టుకలు గుర్తుండవు. చావులు 
తప్పు” అన్న డిబిరిగాడు ఎండ, వానలకీ, చలిగాలికి, ఆరుబయట జీవితానికి 
అలవాటుపడిన “సంచార జాతివాడు. వాళ్ళకో ఊరులేదు, సంసారాలు చిందరవందరై, 
అడవి జంతువుల్జానే జనారణ్యంలోనే వారి సంచారం. అనామకులుగా రాలిపోతారు. 
అనుభవించేది దరిద్రమని వాళ్ళకు తెలియదు. వాళ్ళ శరీరంలాగే వాళ్ళ జీవితాలు కూడా 
దరిద్రానికి అలవాటు పడిపోయాయని చెప్పినప్పుడు నిజమైన విశ్వమానవులు 
“రిజర్వేషన్లు” లేని ఈ సంచారజాతులేనేమో అనిపిస్తుంది! ఎక్కడుంటే అదే వారి 


70 


సామాన్యుడి రోదనే అల్లం ““అరణుఘోషి” 


ఊరూ, వాడా; ఈ భూమంతా వారిదే, పిట్టల్లాంటి జీవితం వాళ్ళది. తాగిన కైపులో 
డిబిరిగాడి పెళ్ళాం కేసి మోజుపడుతున్న కెప్టెన్‌ వర్మకి తెగించిన సంచార తెగ (స్త్రీ 
శౌర్య (ప్రతాపాల గురించి డిబిరిగాడు ఏకరువు పెట్టి శర్మ గుండెల్లో రైళ్ళు పరూత్తించడం 
చీకటిని చీల్చిన వెలుగు దివ్వె! కొడుకు (డిబిరిగాడు) ఆకలి తీర్చడానికి తండ్రి ఉరికంబం 
ఎక్కాడు. తన ఆకలి తీర్చుకోడానికి తన చేతుల్లో పెంచిన పిట్టను గొంతు కోశాడు 
కొడుకు. ఆకలి ఎంతపనైనా చేయిస్తుంది. అందుకే కడుపు నిండినవాడి వేటకూ, 
కడుపు మండిన వాడి వేటకూ ఉన్న తారతమ్యాన్ని గమనించాలి! డిబిరిగాడి తండ్రి 
ఉరి కాబోయేముందిచ్చిన సందేశం హృదయ విదారకం, వాస్తవ చిత్రం! “నువ్వు నా 
కోసం బెంగెట్టుకోకు.... బాగా వేట చెయ్యి.... బాగా తిను. వంటి నిండా కండలు 
పెరగాలి. బలంగా ఉండాలి. దెబ్బలు తిని తట్టుకోడానికి బలం కావాలి - మనవి దెబ్బలు 
తింటూ బతికే బతుకులు...””! గాయపడిన గొంతు గాధ్గదికం కావడమే కాదు, ద్వీర్హ 
స్వరంతో నినదిస్తుంది. దెబ్బతిన్న బెబ్బులి ప్రళయ భీకరంగా గాండ్రిస్తుంది. వేట 
కథల్లో పాఠకుల వీనులకు విందూ, కనులకు పసందూ చేయగల పిట్టలు ఎన్ని రకాలో 
- బాతులు, గూడ బాతులు, పరద పిట్టలు, స్నయిపులు, దుమ్మలగొండ్డు, దాసరి 
కోళ్టు, కొంగలు, గూడ కొంగలు, నత్తగొట్టు, కొండంగోళ్ళు, మచ్చల పట్టులు, 
బురదదుమ్ములు, ఒకటా అరా - వేట శాగస్తాధ్యయనానికి శేషగిరిరావు సమకూర్చిన 
అనువైన సంభారాలెన్నో! అంతేగాదు, ఆంగ్ర సాహిత్యంలో సామాజిక స్పృహతో చారిత్రక 
డాక్యుమెంటరీలాగా రచనలు చేసిన జాన్స్‌గాల్స్‌ వద్ది “జస్టిస్‌' నాటకం ఇంగ్లాండులో 
(క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో జైలు సంస్కరణలలో పెనుమార్చులకు కారణమయ్యింది. 
అలాగే అతని “సిల్వర్‌ బాక్స్‌” సంస్కరణోద్యమానికి తోడునీడయింది. తెలుగునాట 
అల్లం శేషగిరిరావు ““అరణ్యఘోషు కూడా క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో మార్పులకు 
అంకురార్పణ చేయగలగాలి! 


- ఆదివారం 25, మే 1997 


71 


సదా అమ్మై ప్రవహించిన కవితా సెలయేరు “అమ్మి! 


సాహితీ క్షేత్రంలో సెంటిమెంటును కడుపారా కొల్లగొట్టుకుని సార్వకాలికమైన 
సమ్మోహన శక్తితో నిలబడగలిగిన అక్షరాలు రెండే రెండు - వాటికి మారు సురే 
“అమ్మ! అప్యాయత అన్న పదానికి రెండు పెదవులతో అపూర్వ సమన్వయం సాధించిన 
ఏకైక పదం అమ్మ! ఆ పేరులో సాంత్వనం ఉంది, సాధికారత ఉంది, ఆప్యాయత 
ఉంది, ఆదరణ ఉంది, అణకువ ఉంది, ఆత్మీయత ఉంది, లాలించినా అదిలించే శక్తి 
ఉంది, పాలించకుండానే బెదిరించే త్రాణ ఉంది, ఒక్క ముక్కలో ఆ రెండక్షరాలు 
అయస్కాంత (ధ్రువాలు! నిత్య నైమిత్తికాలలో మానవుడు అమ్మను ఎన్ని రూపాలలో 
తలచుకుంటాడో, స్తుతిస్తాడో చెప్పలేం. “అడ్డాలనాడు బిడ్డేగాని, గెడ్డాలనాడు బిడ్డ'గాడన్న 
సామెతలో కొంత నిజం లేకపోలేదు. కాని “మాత్పదేవో భవి తో ప్రారంభమయ్యే బాలకాండ 
మనిషి భావి జీవితాన్ని తిర్చిదిద్రే పెద్దబాలశిక్ష! శిశువుకు పాలివ్వడంతోనే తన కర్తవ్యం 
పూర్తయిందని తల్లి అనుకోదు. క్రమశిక్షణా రాహిత్యం వర్ణ వాడిలో మొలకలెత్తే పశుత్వాన్ని 
ఆదిలోనే తుంచి మానవత్వాన్ని పెంచి, అమృతత్వాన్ని పోషించే దశ వరకూ ఆవేదనల 
మధ్య జీవించే అవిశ్రాంత జీవి అమ్మ! ఆమె బతుకుకు సార్ధకత నేర్పుతుంది, అనుభవాల 
ఆస్తులు పంచుతుంది, స్మృతి పుస్తకాలను పెర్చుతుంది, అనురాగాలను వారసత్వంగా 
అందజేస్తుంది. అందుకే పోతనామాత్యుడు ''అవ్ములగన్నయువ్ము ముగురమ్మల 
మూలపుటమ్మ” అన్నాడు. అమ్మలో కవులు దేవిని చూశారు, శారదా దేవిని చూశారు, 
భారత మాతను దర్శించారు, తెలుగు తల్లిని ఆవాహనం చేశారు, చివరికి ఆం(ధమాత 
పేరును *““గోంగూరికూ తగిలించి తన్మయం చెందారు! అలాంటి అమ్మ గురించి, 
అమ్మతనం గూర్చి తనివితీరా వివిధ కోణాల నుంచి, భిన్న సైద్దాంతిక దృక్ళోణాల 
నుంచి, విభిన్న ఉద్యమాల స్ఫూర్తి నుంచీ కేవలం తల్లి విశ్వరూపాన్ని ప్రదర్శించిన 
సరికొత్త కవితా సంకలనం “అమ్మి సుమారు మూడున్నర దశాబ్దాలుగా ““రంజని'' 
తెలుగు సాహితి సమితి విభిన్న (ప్రక్రియా రూపాలలో ఆలుగు భాషకు, తెలుగు సంస్కృతికి 
సేవలందిస్తున్న సంప్ట దానికి మరొక కలికితురాయిగా వెలువడిందే “అమ్మి సంకలనం. 


72 


సదా అమ్మై (వహించిన కవితా సెలయేరు “అమ్మి! 


సుమారు పాతికేళ్ళుగా తెలుగు సాహిత్యాన్ని రకరకాలుగా ప్రభావితం చేస్తూ వస్తున్న 
విష్లవవాద, (స్త్రీవాద, దళితవాద, ముస్తింవాద, స్వీయానుభూతివాద ప్రక్రియలలో 
చోటుచేసుకున్న మాతృమూర్తి గురించిన (ప్రస్తావనల సంపుటీకరణగా ఈ సంకలనాన్ని 
చెప్పుకోవచ్చు. “రంజని” తరపున వెలువడిన ఈ (ప్రత్యేక సంపుటికి సంపాదకులుగా 
వ్యవహరించిన వారు సుధీర్‌ కుమార్‌, శిఖామణి, చీకోలు సుందరయ్య. నేడు అనీ 
మంచి విలువలు పతనమవుతున్న దశలో ఈ సంకలనాన్ని వెలువరించడం సాహసం 
కాదు, సామాజిక బాధ్యతగా గుర్తెరగడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అమ్మని 
తలవని రోజు ఉండదు. అలాగే (స్త్రీకి జన్మించి, (స్త్రీని అవమానించడం ఒక్క 
నరజాతికే చెల్లు! కట్టుకున్న భర్తతోనే గాదు, పేగులు తెంచుకుని, వాటిని కుట్టుకుని 
కన్న బిడ్డలతో కూడా అవమానాలు భరిస్తూంటుంది తల్లి. బహుశా సోక్రటీస్‌ అందుకే 
అని ఉంటాడేమో : "Once made equal to man, woman becomes his 
superior’ అని! కాని మగవాడు పడనివ్వద్దూ! రంజని సంష్ట భారత స్వాతంత్ర్య 
స్వర్థోత్సవాల సందర్భంగా చంద్రునికో నూలుపోగులా ఈ కవితా సంకలనాన్ని సాహితీ 
(ప్రియులకు అందించింది. సకల నదులూ సాగరంలో కలిసినట్టుగా భిన్న వాద 
(ప్రతివాదాలలో నిగ్గుతేలిన కవితా ఖండికలు ((ప్రధానంగా వచన కవితలు) సుమారు 
వందదాకా ఇందులో ఉన్నాయి. ఇందులో డాక్టర్‌ సినారె నుంచి శివకుమార్‌ దాకా, 
నగ్నముని నుంచి నాళేశ్వరం శంకరందాకా, అడిగోపుల వెంకటరత్నం నుంచి ఆశారాజు 
వరకూ, ఇస్మాయిల్‌ నుంచి ఇం([దగంటి జానకీబాల దాకా, అలం నారాయణ నుంచి 
ఆప్త చైతన్య వరకూ, కత్తి షద్మారావులగాయతు కత్తుల కిషోర్‌ కుమార్‌ వరకు, ముకుంద 
రామారావు నుంచి కల్లూరి ఆనందరావు దాకా, నాయని కృష్ణకుమారి నుంచి కొండేపూడి 
నిర్మల వరకూ, (త్రిపుర నుంచి తంగిరాల సుబ్బారావు దాకా, శివసాగర్‌ నుంచి సతీష్‌ 
చందర్‌, ఎండ్లూరి సుధాకర్‌,, దేవీప్రియ వరకూ, విమల నుంచి పాటిబండ్ల రజని దాకా 
- ఇలా ఎవరిని కదిపినా 'అమ్మలోని అమృతతత్వంతో పాటు అమెకు జీవన సమరంలో 
ఎదురయ్యే కడగండ్లకూ నూతనార్జాలతో, కొత్త ఉపమానాలతో, నవ్యభావాలతో అక్షర 
రూపమిచ్చి పాఠకులలో వైతన్యదీప్తిని కలిగించడానికి ప్రయత్నించారు. క్షేత్రయ్య 
మువ్వగోపాల పదాలు, అన్నమయ్య “జో అచ్యుతానంద జోజో ముకుందా”, “తారంగం 
తారంగం తాండవ కృష్ణ తారంగం? - తల్లికి ఒకనాడు స్ఫూర్తిదాయకలయితే, అమ్మ 
లాలిపాటలు బాలచంద్రులకు దిద్దిన భావి కీర్తిచం(ద్రికలయ్యాయి కాగా పితృస్వామిక 


73 


ఎదికె సాహిత్యకీయాలు 


వ్యవస్థలో (స్త్రీలలో, విద్యావంతులైన (స్త్రీలలో వివాహ వ్యవస్టలో బుగులుకొని 
రగులుకొంటున్న అసంతృప్తికీ, ఎదుర్కొంటున్న అన్యాయాలకూ ప్రతీకలు నేటి ఈ 
కవితలు. మన స్వేచ్చ కోసం ఇంటికే పరిమితమైపోతున్న జీవిత ఖైదీగా అమ్మను 
ఆధునిక కవి చూస్తున్నాడు. గోర్కీ. “అమ్మ', బెర్టోల్డ్‌ (బ్రోహై (జర్మనీ) నాటకాలూ నేటి 
కవికి స్ఫూర్తి చిత్రాలయ్యాయి. అభిప్రాయ వ్యక్తీకరణలో, “చేరా? అన్నట్టు 
వస్తుదర్శునంలోనే విలక్షణమయిన పోకడలు పోతున్నారు నేటీ కవులు. వీరు “అమ్మ'కు 
చెబ్బు నిర్వచనం వేరు. అది సెంటిమెంటును దాటి వ్యవస్థా లోపాలను ఉతికి ఆరవేసే 
విశిష్ట నిర్వచనంగా రూపొందింది. ఒక కవి '“'“షగటి జీవన పోరాటానికి రాత్రి భూమిక 
/ అమ్మకు నిండైన నిర్వచనం / పగలు, రాత్రి పరిశ్రమించే ప్రాణ యం[త్రంి* 
అయితే, మరొక కవి దృష్టిలో : “హృదయంతో ఎవ్వరూ మాట్టాడలేరు/ ఒక అమ్మ 
తప్పు! / హృదయంతో ఎవరూ స్పర్శించలేరు / అమ్మకు అర్థం తెలిసిన వారు తప్పు”, 
మహాకవి జాషువా ఆనాడు తల్లీ ఎవరంటే ఎన్నటికీ “ఆరిపోని దివ్వె” అన్నాడు! ఆ 
చైతన్యంతోనే భరతమాతను ఆయన ఆవాహనం చేస్తూ “సింధు గంగా నదీ జల 
తారమెప్పుడు / కురిసి బిడ్డల పోషించుకొనుచున్న / పచ్చి బాలెంతరాలు మా 
భరతమాత / మాతలకు మాత, సకల సంపత్సమేతి? అన్నాడు. అలోగే మాతృస్తవంలో 
పరసీమలు చూపిన నవలాకారుడు నామిని సుబ్రహ్మణ్యంనాయుడు నుంచి నామాడి 
దాకా “కన్నీళ్ల చూపుకి కానరాక / వెక్కిళ్ళ పిలుపుకి మారు పలకక / బతికి 
బావురమనుజ్ఞాపకాలను' తల్తిపరంగా ఒలకబోసుకున్నారు. కోల్పోయిన తల్లి కోసం, 
దొరకని “అమ్మ బొమ్మ కోసం డాక్టర్‌ నారాయణరెడ్డి పడిన తపనను చి(త్రకారుడే 
కాదు, మనసున్న (ప్రతి మనిషీ పంచుకుంటాడు. కవి, గీసే చిత్రకారుడు కాలేక అళ్లే 
పద చిత్రకారుడయ్యాడు. అయితే ““మనసు చట్రంలో పాదుగుకుని / అమ్మరూపం 
నిలుపుకొంటాను / జన్మ మూలం పదిల పరచుకుంటాను' అనడంతో పాఠకుడికి 
ఊరడింపు కలుగుతుంది! “సినారె ““అమ్మబొమ్మ''కు అక్షర సత్యంగా సమానమైన 
కవిత అని చెప్పలేకపోయినా దానికి దాదాపు తుల్యమైన కవిత హిబ్రూ కవయిత్రి లే గోల్డ్‌ 


బెన్ష్‌ (Leah Goldberg) రాసిన "My Mother's House"ను పేర్కొనవచ్చు. "Her 
daughter would not remember her father / Her portrait inserted in 
my grand father"s heart../ was expunged from the world of images 
/ After his death / Only her mirror was left! / Today look into it as 
into / A lake hiding treasures under the water / ...And the Mirror 


maintains / The family tradition / That she was very beautiful!" 
74 


సదా అమ్మై (ప్రవహించిన కవితా సెలయేరు “అమ్మి! 


అంతేగాదం, ఈ సంపుటిలోని అల్లం నారాయణ కవిత (అవ్య) 
చదువుతున్నప్పుడు ఆఫ్రికన్‌ - అమెరికన్‌ కవయి(త్రి జార్హియా డూప్‌ జాన్సన్‌ రాసిన 
"The Heart of a Woman" స్పురణకు వస్తుంది. అల్లం కలం “పొద్దుతో పాటు/ 
పంట పొలంలో పాడిచే'”” అమ్మను చూపిస్తాడు. “అమ్మా ఆకలే అనడం తప్ప / 
అమ్మ కడుపులో కాసిన ఎ(రైటెండను పట్టించుకున్నవాడెవడు?** అని బొడ్డో చేయివేసి 
ప్రశ్నిస్తూ “మా అమ్మ వంటింటి గడప మీద శిలువ పడింది” అని గుండెకోత 
పెడతాడు! అలాగే కవయిత్రి జాన్సన్‌ కూడా సీమాంతరాలలో కలాన్ని కదిలించిన తీరు 
చూడండి : 

"The heart of a woman goes forth with the dawn / As a lone 
bird, soft winging, so restless by on / After over life"s turrets and 
vales does it roam / In the wake of those echos the heart calls 
home / The heart of a woman falls back with the night / And 


enters some alien cage in its plight / And tries to forget it has 
dreamed of the stars / While it breaks, breaks, breaks on the 


sheltering bars"! 


ఇలా ఎన్నో జీవితాలకు పునాది దీపంగా మారిన అమ్మ “కన్నీటి సరస్సును 
శాశ్వతంగా మిగిల్చి” అందని ఏ దూరతీరాలకో వెళ్ళిపోతే మన మనస్సు ఎలా ఉంటుంది? 
అంతేగాదు, కొందరు కవులు “నువు తాపిన పాలలో లేని పిరికితనం / నాకెలా 
వచ్చిందో అర్ధం కావడం” లేదని ఆత్మవిమర్శ చేసుకోవలసి రావడం హర్షించద గిన 
పరిణామం! అమ్మకున్న అపరిమితమైన ఆత్మశ్తిని, ఓర్పునూ గణిస్తూ డాక్టర్‌ ఎస్వీ 
చెప్పిన నిర్వచనం చక్కగా ఉంది. ఇంతకూ ఆమె ఎవరు? నిట్టూర్పులను నిబ్బరంగా 
మోస్తున్న సముద్రం; ఒడిదుడుకులను ఓపిగ్గా భరిస్తున్న పర్వతం; అనుభవాలతో 
తలపండిన ముగ్గుబుట్టు; శిలలకు తలబాదుకునే ఓ జలపాతం; చీకటి చప్పురిస్తూన్న ఓ 
కొవ్వొత్తి; అగ్ని కణాలను గుండెలో దాచుకొని పెదాలపై వెన్నెల కురిపే దయామయి; 
ఒక్క పిలుపుకే పులకరించిపోయే ఓ మమతల చెట్టు! ఆ తల్లి రక్తమాంసాలు కరిగిస్తుంది, 
ఆ అమ్మ “చెమట నదులు దొర్తిస్తుంది''! ఇస్మాయిల్‌ మరో బరువైన అమ్మ రూపాన్ని 
కళ్ళకు చూపుతున్నాడు: “అలల అల్హికల్గోలంపై సాగే తెలి తెరచాప నీచేయి''! ఆశారాజు 
“జ్ఞాపకంగా మిగిలిన స్వప్నం? ఓ మంచి భావనా కలశం : చల్తపల్లి స్వరూపారాణో కొత్త 
ఉపమానలతో అమ్మను కొలిచింది, పిత్నస్వామిక వ్యవస్థలో ఉన్న పాగరుబోతుతనాన్ని 


75 


ఎబికె సాహిత్యకీయాలు 


చూపి, దాన్ని ఎలా అణచవచ్చునో (ప్రతీకలతో కవిత్వీకరించింది : *“అమ్మా! ఆనాటి 
సూర్ప్చణఖ నుంచి చలమర్తి ముత్తవ్వమీదుగా / సజల గూడెం మహదేవమ్మ వరకు / 
ఒక్కళ్ళు... ఒక్కళ్తన్నా మాట్లాడారా? /.... నిన్ను తన బాబుగాడి సొమ్ములా వాడుకునే 
/ పెట్టుబడిదారీ పెనిమిటిని / సర్ఫ్‌లో నానబెట్టి పై నుండి కిందికి జాడిద్దాం”. 
అలోగే ఊరందరికీ బానిసగా ఉండే అయ్యకు అమ్మ బానిస కావడానికి బానిస కింద 
బానిస కావడానికీ యువ కవులు ఒప్పుకోవడంలేదు! కొన్ని ముస్తిం కుటుంబాలలో 
పరిస్థితిని ఖాజా యాకుబ్‌, జావేద్‌లు శఠిస్తున్నారు * “ఆమ్మ మెడలో వేలాడే హరియత్‌ 
గుదిబండ / ఏనాడూ అమ్మని తలెత్తికానీ / కనీసం కణ్ణెత్తి కానీ ఈ లోకాన్ని 
చూడనివ్వలేదు’?! అందరికీ “ఆదివారం విశ్రాంతి అయితే, అమ్మ బతుకు ఆ రోజునా 
అవిశ్రాంత చాకిరీగా మారడాన్ని (రంగనాయకమ్మ చెండాడినట్టే) ఒక కవి 
(ప్రతిఘటిస్తున్నాడు : విశ్వమంతా గాలించి ఎక్కడెక్కడివాళ్ళనో అవార్డులతో కొలిచే 
మనం / మన మధ్య మహోన్నత శిఖరంలా ఎదిగిపోయిన అమ్మను గుర్తించలేథి / 
అమ్మంటే గృహిణి ముఖం తగిలించిన పనిమనిషైనప్తుడు అమ్మను గుర్తించలేం / 
పిలిస్తే జలపాతమై దూకే అమ్మలో మనం అలసట హోరు వినలేం / అమ్మకు 
ఆదివారం లేదు! కనుకనే డాక్టర్‌ ఎన్‌.గోపి అన్నట్టు ““అమ్మ రుణం తీరదు / అమ్మకు 
అమ్మవై పుడితే తప్పు”! ఎందుకని? ఉనికిని మింగినవారిక్కూడా ఉపకారం చేయగల 
శక్తీ ఒక్క అమ్మకే ఉంటుంది కాబట్ట (రజని)! అమ్మ గురించి ఎంత చెప్పినా తరగని 
చరిత్ర. ఇందులోని అన్ని కవితలూ - అద్భుత |(ప్రతీకలతో, భావ చిత్రాలతో కూడిన 
“మనః (ప్రాగల్ఫ్య మ ' అంటే అతిశయోక్తి కాజాలదు. ఇది అమ్మై (ప్రవహించిన 
కవితా సెలయేరు. భైరవ కవి (శ్రీరంగమహాత్య్యంలో చెప్పినట్టుగా “కలకంఠ మధుర 
వోగ్రైఖరీ కారణ మహిత సారస్వత మంత్ర విద్యలన్నీ - ఈ మాతృ శ్రీముఖంగా 
జాలువారవలసిందే. లోకంలో అమ్మ ఉన్నంత కాలం శారదాస్తుతి తప్పుదు. ఆ శారద 
తన అస్తిత్వాన్ని కోల్ఫోనంతకాలం మన అమ్మా నీడలా మనల్ని వెన్నంటి ఉండకా 
తప్పుదు! 


(ఆదివారం 24, ఆగష్టు 1997) 


76 


ఫెమినిస్టు కథాసాహిత్యంలో ఓ “పద్మవ్యూహం! 


ప్ర్రీవాదంాని, (స్త్రీవాద సాహిత్యంగానీ ఉబుసుపోక సరదాగా పుట్టుకొచ్చిన 
ఉద్యమాలూ, ఊకదంపుడూనా? లేక ఆ వాదానికీ ఆ సాహిత్యానికీ లక్ష్యమూ, గమ్యమూ 
ఉందా? ఏదీ గాలిలో పుట్టదు, గాలిలో ఎదగదు. (ప్రపంచ (ప్రసిద్ద మహిళా ఉద్యమకారిణి, 
(స్త్రీవాద రచయితలలో అగ్రశ్రేణి నవలా రచయిత రెబెక్కావెస్ట్‌ ఉద్దేశంలో- (ప్రకృతి 
సిద్దమైన జననంలో అవ్వగా అవతరించిన ' ఆవిడ ఆదాముతో సమంగా కాకుండా 
అసమంగా ఎందుకు ఎదగవలసి వస్తోందన్నది ఎడతెగని ప్రశ్నగా మారింది! (స్త్రీ-పురుష 
సంబంధాలలో పురుషుడి కరుణ భావానికీ, (స్త్రీ దయారస గుణానికీ మధ్యచాలా తేడా 
ఉందని చెప్పింది. ఎందుకని? హేతుబద్దమైన మై(త్రీబంధం ఉభయుల మధ్య సువ్యవస్థితం 
అయ్యేదాకా, అహంకారపు మంత్రనగరి సరిహద్దులు చెరిగిపోయి ఆలోచన పెరిగేదాకా 
ఈ ఇరువర్గాల మధ్య మానసికమైన అగాధం పూడవలసినంత వేగంగా పూడదు. 
మనుషులు చంద్రకాంతిలో మాత్రమే ఈ లోకాన్ని చూస్తుంచారట. ఇది నిండు 
వెలుగులో జరిపే లోకదర్శనం కాదుక్షాబట్టి, అది పరిపూర్ణం" కాదు! ప్రతి వస్తువును 
స్థూలంగా చూడ్డమే జరుగుతుందిగాని, వాటి స్వరూప స్వభావాల లోతుపాతులు 
అంతుచిక్కవు (... Outlines of every object but not the details indicative 
of their nature) అంటుంది రెబెక్కా. అలాగే మానవ స్వభావం గురించి ముచ్చటిస్తూ 
ఆమె మానవ (ప్రకృతిని ఇలా నడుచుకోమని గిరిగీసి శాసించలేమనీ, నిరంతర పోరాటం 
ద్వారానే జీవనసరళిలోని నిమ్నోన్నతాలనూ, ఒడిదుడుకుల్ని సవరించుకొంటూ 
పోగలమనీ, జీవన సమరంలోని రహస్యమిదే'నని అంటుంది! వంటవార్పులూ, 
తోమడాలు, కడగడాలు, ఉతకడాలూ లాంటి సంప్రదాయ బంధాలతో (స్త్రీని ఇరికించి 
మగవాళ్ళు శాసనాధికారులవుతున్నారంటుంది. ఎదుటివాడు క్రిమినల్‌ అయినాసరే తోటి 
మగవాడు అతని పట్ల మెత్తగానే ఉంటున్నాడనీ, కాని (స్త్రీపట్ట కానరాని దాష్టీకాన్ని 
ప్రదర్శిస్తున్నాడనీ అంటుంది. మళ్ళీ అదే (ప్రశ్న. ఇది ఉద్యోగ సద్యోగాల్ళా రిజర్వేషన్లకు 
సంబంధించిన 33 శాతం కోటా సమస్య కానేకాదు- జీవిత సమస్య. ఆదాము- అవ్వ 


77 


ఎబికె సాహీత్యకీయాలు 


సమంగానే పుట్టినా (స్త్రీపట్ట సర్వత్రా ఈ వివక్ష ఎందుకుండాలి అని? (స్త్రీవాదాన్ని 
నిరసించే వారుగానీ, నిప్పులు చెరిగేవారుగానీ ఈ (ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన 
స్టితిలో లేరు. ఎందుకంటే (స్త్రీల సమస్యల్ని (శారీరకంగానూ, మానసికంగానూ) 
గుర్తించి నిర్మొహమాటంతో, నిష్కాపట్యంతో ఆమెకు చేదోడువాదోడుగా అవగాహనతో 
ఆలోచించడానికి ఆపోజిట్‌ సెక్స్‌ సిద్దంకానంత కాలం ఈ ఘర్షణకు ఆటవిడు ఉండదు. 
ఇది ఇక్కడే కాదు, (ప్రపంచ వ్యాపితంగానే సాగుతున్న చర్చ. ముగింపులేని నిండైన, 
మెండైన చర్చ. నిజానికి ఇందుకు ఎజెండాను కొందరు అపార్ధం చేసుకొనకపోతే 
అర్హశతాబ్దంనాడే హేతుబద్దమైన (ప్రతిపాదన ద్వారా చలం ముందుకునెట్టాడు. pa 
కూడా అతివేలంగా సాగిన చలం ఇతర వాదనలలోకి వెళ్ళకుండానే ఆయన (స్త్రీని 
సవ్యంగా అర్థం చేసుకున్న తీరుకు ఒక ఉదాహరణ: “స్త్రీకి శరీరం ఉంది, దానికి 
కసరత్తు కావాలి. , ఆవిడకూ మెదడు ఉంది, దానికి విజ్ఞానం కావాలి. ఆమెకూ గుండె, 

నస్సు ఉన్నాయి, వాటికి అనుభవం కావాలి” అన్నాడు చలం! ఇది “ఆమి సహచరుడైన 
“అతడు కూడా ఆమెతోపాటు విజ్ఞానవంతుడయితేనే సాధ్యం. కాని అతడు పితృస్వామిక 
వ్యవస్థను కవచంగా మార్చుకుని ఆమెను అనేక రూపాలలో వేధిస్తూనే ఉన్నాడు. అతడిది 
నూరు దోషాలలోని ఒక సుగుణం కాగా, ఆమెది నూరు సుగుణాలలోని ఒక దోషం! 
(స్త్రీ-పురుష సంబంధాలలో వస్తున్న మార్పులకు (ప్రధాన కారణం వివాహ వ్యవప్టను 
(ప్రపంచ మహిళా ఉద్యమానికి ఆద్యురాలైన ఊల్‌స్ట్రోన్‌ (క్రాఫ్ట్‌ అన్నట్టు '“&2 poor 
advertisement of a married state’’m దిగజార్భడమేనని మరవరాదు. మనిషి 
ఎప్పుడూ కార్యకారణ సంబంధాన్ని గుర్తించి హేతువుకు లొంగిపోవాలిగాని, మనిషికి 
లొంగిపోకూడదు.కాని (ప్రతిదానికీ లొంగదీసుకొనే ప్రయత్నంలోనే పితృస్వామిక వ్యవస్థ 
మానవకోటిలో అర్హభాగంగా ఉన్న (స్త్రీని “ఆకాశంలో సగభాగం నీదేనని గప్పాలు 
కొడుతున్నా ఆచరణలో అవకాశాలు ఇవ్వకుండా ఈ రోజుకీ జూగ్రత్తపడుతూనే ఉంది. 
సంసారంలో ఆరళ్ళు, ఆస్తిహక్తు ఆధారంగా చెలరేగుతున్న తగాదాలు, కుటుంబ 
నియంత్రణలో స్వేచ్చారాహిత్యం, అబార్షన్‌ నుంచి ఆపరేషన్ల దాకా (స్త్రీ స్వేచ్చకు 
భంగకరంగానే ఆమె మనస్సును అతడు అతలాకుతలం చేస్తున్నాడు. విశ్రాంతి లేకుండా 
చేస్తున్నాడు. కట్నాలు, కానుకలే పలుపు తాళ్లుగా పసుపుతాళ్ళకు ముడిపెట్టి అల్లరి 
చిల్లరిగా వ్యవహరిస్తున్నాడు. ఆవసరాన్నిబట్టి ఆధునిక టెక్నాలజీని (గ్యాస్‌స్ట్రవ్‌) ఆమె 
ఆత్మాహుతికి అందుబాటులో ఉంచుతున్నాడు. వంటవార్పులతోపాటు పిల్లల పోషణ 


78 


ఫెమినిస్టు కథాసాహిత్యంలో ఓ “పద్మవ్యూహం! 


బాధ్యతను ఆమె మీదకే నెట్టడం వల్ల, ఆమి తనకు ఆసక్తికరమైన విషయాలపై (లలిత 
కళలు, ఉద్యోగాలు వ్లూరా) మనోవిజ్ఞాన పరిధుల్ని పెంచుకోడానికి లేదా సాంస్కృతిక 
స్థాయిని కాపాడుకోడానికీ వ్యవధి విరామం లేకుండా “'విధి న్గిరయం”'గా మారుస్తున్నాడు. 
ఇది తన తప్పిదం కాదని వోట్రిస్తున్నాడు, బుకాయిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, అవసరమైతే 
చేయి చేసుకుని రక్తం కళ్ళ చూస్తున్నాడు. ఆకర్షణకూ, (పీమకూ, మోహానిక్తీ, 
మమతానురాగానికి తేడా తెలియని మూర్చులుగా మారి వైవాహిక జీవితంపై (స్త్రీలో 
ఏవగింపు కలిగించే అవకాశం కల్పిస్తున్నారు. సవరించుకొని సజావుగా మై(తీబంధాన్ని 
పెంచుకొనే అవకాశాలను కూడా కాలదన్నుకుంటున్నారు. సరిగ్గా- ఈ సమస్యలనే 
భిన్నదృక్కోణాల నుంచి విభిన్న మనస్తత్వాల ద్వారా (స్త్రీ-పురుష సంబంధాలలో 
పొడసూపుతున్న రకరకాల వికృత కోణాలను ఎత్తిచూపుతూ, వాటిని సవరించడానికి, (స్తీ: 
విమోచనకూ కథల రూపంలో చేసిన విశిష్ట ప్రయత్నమే (స్త్రీవాద రచనగా వెలువడిన 
కుప్పిలి పద్మ “ముక్తి” సంపుటి! వస్తు వైవిధ్యంతో ఉన్న ఈ (స్త్రీవాద కథలు, రచనా 
సంవిధానంతోపాటు పేరుకు తగ్గట్టుగానే సంభాషణ నిర్వహణలో కూడా 'ముక్తుసరి 
పాటించడం విశేషం. ఇంగ్లాండ్‌లో ముప్పయిలలో సాహితీ క్షేత్రంలో ఒక వెలుగు వెలిగి 
తారాజువ్వలా వయస్సు నడిపాద్దుకు చేరకుండానే రాలిపోయిన యువ కవయిత్రి సిల్వియా 
స్టాత్‌. విశ్రాంతి, "ప్రశాంతి లేని జీవన సమరంలో సాంసారికమైన బరువు బాధ్యతలను 
పురుషుడికన్నా ఎక్కువగా మోస్తూ వంటిల్లే సాంస్కృతిక కేంద్రంగా వర్టిల్హుతున్న 
వాతావరణంలో (స్త్రీకి మనో, వైజ్ఞానిక వికాసం అవసరం ఏమిటో సిల్వియా పాత్‌ 
అనేక స్త్రీవాద కవితలలో వినిపించింది! పుట్టడం, పెరగడం, పెళ్ళి, శోభనం, పిల్లలు, 
ఆరోగ్యం దెబ్బలుతినడాలు, విడాకుల కిందకు మానవ జీవితాన్ని, వివాహ వ్యవస్థను 
దిగజార్చడాన్ని స్టాత్‌ నిరసించినట్టై పద్మ కూడా నిరసిస్తుంది. ఎన్ని (ప్రతిబంధకాల 
మధ్య, మరెన్ని అడ్డుగోడల మధ్య, ఇంకెన్ని లక్షణరేఖల మధ్య సమాజం పురుషునికన్నా 
(స్త్రీనే ఎక్కువగా బంధించిందో స్టాత్‌ తెలిపింది. జీవమున్న జీవితం కోసం చేసే 
(ప్రయత్నాన్ని నిర్వీర్యం చేసే కృత్రివు బంధాలను ఆమె ‘‘the sheath of 
impossibles’’ అంది. గుండె, మనస్సు ఉన్న తను నిండైన అనుభూతి కోసం 
ఎదురుచూస్తూనే ఆర్థికపరమైన రక్షణ కోసమూ, అవగాహనతో ఆ॥ద్రతతో పరస్పరం 
అర్థం చేసుకొని వ్యవహరించగల శక్తినిచ్చే అనుభవం కోసమూ సాత్‌ ఎదురుతెన్నులు 
కాచి ఓడిపోయింది. అందరిలా వివాహం అంటే మోజుపడుతూనే భయపడింది కూడా 


79 


ఎబికె సొహిత్యకీయాలు 


వివాహం ద్వారా కూడా అవగాహన వల్ల మమేకతను పెంపొందించుకోవచ్చుననీ, తన 
తెలివితేటలు అక్కరకు వచ్చే అవకాశాలు మెరుగుకాగలవన్న భరోసా ఆమెకు 
లభించనందుననే ప్లాత్‌ భయపడింది. (స్త్రీగా పుట్టడమే ఓ విషాదంగా నిరాళ చెంది ఒక 


తీర్పు చెప్పిపోయింది. కొందరు మనుషులు ఎలా ఉంటారో శఠించిపోయింది: "Most 
of the males worship woman as a sex machine and... as a painted 
doll (‘small jewelled doll) who should not have a thought in her 
pertty head other than cooking a steak dinner and comforting in 
bed... some pale, hueless flicker of sensitivity is in me, God, must 
Tlose it in cooking scrambled eggs for a man... hearing about life 


at second hand" ("Journals of Sylvia Plath”) 


““ముక్తి*లోని పదిహేడు పద్దెనిమిది కథలలో ఇంతకుముందు |ప్రస్తావించుకున్న 
అంశాలతోపాటు, సింగిల్‌ ఉమన్‌ జీవితం గడుఫుతున్న (స్త్రీల సమస్య కూడా ఒక 
భాగమయింది. ఈరోజే పెళ్ళి, రేపే విడాకుల తంతుగా మారిన వివాహ వ్యవసష్ట 
యువతులలో భీతావహ మనస్తత్వాన్ని ఎందుకు (ప్రవేశపెడుతుందో, ఈ అవిశ్రాంత 
జీవన సమరంలో ఎందుకు దిశలు మారుతున్నాయో, గతులు మారుతున్నాయో పద్మ 
కథలలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. పక్కవాళ్ళు ఎదుటివాళ్ళ జీవితాలలోకి 
తలకాయల్నేకాదు, శరీరాల్ని కూడా ఎలా దూర్చగలరో, ప్రేమికుల మధ్య బంధాల్ని 
తెంచగల కట్టుకథల్ని ఎలా అల్టగలరో ఒక కథ వివరిస్తుంది. సొంత ఆస్తిని పెంచుకోవాలనే 
తహతహలేని, మనసులో ఇంటివాళ్ళ గొడవళ్లేని జీవితం కోసం తాపత్రయపడిన కల్యాణి- 
చైతన్యలు మనకు తారసిల్టుతారు. వామనరావు, అనసూయ, ప్రియంవద, ఫణిశర్మలు 
అనుమాన పిశాచాలై ఇతరుల జీవితాలపై బురద జల్లేబాపతు. (స్త్రీ స్వతంత్రంగా సింగిల్‌ 
ఉమన్‌గా బతకడానికి వీల్లేని పరిష్టితుల్ని కల్పించే దుర్మార్గులు ఒకవైపు, స్నేహానికి కొత్త 
అర్థాలు చెప్పుగల కళ్యాణీ, వైష్ణవి, అవివాహిత తల్లిగా దుర్గ, మైత్రి, జానకి, విజయ, 
చైతన్య మరోవైపు నాలుగంచులూ తీరి నిలబడతారు! కొందరు తల్టుల కన్నీళ్ళు, తం[డ్రుల 
కాఠిన్యం, అన్నల మూర్ణత్వం (స్త్రీ-పురుష సంబంధాల్ని కదదొక్కలేవనీ, సమస్యలను 
తీర్చజాలవనీ ఈ కథలు నిరూపిస్తాయి. మగవాడి దాష్టీకం మీద, అహం మీద 
దెబ్బకొట్టాలేగానీ చెక్కులు మార్చినట్టు అడుగడుగునా “చేతులు” మార్చే పద్దతి కూడా 
సమాజానికి ఎలాంటి చేటు తెచ్చిపెడుతుందో ఈ కథలు సూచనమా(త్రంగా 
హెచ్చరిస్తాయి. అయితే (స్త్రీ స్వయం న్నిర్ణయాధికార హక్కును హరించే హక్కు 


80 


ఫెమినిస్టు కథాసాహిత్యంలో ఓ “పద్మవ్యూహం! 


ఎవరికీ లేదు, అదే సమయంలో స్వయం పరిధుల్ని ఆమె స్వచ్చంద నిర్ణయానికే 
వదలాలన్నది అంతస్తూ(త్రం. కట్టుబానిస వ్యవస్ట రద్దుకావాలని ఆశించేవారు ఏ 
రంగంలోనైనా ఆ వ్యవప్టను (ప్రతిఘటించవలసిందే. ఆ పనిని ఇందులో ఒక మహిమ, 
ఒక మైత్రి, ఒక రేవతి, ఒక వసుధ, ఒక మమత, సరళ కవిత, ఒక నాగమణి 
(పాత్రలు) లాంటివాళ్ళు సాధించగలుగుతారు. అలాంటివాళ్ళకు చేయూతనివ్వాలన్నదే ఈ 
కథా సంపుటం సారాంశం. అక్కరలేని బంధాలు ఎలా నచ్చవో, సంతోషం ఇవ్వని 
స్నేహాలు కూడా నిలవవన్నది తాత్పర్యం. (స్త్రీ- పురుషులు పరాయువార్థ నౌ 
మాట్టాడుకోడమే తప్పనీ, అన్నాచెల్తెళ్ళను కూడా ప్రేమికులుగా భావించి వేధించే 
రోమియోల (ప్రవర్తనకు విద్యావ్యాప్తితో, సాంఘిక బహిష్కురణతోగాని ఆటవిడుపు కాదు. 
రేయింబవళ్ళు పిల్లల అవసరాల కోసం (శ్రమించి, ఒంట్లో సత్తువని కాస్తా కుటుంబానికి 
ధారపోసి మసిగుడ్డలా చివికిపోయిన అమ్మ కడగండ్లకు నిలువుటద్దం ““మసిగుడ్డ'' కథ! 
అలాగే, వివాహవ్యవస్టకు (ప్రత్యామ్నాయం లేనంతమాత్రాన అందులో పొటమరిస్తున్న 
అనేక సమస్యలకు పరిష్కారం వెతకకుండా కట్టడిచేయడం కూడా ఆధునిక నాగరికతలో 
సాధ్యపడదని (గ్రహించాలి. సానుభూతి, సహానుభూతి మాత్రమే దృష్టిని నిశితం 
చేయగలుగుతుంది. ఇందుకు ఉదాహరణ అవివాహిత తల్లి సమస్య. ఒక బలవంతపు 
ప్టితిలోనో, లేక బలహీన స్టితిలోనో ఉత్పన్నమయ్యే ఈ సమస్యను మానవీయ దృక్పథంతో 
మాత్రమే .పరిష్కరించాలి. ““కసాయితల్లి”” కథలో ఆ సందేశం స్పష్టం: “తల్లులు 
అంటే పెళ్ళి అయినవాళ్ళే కాదని, అవివాహిత తల్టులుంటారని, వాళ్ళని గుర్తించి, వాళ్ళకి 
(ప్రత్యేకమైన సదుపాయాలు అందించాలని (ప్రభుత్వాలు శాసనాలు చెయ్యాలి. చట్టాలు 
తీసుకురావాలి”?. అవివాహిత తల్టులు, వారి పిల్లలు భయపడకుండా తలెత్తుకుని బతికే 
సౌహార్ధ వాతావరణాన్ని కల్పించాలన్నది మానవీయ స్పర్శ. అంతేగాదు, ఈ కథలలో 
కొన్ని కొందరికి వివాదాస్పదంగా కనిపించినా, అభ్యుదయకరమైన సందేశాలు, పాఠాలూ 
కూడా ఉన్నాయి. పిల్హలను కనలేదని ఒకడు భార్యను విడిచిపెడితే, పిల్లని కనడానికి 
ఇంకొకడు ఇష్టపడడు. మూడునెలలు తనకన్నా పెద్దదని చెప్పి (ప్రేమిస్తున్న ఆడపిల్లని 
నట్టైట ముంచినవాడు మరొకడు! ఈ గాలి వాతావరణంలో ““ముక్త*' రచయిత్రి కొన్ని 
విలువైన మౌక్తికాలను అందిస్తోంది: '““రూపంలోనేకాదు, (ప్రవర్తనలో జీవన విధానంలో 
ముద్దైచ్చే సంస్కారం కావాలి’ని చెప్పింది. ఎదిగిన ఆలోచనల్లో ““క్యూటినెస్‌” 
ఉండాలిగాని అందంలో, వయస్సులో కాదని హితవు చెప్పింది. విలువల వ్యత్యాసం ఏ 


81 


ఎబికె సాహిత్యకీయాలు 


స్తాయిలో ఉందో చూడ్డానికి తెగించి (శ్రీధర్‌ అహాన్ని దెబ్బతీసిన విజయ ఆదర్శమూర్తిగా 
అవతరించింది. అంతేగాదు, (స్త్రీ సమస్యలను తోటి (స్త్రీ మాత్రమే అర్ధం చేసుకోగలదని 
నిరూపించిన విజయ చెప్పిన మాటలు తరాల అంతరాన్ని మరచిపోయే (శ్రీధర్‌ 
లాంటివారికి ఓ సవాలు: “పురిటికి పుట్టింటికి వెళ్ళినప్పుడల్టా మీరు నన్ను మిస్‌ 
అవుతున్నానని గోల చేయలేదా? ఈ రోజుకి కూడా మీకు అన్ని సుఖాలూ కావాలికాని, 
అవేవీ జానకికి అక్క_రలేదా?”” అని నిలదీసింది. కాపలాల వల్ల కాపురాలు నిలబడవనీ, 
సదవగాహన వ్వ అందుకు తగిన వాతావరణాన్ని కల్పించడం వల్లనే అనుబంధాలు, 
అనురాగాలూ అసలు తొడిగి కొనలు సాగుతాయనీ తెలుసుకోవాలి. కనుకనే ఊల్‌స్ట్రోన్‌ 
క్రాప్‌ ((ఫెంచి విప్లవ (ప్రభావంతో దూసుకువచ్చిన తొలి (స్త్రీవాది) సహేతుకమైన 
(ప్రేమనీ, వాత్సల్యాన్నీ, స్నేహాన్నీ (స్త్రీపురుషుల మధ్య ఆశించి (ప్రచారం చేసింది. 
బానిస సంబంధాలు భార్యా భర్తల మధ్య పనికిరావని చెప్పింది. సొంత చెల్లెలికి రెండుసార్లు 
వివాహాల ద్వారా జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసింది. దేశదేశాల (స్త్రీల కథలూ, 
గాథలూ తెలుసుకున్న తర్వాతనే ““విండికేషన్‌'' అనే విశిష్ట మానిఫెస్టో (ప్రకటించింది. 
హేతుబద్దమైన (ప్రవర్తనకు, పరస్పర మైత్రికీ పురుషులు సిద్దపడిననాడు ఎలాంటి మార్పు 
వస్తుందో చక్కగా హితవు చెప్పింది. అప్పుడు (స్త్రీలు మరింత నమ్మదగిన కూతుళ్ళుగా, 
మరింత ప్రేమానురాగాలతో వ్యవహరించే తోబుట్టువులుగా, అత్యంత విశ్వసనీయమైన 
భార్యలుగా, మరింత హేతుబద్దమైన తల్టులుగానే పురుషులు చూడగలుగుతారు. నిజమైన 
అనురాగంతోనే పురుషుల్ని ప్రేమిస్తాం. ఎందుకంటే- మనల్ని మనం పరస్పరం 
గౌరవించుకోవడం నేర్చుకోవాలి గనుక! అంతవరకూ కనురెప్పలు కాపలా కాస్తూనే 
ఉంటాయి, ఆత్మ రక్షణ మార్గాలు వెతుక్కుంటూనే ఉంటాయి! కవయిత్రి ఫ్టాత్‌ 
అన లేదరూ- (స్తీ ఆటబొవ్ముగాదు, సింగారాల అంగార వల్లర్‌ కాదు, పురి, 


ఆడపులి, బెబ్బులి అని! ("I Shall unloose/ From the small jeweled/ Doll 
he guards like a heart The liones,/ The shriek in the bath,/ The 
cloak of holes"! 


(ఆదివారం 31, ఆగస్టు 1997) 


82 


అలుపెరుగని ఆందోళనా గీతం “అరుణా 


““ వంహోద్యమాలకు, మహావిప్రవాలకు కర్తలందరూ వీరుల సంప్రదాయానికి 
వారసులే. దురదృష్టవశాత్తూ ఈ ఉత్తమ సంప్రదాయాలను, ఉద్యవు ఉద్రతినీ 
కాపాడుకోలేని తరంకూడా ఒకటి తరచుగా పుట్టుకొస్తూంటుంది. అలాగే అప్పుడప్పుడూ 
ఉద్యమాలలొ పతన దశకూడా ఉంటుంది. బహుశా చారిత్రికంగా ఈ పరిణామం 
అనివార్యమేమో, నాకు తెలియదు. కాకపోతే ఏమిటి చెప్పండి- దేశ స్వాతంత్ర్యోద్యమ 
దినాలలో మన నాయకులు మన మనస్సుల్లో నిలిపిన స్వేచ్చా భారత సుందర 
స్వరూపమెక్కడ? స్వాతంత్రానంతరం కడచిన దశాబ్దాలు మన కళ్ళముందు పరుస్తున్న 
పరిఫ్ట్రతులెక్కడ? ఈ రెండు దశలకూ మధ్య గుణాత్మకంగానే ఎంత వ్యత్యాసం ఉంది! 
ఈ పరిస్టితులలో భారతదేశ సాంఘిక, రాజకీయ జీవితం ఉత్తమ విలువలకూ, ఉత్తమ 
సం(ప్రదాయాలకు దూరం కాకుండా రక్షించుకోవలసిన ఆవసరం ఉంది”. ఈ మాటలు 
మరెవరివో కావు, సోమవారం నాడు అస్తమించిన భారత జాతీయోద్యమ (ప్రియ 
పుత్రికలలో ఒకరైన అరుణా అసఫాలీ చెప్పినవి. 1989లో అబ్బుల్‌ కలామ్‌ ఆజాద్‌ 
స్మారకోపన్యాసం యిస్తూ అరుణ అన్న మాటలివి. దేశ స్వాతం(త్యోద్యవుంతో 
పెనవేసుకొని ఎదిగివచ్చి, జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసుకొని కట్టకడపటి దాకా 
మచ్చలేకుండా తరతరాలకూ గర్వకారణంగా నిలిచిన కొసమెరుపులలో అరుణ ఒకరు! 
ఆమె కార్యరంగాలు ఒకటా, రెండా! సాంఘిక, రాజకీయం, ఆర్ధిక, నాబాత్య, 
ప(త్రికారంగాలన్నీ “అరుణికాంతులు వెదజల్లినవే. వీరనారిగాా రాజకీయ కార్యకర్తగా, 
మహిళా ఉద్యవు నాయకురాలిగా, సంఘసేవికగా, నాయకుల మధ్య విశ్వసనీయ 
సంధానకర్తగా, రచయితగా, (ప్రచురణకర్తగా అరుణ మెట్టిన, చేపట్టిన (ప్రతీ రంగమూ 
ఉత్సాహ పూరితం, ఉద్వేగభరితం. కాంగ్రస్‌వాదిగా, తరువాత సోషఠిస్టుగా, కమ్యూనిస్టుగా, 
చివరికి విశ్వమానవతావాదిగా, అలుపెరుగని ఆందోళనా గీతంగా అరుణ జీవితం ర్వురీ 
వేగంతో దూసుకుపోయిన జలపాతం. ఇది వాస్తవంకాకపోతే, ఈ ఆందోళనా గీతం 
ఆగిపోకముందు- స్వాతం(త్య సమరం మధ్యలో, ముఖ్యంగా 1942 ఆగస్టు ఉద్యమ 


83 


ఎబికె సాహిత్యకీయాలు 


(కిట్‌ ఇండియా) కాలంలో తాను ఆదర్శమూర్తిగా అభిమానించే గాంధీజీ ఆదేశాన్ని 
సహితం తిరస్కరించి ఉండేది కాదు. గాంధీ- ఇర్విన్‌ ఒప్పందం విపవయోధుడైన 
భగత్సింగ్‌ మెడకు ఉరితాడు తగిలించినప్పుడు యావద్భారతం అట్టుడికిపోతున్న రోజులవి. 
జవాహర్‌లాల్‌ నెహ్రూ సహా పెక్కుమంది కాంగ్రెస్‌ యువకులు గాంధీ- ఇర్విన్‌ సంధిని 
వ్యతిరేకిస్తూ నినద శంఖాలు పూరిస్తున్న ఘడియలవి. ఆ సమయంలో అజ్ఞాతవాసంలో 
ఉన్న అరుణను ఆరోగ్యం పేరు చెప్పి (బ్రిటిష్‌వాడికి లొంగిపొమ్మని నూరిపోయడానికి 
ప్రయత్నించిన గాంధీమాట చెవిని పెట్టని పెంకి ఘటం అరుణ! ఆమెను పట్టి 
అప్పుగించినవారికి బహుమానం (ప్రకటించిన (బ్రిటిష్‌, వాడికి లొంగిపోతే, ఆ డబ్బును 
హరిజనోద్దరణకు జమకట్టవచ్చని గాంధీ ఇచ్చిన సలహాను పక్కకు నెట్టి ఉద్యమ విలువలను 
కాపాడిన వీరవనిత, ధీర చరిత అరుణ! అంతమా(త్రాన, గాంధీలోని ఇతర సద్గుణాలకు 
ఆమె వారసురాలు కాకుండాపోలేదు. ఆ మాటకొస్తే ఉద్యమకారిణి, విప్తవమూార్తి, 
సంస్కర్లా- ముగ్గురూ చివరిదాకా అరుణలోనే జీవిస్తూ వచ్చారు. నిరంతరం ఆశాబీవిగా, 
ఆదర్శమూార్తిగా, సెక్యులర్‌ శక్తిగా, ప్రజాస్వామ్య వాదిగా, సోషలిస్టుగా ఆమె జీవితాన్ని 
దశలవారిగా దిద్దితీర్చడానికి తోడునీడలుగా ఉన్న ఘట్టాలు ఎన్నో, ఎన్నెన్నో. జాతీయ 
సమైక్యతా మండలి విశిష్ట సభ్యురాలిగా, కార్మికోద్యమ నాయకురాలిగా, మహిళల్లో 
వయోజన విద్యావ్యాప్తికి “బాలికా ఫౌండేషన్‌ నిర్మాణ కార్యక్రమానికి అగ్రగామిగా, 
పేదసాదల ప్రాథమిక ఆరోగ్య రక్షణకు ఉద్దీపనశక్తిగా భారత మహిళా సమాఖ్య 
అధ్యక్షురాలుగా, పీడకలగా మారిన దేశవిభజన దశలో కాందిశీకుల పునరావాస పథకాలను 
అమలుజరిపే ఐక్యరాజ్యసమితి విద్యాసాంస్కృతిక సంఘంలో భారత (ప్రతినిధిగా అరుణ 
అందించిన సేవలు- అందరికీ శిరోధార్యాలు! ఆమెకు ఈ “ఏనుగు బలం)” ఎక్కడి 
నుంచి వచ్చింది? ఆ శక్తి గాలినుంచి పుట్టుకురాలేదు. బ్రహ్మసవమాజభావాల నుంచీ, 
ఫ్రెంచి విప్లవ సంప్రదాయాల నుంచీ, జాతీయ కాంగ్రెస్‌ తొల్లింటి అనుభవాలనుంచీ, 
(ప్రపంచ సోషలిస్టు ఉద్యమాల నుంచీ, విశ్వకవి టాగోర్‌ విశ్వజనీనత నుంచీ విభిన్న 
పాయలుగా సాగిన జాతీయోద్యమం నుంచీ, రాడికల్‌ భావాలనుంచీ ఈ శక్తి ఆమెను 
ఆవహించింది. కుల, మతాలకు దూరంగా, విజ్ఞాన శాస్త్ర, ప్రపంచానికి హితంగా, 
సెక్యులర్‌ ఖావాలకు సన్నిహితంగా ఉండడంవర్రనె అరుణకు ఈ ధైర్య, ప్రయిర్యాలు 
అబ్బాయి కనుకనే ఆమె భారత (ప్రజలను కూలాలకు అతీతంగా, (స్తీ పురుష 
వివక్షకు దూరంగా సమీకరించడానికి, సమతా సమాజాన్ని ఆవిష్కరించడానికి తనవంతు 


84 


అలుపెరుగని ఆందోళనా గీతం అరుణి 


బాధ్యతను నిర్వహించింది. స్వాతంత్రానంతరం దేశంలో వచ్చిన కొన్ని పరిణామాలు, 
రాజకీయాలలో (ప్రబలిన స్వార్ధ చింతన, పరిపాలనా రంగంలో అవినీతి, అధికార గణాలలో 
పెచ్చుమీరిన అహంకారం అరుణలో మనస్తాపం కలిగించాయి. ఆమె పదవుల్ని కాలదన్నిన 
వ్యక్తి. అందరి పట్టుదల మీద ఢిల్రీ మేయర్‌ అయి, పౌర పాలనలో కొన్ని (ప్రధాన 
సంస్కరణలకు (శ్రీకారం చుట్టుగలిగినా, బురా(క్రసీ అడ్డుగోడలను ఛేదించలేక మేయర్‌ 
పదవిని విడిచిపెట్టింది. ఒక్కసారి బురాక్రసీ బంధాలు తెగతెంచుకున్న అరుణ మళ్ళీ 
అధికార “మం(త్రనగరి? సరిహద్దుల్ని ఆఖరిశ్వాస విడిచే దాకా తాకలేదు! సైన్స్‌, సోషలిజం, 
విశ్వమానవత- ఈ మూడింటినీ ఆమె జీవితాంతం ఆదర్శాలుగా (ప్రకటించుకుంది. 
గాంధీ రామరాజ్య ఆదర్శం, అజాద్‌ ఇస్టామ్‌, నెహ్రూ ప్రజాస్వామిక సోషలిజం- ఈ 
మూడింటినీ ఆచరణ సాధ్యం చేసుకుంటే నవభారత యాత్ర సుఖాంతం కాగలుగుతుందని 
అరుణ ఆశ. ఈ దేశంలో ఒక్క సంపన్న వర్గాల మహిళలను మినహాయిస్తే 
(ప్రజాబాహుళ్యంలో హెచ్చుమంది మహిళలు విద్యాగంధానికి ఇప్పుటికీ దూరంగా ఉన్నారన్న 
వేదన ఆమెలో చివరిదాకా ఉంది. జనాభా నియంత్రణకు విద్య అవసరమనీ, సార్వత్రిక 
విద్యావ్యాప్తి జరిగేదాకా జీవన (ప్రమాణాలు పెరొగేదాకా ““చిన్న కుటుంబం చింతలు లేని 
సంసారం”' అన్న ప్రమాణం అందరి మన్ననలూ పాందజాలదని కూడా అరుణ 
అభిప్రాయపడేవారు. 


అంతేగాదు, భారతదేశం భౌతికావసరాలు తిర్చుకోవడంలో (ప్రగతి సాధనకు 
నైతిక విలువలను కూడా జోడిస్తే తప్పు (ప్రజా బాహుళ్యం స్టితిగతులనం 
మెరుగుపరచలేమనీ, ఇందుకు రాజకీయవేత్తలు ఆదర్శమూర్తులుగా వ్యవహరించాలనీ 
అరుణ ఆవేదన. వేర్పాటువాదులు సాంఘిక అశాంతిని ఆసరా చేసుకుని ఆగడాలు 
సృష్టించకుండా, నైతిక విలువలు ఆధారంగా ప్రజలనూ, యువతరాన్నీ రక్షించుకోవడమే 
నేడు దేశం ముందున్న సవాలుగా ఆమె భావిస్తూ వచ్చారు. నైతిక సూత్రాలు అన్ని 
మతాలకూ (ప్రాథమిక ధర్మాలుగానే ఉన్నందున విద్యాలయాలలో విశ్వమానవతా 
సూత్రమొక్కటే బోధనకు అర్హమని అరుణ చాటి చెప్పింది ఈ దృష్ట్యానే ఆమె ““బేసిక్‌ 
విద్యావిధానా” నికి గాంధీ రూపొందించిన వార్దా స్కీమును మెచ్చుకుంది నాగరికతా 
చరిత్రలో మానవతా దృక్పథాన్ని పెంచిపోషించడంలో మార్క్సిజం, సోషలిస్టు భావజాలం 
సహా అన్నిరకాల అభ్యుదయ పాయలూ, శాస్త్ర) విజ్ఞాన సాంకేతిక (ప్రగతిలో కలగలిసి 
ఒక వుహా(ససవంతిగా ముందుకు సాగాలన్నది ఆమె తాప(త్రయం. అంతేగాదు, 


ఇ 
0౧౬ 


85 


ఎబికె సాహిత్యకీయాలు 


దారి ద్రభారాన్ని మరిచిపోయేందుకు మతం మత్తుమందును తలకెక్కించుకోవాలని గాంధీజీ 
ఎన్నడూ (శ్రమజీవుల్ని కోరలేదని చెబుతూ, ““పేదవాళ్ళకు ఆర్థికమే ఆధ్యాత్మికం”? అని 
గాందీ అన్నారసీ “దేవుడంటే రొట్టెముక్క' అనీ అరుణ బోదించింది. పనిపాట్టు 
ద్వారానే తిండి అమరాలనీ, జీవనోపాధికి మరోమార్గం లేదనీ చెప్పి, కష్టించి పనిచేసే 
వర్క్‌ కల్చర్‌ను సామాజికులకు అబ్బించేదాకా, (శ్రమను గౌరవించే దాకా మానవుడికి 
నిజమైన విముక్తి లభించదని చెప్పింది. (శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది 
లేనేలేదని (శ్రీ(శ్రీతోపాటు గొంతు కలిపిన మహిళ అరుణా అసఫాలీ! సైన్స్‌ ప్రయోజనం 
సర్వులకూ పనీ, రొట్టె అందినప్పుడు మాత్రమే తెలిసివస్తుంది. సైన్స్‌నూ, సోషలిజాన్ని 
మానవతా దృక్పథమే శాసించగలదని అరుణ విశ్వాసం. విభిన్న తాల మధ్య సమన్వయ 
సాధన సౌహార్దంతో, సౌ(భ్రాత్సత్వంతో సాధ్యమని భావించిన అరుణకు విశ్వమానవతలో 
తొలి పాఠాలన్నీ రామమోహన్‌రాయ్‌, వివేకానందల అజ్ఞాత గురుత్వం నుంచే లభించాయని 
చెప్పాలి; బైబిల్‌* ఖురాన్‌, గీత సారాంశం, ఉపనిషత్తులు, సూఫీ కవుల అరబిక్‌ కవితా 
ఖండికల మధ్య భావ సారూప్యాన్ని గమనించిన అబుల్‌ కలామ్‌ అజాద్‌ బోధలు కూడా 
అరుణ తాత్తిక చింతననుతిర్చిదిద్దాయి. కేవలం భోజన ప్రియుల తిండిపోతు నాగరికతలను 
పెంచిపోషిస్తున్న ఆధునిక “కన్ఫూమరిజా''న్నిఆమె ఈసడించుకొంది. సమాజం 
దైన్యస్టితినీ, (ప్రజాబాహుళ్యం దారిద్ర్య స్టితినీ గమనించనివ్వకుండా ఇది కళ్ళు కప్పుతోందనీ 
అరుణ నిశిత విమర్శ. విలాసవస్తువుల, కులాసా సర్వీసుల గురించిన వ్యాపార ప్రకటనల 
ద్వారా మైనారిటీగా ఉన్న కొలదిమంది సంపన్నులు ఈ తిండిపోతు సంస్కృతిని 
వస్తువ్యామోహాన్నీ వ్యాప్తిచేస్తున్నారనీ, తిండిలేకపోయినా విలాసవస్తువులపై మోజు, “ఆబ” 
సమాజంలోని కింది వర్గాలలో కూడా చొచ్చుకుపోయి పతనావస్థకు దారి తీస్తోందని 
అరుణ ఎంతో బాధను వ్యక్తంచేశారు. ఆమె వర్ణించిన ఈ పరిస్థితి- ““మింగ మెతుకులేదు, 
మీసాలకు సంపెంగనూనె”' అన్న సామెతను గుర్తుచేస్తోంది! ఈ ఉత్తమ విలువలను 
పుణికి పుచ్చుకున్న విదుషీమణి అరుణ తొలి రాజ్యాంగ న్నిర్ణయసభలో నరేం[ద్రదేవ, 
లోహియా, కమలాదేవి, అచ్యుత్‌ పట్వర్దన్‌లతో పాటు సభ్యురాలుగా ఉండాలని నెహ్రూకు 
(ప్రతిపాదించినవాడు జయప్రకాశ్‌ నారాయణ్‌. అరుణ రాసిన *“ట్రావెల్‌చాక్‌” (1947) 
అన్న పుస్తకానికి పండిట్‌ నెహ్రూ ముందుమాటలో చెప్పినట్టుగా “అరుణ ని(ద్రావస్టలో 
ఉన్న అనేకమందిని కుదిపి లేపి చేతనావస్టలోకి తీసుకువచ్చిన మహిళా మూర్తీ, 

మారుతున్న కాలానికి వేయి విధాల ప్రతీకగా నిలిచిన సబీవ చిత్రమూ ఆమెకు 


86 


అలుపెరుగని ఆందోళనా గీతం “అరుణి 


ఆదర్శం ఉంది, అందుకోసం' నిలబడగల శక్తి ఉంది. నిజమైన వీరులు, సమరశీల 
శక్తులూ కొద్దిమందే ఉంటారు. వారిలొ ఒకరు అరుణి”. అలాంటి అరుణ అసఫాలీకి 
ఆంధ్రప్రదేశ్‌తో కూడా విడదీయరాని ఆత్మీయతా బంధాలున్నాయి. హైదరాబాద్‌ సంస్థాన 
ఉద్యమ చరిత్రలో సోషలిస్టు పార్టీ నెలకొల్పిన “హైదరాబాద్‌ పోరాట సమితి''కి అరుణ 
ఛైర్మన్‌. హైదరాబాద్‌ ప్లేట్‌ ఆత్మరక్షణ హక్కు గ్రామాలకు ఉందని సోషలిస్టులు 
భావించారు. అందుకు ఆయుధాలు కావాలని అరుణ, ఆమె సహచరులు ప్రతిపాదించగా 
నెహ్రూ అంగీకరించలేదు. అది వేరు చరిత్ర- ఇది అరుణ చరిత్ర! 


(బుధవారం 3, జులై 1996) 


87 


చిత్ర, సాహిత్య షావుకారు - 
చందమామ చక్రపాణి! 


*6 అప్పుడు పుట్టి ఉంటే...””! బాగానే ఉంటుంది మరి. పులకరించే కొన్ని 
పురా చరితలను పఠించే ఈనాటి మానవుడు (పతి పుటకూ ఆనాటి సన్నివేశాలతో, 
ఉత్సాహభరెతమైన సంఘటనలతో ఉత్కంఠతో తానూ పాలుపంచుకోవాలన్న తహతహకొద్లీ 
“నేనూ అప్పుడు పుట్టి ఉంటే అని ఊహించుకొని ఉవ్విళ్ళూరుతుంటాడు. అలాంటి 
ఒక సన్నివేశాన్ని, కృష్ణదేవరాయలు కవి దిగ్గజాలతో నిర్వహించిన భువన విజయాన్ని 
తలపునకొచ్చినదే తడవుగా దేవులపల్లి కృష్ణశాస్త్రి మనోమందిరంలో తళుక్కున మెరిసిన 
ఆలోచన, కోరికే- “అప్పుడు పుట్టి ఉంటే...” అన్న రచనకు దారితీసింది! అలోగే 
భారత స్వాతంత్ర స్వర్షోత్సవాలు ప్రారంభమవుతున్న సమయంలో తెలుగునాట ఈ 
రోజున రెండు రకాల స్వర్షోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఒకటి ముక్కు పచ్చలారని 
ముడ్డుబిడ్డలను యాభై ఏళ్ళుగా ఆశీర్వదించి అలరిస్తున్న “చందమామ”? పత్రిక 
స్వర్థుత్సవం కాగా, వేరొకటి బల్లల వికాసమే జాతి సౌభాగ్యంగా భావించి ఆదర్శాన్ని 
ఆచరణ సాధ్యం చేసుకున్న ““రామా రూరల్‌ కళాశాలి* (గురుకులం) స్వర్ణోత్సవం! 
“అచట పుట్టిన చిగురు కొమ్మన చేవి'గలదని ఆల్హసాని వాడు ఎందుకన్నాడోగాని తెనాలి 
గడ్డ సరసతకూ, రసగ్రహ పారీణతకూ, రచనా సౌభాగ్యానికీ, తేకువకూ, తెగింపునకూ 
చానాళ్ళు చలువ పందిళ్ళు వేసింది. తెనాలి పేరు చెబితే తరాలు కదిలివస్తాయి. ఆ గడ్డ 
నుంచి (ప్రభివిల్రినవారే త్రిపురనేని రామస్వామి, చలం, రావూరి భరద్వాజ, గోపీచంద్‌, 
కొడవటిగంటి కుటుంబరావు, ధనికొండ హనుమంతరావు, జలసూత్రం, జి.వి. కృష్ణారావు, 
ఆవుల గోపాలకృష్ణమూర్తి. ఈ కోవలోనివాడే, ఆ తెనాలి “తాను'లోనివాడే మన 
చ(క్రపాణీనూ. చక్రపాణి “చందమామా” స్వర్షోత్సవాన్సి పురస్కరించుకొని ఆయన 
90వ జయంతి సందర్భంగా చక్రపాణి- కొలసాని ఫౌండేషన్‌ తరపున డ్బాక్టర్‌ వెలగా 
వెంకటప్పయ్య సంకలనకర్తగా చక్రపాణి స్మృతి సంపుటిగా ప్రచురించిన పుస్తకం 
''చక్రపాణీయం'” మూడున్నర దశాబ్దాలపాటు అటు సాహిత్య రంగానికి, పాతెకేళ్ళపాటు 


88 


చిత, సాహిత్య షావుకారు - చందమామ చ(క్రపాణి! 


ఇటు చలన చిత్రరంగానికి విశిష్ట సేవలందించి తెలుగువారి మనస్సుల్లో అమరజీవిగా 
మరపురాని మనీషిగ్రా నిలిచిపోయినవాడు చ(క్రపాణి. రచయితగా, కథకుడుగా, చలనచిత్ర 
కథకుడుగా, అనువాదకుడుగా, సంపాదకుడుగా, చలనచి(త్ర నిర్మాతగా, బహుముఖ (ప్రజ్ఞను 
దశదిశలా చాటుకున్న వ్యక్తి ఆయన. సుప్రసిద్ద రష్యన్‌ తాత్వికుడు పావెల్‌ గైకోవ్‌ 
మానవ జీవితానికి కొత్త నిర్వచనం ఇస్తూ ఇలా అన్నాడు: ““మానవుడి జీవితం అతను 
ఏ కాలంలో జీవిస్తున్నాడో ఆ కాలంతోనే ముడిపడి ఉంటుంది. అది వెయ్యేళ్ళు కావొచ్చు, 
వందేళ్ళు కావచ్చు, ఒక్క సంవత్సరమే కావచ్చు- అలా అతని జీవితం కాలంతోనే 
పెనవేసుకొని ఉంటుంది. రాగద్వేషాలతో, జయాపజయాలతో, ఫలించిన కలలతో, 
ఫలించని స్వప్న ఘట్టాలతో కూడిన మానవ జీవిత చరమదశకు సంకేతమే సమాధి! 
బతికున్న రోజుల్లో అభివ్యక్తమయే మానవుడి వ్యక్తిత్వం- మానవజాతి పరిణామ 
చిత్రాన్ని ఎప్పటికప్పుడు దిద్దితీర్చే అదనపు కుంచె మెరుగులతో దీపిస్తోంటుంది. తన 
జీవితకాలంలో చూసే నిమ్నోన్నతాలన్నింటికీ ప్రతి వ్యక్తీ ఒక కొలమానమే. అంటే- ఈ 
మానవుడు “* సర్వలక్షణసార సం(గ్రహంి'* (Man is the Measure of All 
Things": Philosophical dialogues)! అలాంటి మనిషి చక్రపాణి. అందుకే ఆరుద్ర 
ఆయనను “చిత్ర సాహిత్య షావుకారి'ని అభివర్ణించి ఉంటాడు! ఆయన నేతృత్వంలో, 
సంపాదకత్వంలో సాగిన అయిదు పక్క మాస పత్రికలలో ఆయన మూర్తిని చిరంజీవం 
చేసినవి (ప్రధానంగా *“* ఆంధ్రజ్యోతి”, “చందమామి”, “యువి” అయితే అన్నింటికీ 
తలమానికం పిల్లల కోసం మేధస్సును రంగరించి నవనీతంలా కథా సరిత్సాగరంలో 
చిన్నారులను ఈదులాడించివ పత్రికా రాజం “చందమామ”. ఇది నేడు పన్నెండు 
భాషలలో (ప్రచురితమవుతూన్న బాల కథా విజ్ఞాన వేదిక. నాగిరెడ్డిగారితో కలిసి చేసిన 
ఈ సంయుక్త విన్యాసం (క్రమరగా చలన చిత్ర రంగంలో కూడా “విజయా”? పిక్ళర్స్‌ 
అధినేతలుగా చక్రపాణి- నాగిరెడ్డిగా ఎన్నో ఏళ్ళు కలిసిమెలిసి, కలివిడిగా పనిచేసేవారు. 
రొడ్డకొట్టుడు చదువులు అబ్బకపోయినా, ఆసక్తికొలదీ సాంత అధ్యయనంతో, 
పట్టుదలతో, దీక్షతో, నిశిత వీక్షణతో పరిస్థితుల అవగాహనతో పరిసరాల పరిశీలనతో 
ఎదిగివచ్చిన సామాన్య, రైతు కుటుంబీకుడు చక్రపాణి. లోక వ్యవహారాన్ని 
పరిశీలించడంలో, లోకవృత్తాన్ని తెలుసుకోవడంలో పల్లెపట్టుల్లోని సామాన్య రైతుకు 
ఉండే నిష్మాపట్యం, నిర్మొహమాటం ఆయని సాత్తు. సామాన్యుడు చక్రపాణి దృష్ట 
నుంచి ఏనాడూ తప్పుకోలేదు, అలాగే సామాన్యుడి దృష్టినుంచీ చక్రపాణి తొలగలేదు! 


89 


ఎబికె సాహిత్యతీయాలు 


నమ్రత, చేసిన తప్పులను ఒప్పుకోవడం, పొరపాటు జరిగితే నిర్మొహమాటంగా తానుగా 
అంగీకరించడం, కరుణతోపాటు అవసరాన్నిబట్టి కరకుగా వ్యవహరించడం, తన 
అభిప్రాయాలను ఇతరుల మెరమెచ్చులకోసం మార్చుకోవడానికి “ససేమిరా? అనడం, 
మిన్ను విరిగి మీదపడినా చలించని మొండితనం- ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన 
అనితర సాధ్యమైన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. కళాశాల చదువులు లేకపోతేనేం? నాల్లూదు 
భాషల్లో ప్రావీణ్యం పొందడం అతని పట్టుదలకేగాదు, (క్రమశిక్షణకూ, వ(జదీక్షకూ 
నిదర్శనం. “సుయ్‌? అంటే రోకటిపోటని పసిగట్టుగల ఇంగితజ్ఞానం, లౌకిక విజ్ఞానం 
మెండుగా ఉన్న చక్రపాణి సృజనాత్మకత మూర్తిభవించిన వ్యక్తి కూడా. జాన్‌ స్టూవర్ర్‌ 
మిల్‌ అన్నట్టు ఒక్కొక్కప్పుడు సమష్టి శక్తితో మానవుడు సాధించలేని విజయాలను 
అద్భుత సృజన శక్తిగల వ్యక్తి సాధించగల అవకాశాన్ని కూడా కాదనలేం! అయితే ఈ శక్తి 
సాధనవల్త కాని సాధ్యపడదు. అందుకే జాన్‌ పోపీ అంటాడు: క్రమశిక్షణ, చైతన్యదిీప్తీ 
సృజనశక్తుల్ని ఉద్దీపింపచేస్తాయి ("Discipll ne and focussed awareness con- 
tributes to the art of creation")! నిర్వహణ శక్తికి అవసరమైన ఈ గుణగణాలే 
ఆయని చేతిలోకి ఎదిగివచ్చిన ““చందమామి? జాతీయ స్తాయి పురస్కారానికి అర్హత 
పొందింది. అందులోని కథా విధానం, రచనాతీరూ, విషయాల ఎంపిక మూఢవిశ్వాసాల 
రూపంలో కాకుండా పిల్లల మనస్సులను గిలిగింతలు పెట్టే “ఫాంటసీస్‌ రూపంలో 
పిల్ల లనేగాక పెద్దవాళ్ళనూ ఆకర్షిస్తూ వచ్చాయి. విశ్వనాథ సహితం “చందమామ” కోసం 
మార్కెట్‌కు ఎగబడేవాడంటే పిల్హలతోపాటు పెద్దవాళ్ళు కూడా ఎలా దానిని అక్కున 
చేర్చుకుంటారో అర్ధమవుతుంది. చందమామను ఈ స్థాయికి చేర్చడంలో కుటుంబరావు 
కృషిని కూడా మరవలేం. నీషే చెప్పినట్టు నిర్మలమైన మనస్సుతో ఉండే ప్రతీ మనిషిలోనూ 
ఓ బుడతడు దాౌక్కొనే ఉంటాదు, ఆడుకోడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు ("IN 
every real man a child is hidden that wants to play")! చక్రపాణి 
చందమామను అలా దిద్దాడు. ఆధునిక భావాలు, అభ్యుదయ భావాల వ్యాప్తి చక్రపాణి- 
నాగిరెడ్డీల నాయకత్వాన నడిచిన పత్రికలకు, (ప్రచురణలకు, వారు సంయుక్తంగా తీసిన 
చలన చిత్రాలకు ఊపిరిపోశాయి. కులాతీతంగా, మతాతీతంగా లౌకిక భారతానికి 
తోడునీడగా చక్రపాణి చిత్రాలు నిర్మించాడు. యువకుల మనోభావాలకు దగ్గరయ్యాడు. 
జీవితంలోని ఇం(ద్రధనస్సులు చూపించాడు. వెలుగునీడలు వెల్లడిచేశాడు. చమత్కారాన్ని, 
హాస్యాన్నీ పోషించాడు సామాజికుల అభిరుచులు ఆయనకు తెలుసు. ప్రేక్షకుల 


90౮ 


చిత, సాహిత్య షావుకారు - చందమామ చక్రపాణి! 


మనోభావాలనుబట్టి, వారి స్పందనను బట్టి చిత్రాలు తీయడమేగాదు, పిల్లల 
అభి[ప్రాయాలను బట్టి తన చలనచిత్రాల్ని ప్రామాణీకరించుకోవాలన్న పెద్ద మనసు 
ఉన్నవాడు చ(క్రవాణి! 


“విజయా ప్రొడక్షన్స్‌” సారథ్యంలో 1950లలో గొప్పు చిత్రాలు రావడానికి, 
(పికకులు వాటిని అభిమానించడానికి కారణం చక్రపాణి ఆశయ ఆదర్భాలూ, నిర్మాణ 
దక్షతే. పెక్కింటికి ఆయన మాటగాడు, పాటగాడూ. రాసిన మాటలూ, పాటలూ 
తేనెల ఊటలై ముత్యాల మూటలుగా (ప్రేక్షకులను మురిపించాయి. ఒక్క “చంద్రహారం! 
చిత్రం తప్ప ఆయన షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, పెళ్ళిచేసిచూడు, గుండమ్మకథ, 
స్వర్గసీమ, అప్పుచేసి పప్పుకూడు, జగదేకవీరుడు చిత్రాలు ప్రేక్షకులు మరచిపోలేనివి. 
శంకరమంచి జానకి జీవితాంతం “షావుకారి” జానకా స్టీరపడిపోవడమే ఇందుకు నిదర్శనం! 
కృష్ణశాస్త్రి, ఒక సందర్భంలో అన్నట్టుగా “గొంతు పాడితే చాలా?/ గుండెలో రాగం 
ఉండాలి/ మాటలాడగానే సరా?/ మనసులో నిజం పలకాలి”! అలా గుండెలో 
రాగాలు తీయించినవాడూ, మనసులో నిజాలు పలికించినవాడూ చక్రపాణి అని 
మరవరాదు. కాబట్టే, ఈ రోజుకీ సినీ (ప్రేక్షకులు షావుకారులోని ““పలకవేలనే చిలకా/ 
సముఖములో రాయబారమెందులకె'” అన్న పాటనుగానీ, గుండమ్మకథలోని “కోలు 
కోలుయన్న కోలోనాసామి*”' పాటనుగానీ, తదితర చిత్రాలలోని సన్నివేశాలనుగానీ 
మరచిపోగలరా? (ప్రతి చిత్రాన్నీ కనుల సాంపుగానే కాదు, వీనుల విందుగా కూడా 
మలచాడు. నేడు మనకు దర్శనమిచ్చే కొన్ని లల్హాయి పాటలు, లిల్హాలు గంతులూ 
ఆయన అనుమతించలేదు. (శీశీ సాహిత్య రచనల్లో ఉరవడి తగ్గినప్పుడు ఆయనను 
(ప్రోత్సహించి ఆయని వరవడిని గుర్తుచేసినవాడు చక్రపాణి. ఆయన దృష్టిలో సినిమా 
(ప్రధానంగా వినోద సాధనం కావచ్చుగాని, ఆయనకి తెలియకుండానే అది సందెశ 
సౌరభాలు కూడా వెదజల్లింది. సరసతలో కూడా సౌకుమార్యం, లైంగికంలో కూడా 
లౌక్యతాము[ద్రలు- చ(క్రపాణి చేతిలో చి(త్రసీవుకు ఒజ్జ్ఞబరతులయ్యాయంటే 
అతిశయోక్తికాదు. అంతేగాదు, ఆనాడు (1950లో) నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పటికీ 
నేటికన్నా ప్రేక్షకుల పట్ల ఆనాటి దర్శక నిర్మాతల్య రచయితలూ, కవులూ బాధ్యతతో 
(ప్రవర్తించారని చెప్పాలి. “జనం చూస్తున్నారుగాబట్టి, మేం వేషాలు వేస్తున్నాం, నటన 
చేస్తున్నాం, సినిమాలు తీస్తున్నాం! అనే ఈనాటి బాపతుకు ఆనాటి చిత్రాలు గుణపాఠం 
కావాలి. చక్రపాణి చిత్రాలు ప్రజల సమస్యలకు ( ఇరుగుపొరుగు సంబంధాలు, వరకట్నాల 


91 


బిలో నాహిత్యకీయాలు 


బెడద, నిరుద్యోగ సమస్య) (ప్రాధాన్యం ఇచ్చి, ప్రజలలో చైతన్య స్థాయిని పెంచాయి. 
అలాగే చక్రపాణి ఎన్నో ఉత్తమ కథలూ రాశారు. బెంగాలీ శరత్‌బాబును తెలుగువాడేనని 
చాలామంది నమ్మేట్టు చేశాడు! భాషలో, భావంలో, కథాసంవిధానంలో శరత్‌ నవలలను 
అనువదించడంలో కొత్త బాణీలు సృష్టించాడు. (ప్రసిద్ది చెందిన శరత్‌ “దేవదాసు” 
అనువాదం ద్వారా దేవయ్యను, పార్వతిని తెలుగింటి వాళ్ళుగా పఫ్టిరపరిచాడు! శరత్‌ 
నవలలనేగాక రాయ్‌చౌదరి, పరశురాం, వనపూల్‌లాంటి (ప్రసిద్ద రచయితల నవలల 
అనువాదాలను కూడా అందంగా తెలుగుచేశాడు. బెంగాలీ అనువాదంగా “పాంచ 
జన్యంి'లాంటి రాజకీయ కథలు పుచ్చలపల్లి సుందరయ్యను కూడా కదిలించడం 
విశేషం. చలం, కొడవటిగంటి, దువ్వూరి, శిష్టా, గోఖలే భానుమతి, ధనికొండ 
రచనలను, కాటూరి, సోవుంచి యజ్హన్నశా,స్త్ర/ నొటేకా నాటకాలను చ(క్రపాణ 
(ప్రచురించారు. వడ్డాది పాపయ్య, శంకర్‌, చిత్ర లాంటి చిత్రకారులను (ప్రోత్సహించాడు. 
తాను రాసిన కథలలో సామాజిక సమస్యలు, పేదరికం, కలవాళ్ళకు, లేనివాళ్ళకు మధ్య 
అంతరాల దొంతరలు, సామ్యవాద ధోరణులూ- (ప్రతిఫలిస్తూ ఉండేవి. అంతేగాదు, 
“దేశద్రోహి”, “కానీ కడగండ్లు”, “కథ అడ్డం తిరిగితే” అన్న అనువాద కథలు 
పాఠకుల్ని ఉర్రూతలూగించిన రచనలుగా (ప్రసిద్ది పొందాయి. ఈ కథలన్నింటిలోనూ 
సామాన్యులపై జరగే అత్యాచారాల, దౌర్ణ్లన్యాల ఖండన ఉంది. మూఢ విశ్వాసాలపైన 
వేసిన దండోరా ఉంది. “పనిలేని మంగలి వ్యాసాలు ఓ కొత్త సృష్టి. అన్నింటికీ మించి 
ఆత్మగౌరవ పతాకను ఆనాడే ఆంధ్ర పాఠకుల చేతికి అందించినవాడు చక్రపాణి! ఈ 
ఆత్మగౌరవ (ప్రబోధానికి పతాక సన్నివేశమే చ'క్రపాణి చరమ సందేశం, పరమ ఆదర్శం: 
“పనిలో పట్టుదల, కార్యదీక్ష ముఖ్యం. అవి ఉంటే ఎవరి ఆశీస్సులతో పనిలేదు. అవి 
లోపిస్తే ఏ ఆశీస్సులూ పనిచేయవు”?! 


(ఆదివారం 3, ఆగస్టు 1997) 


92 


పండిత పాత్రికేయ తరంలో కొసమెరుపు రామచంద్ర 


సుమారు ఏడుదశాబ్దాలపాటు ప్రాకృత, సంస్కృతాంధ్ర సారస్వతాలలో 
మహాపండితుడుగా, (ద్రావిడ భాషల అధ్యయనంలో అలుపెరుగని అకలంక పరిశోధకుడిగా 
వెలుగొంది తెలుగు సాహితీ చరిత్ర లో కీర్తి శిఖరాలందుకుని తెలుగు జాతికే నిండుదనం 
చేకూర్చిపెట్టిన తిరుమల రామచంద్ర అస్తమయం తీరని వెలితిగా. భావిస్తున్నాం. 
పిట్టుకొంచెం కూతఘనం అన్న నానుడి రామచంద్రకు వర్తించి నంతగా మరొకరికి 
నప్పుదేమో! భాషాసాహిత్యాలపట్ల, పరిశోధనపట్ల, నూతనాంశాలను తెలుసుకోవడంలో 
ఆఖరి శ్వాసవరకూ ఆయన చూపిన .శ్రద్దాసక్తులు తపన, ఆబ వర్ణనాతీతం. 
లోకానుభవం, సత్యాన్వేషణ రామచంద్రను భాషా విషయాలలో 'బ్రజాబంధువుగా 
మలిచిపెట్టాయి. భవభూతి అభివర్ణించిన రసాలలో ఒక్క కరుణ రసమే ఆస్వాదనీయమైతే 
అది రామచంద్రలళలో ఆపాదమస్తకం నిండివుందనే చెప్పాలి; నిరాడంబరత, నిండుమనసు, 
ఓరిమి ఆయన వ్యక్తిత్వ వికాసానికి మెరుగులు దిద్దిన మురుగులు! ప్రజలపట్ట్లు ముఖ్యంగా 
సామాన్య ప్రజలపట్ట్లు రామచంద్ర ఆద్రత అనుకంపనా నేటి యువతరం రచయితలకు 
ఆదర్శం కావాలి; ఆయనలో రచనా నిబద్రతేకాదు, తీసుకున్న అంశాన్ని ““జ్లీర్ణమరగే 
సుభాషితం” అనుకోకుండా నలుగురికీ పంచిపెట్టే నిమగ్నత కూడా ఉంది. దిలీవుని 
వ్యక్తిత్వాన్ని గురించి వర్ణిస్తూ కాళిదాసు “అప ధ్వప్యోభిగమ్యం:** అనలేదూ! అలాగే 
రామచంద్ర క్షణం కూడా వి(శ్రమించని నిత్య పరిశోధకుడూ, మేధాకార్మిక జీవీ. 
(ప్రచారానికి ఏనాడూ అంగలార్చినవాడు కాడు, (ప్రలోభాలకు లోనై గజ్జెకట్టినవాడూ 
కాడు. వేటూరి (ప్ర భాకరశాస్తి వద్ద శిష్యరికమూ, ఆయనతో సాంగత్యమూ రామచంద్రుని 
దిద్దితీర్చి, మనిషినేగాక మనసునీ గుణశీలిగా మార్చాయి. సంస్కృతంలో సాహిత్య 
శిరోమణిగా, తెలుగు సంస్కృతాలలో విద్వాన్‌గా, హిందీలో “(ప్రభాకరిగా పట్టాలు 
పుచ్చుకున్నా రామచంద్ర సాధారణ పండితులతోనేగాక తన పొందుగోరి వచ్చిన సామాన్య 
విద్యార్థులతో, భాషాపరిశోధకులతో నిత్యం చెట్టపట్టాలు కట్టి తిరిగిన వ్యక్తి. పండిత 
సంపాదకుల తరంలో ఆయన కొసమెరుపు భాష్ణావేశంలో, భావశబలతలో, 


93 


ఎబికె సాహిత్యకీయాలు 


భావోజ్ఞ్వ్షలతలో వ్యావహారిక భాషను కడు రమ్యంగా పాఠకులకు దించిన లేఖిని ఆయనిది. 
మూడు దినపదత్రికలకూ, ““భారతి'', “పరిశోధన?” మాసపత్రికలకూ రామచంద్ర 
ఒక్కచేతి మీదుగా చేసిన సేవలు అనితరసాధ్యాలు. అసూయాద్వేషాలకు అతీతుడు; 
కనుకనే ఆయని కలం నుంచి నాడు జాలువారిన “మరపురాని మనుషులు''గాని = 

'“అహంభో అభివాదయే* రచనగానీ విభిన్నరంగాలకు చెందిన వ్యక్తులకు సంబ = 
వైయక్తిక దృష్టితో రాసిన మహనీయుల లేఖినీ చిత్రాలుగా వాసికెక్కాయి. ప( లతో 
సాంగత్యం, సంపాదక బాధ్యతలూ 6 మచం(ద్రుని పాఠకులకు సన్నిహితం చేసింది. 
ఆయని “తెలుగు వెలుగులూ”” అంతే. కట్టమంచి రామలింగారెడ్డి వద్ద అంతే వాసిత్వం 
(శిష్యరికం) తో స్వయం (ప్రకాశానికి మరింత వన్నెతెచ్చుకున్న రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 
గురించి రాసినా, ప్రాచ్య కవితా కోకిల సరోజినీదేవి గురించి చెప్పినా, పుట్టపర్తి కృషిని 
పరామర్శించినా, తమిళనాడులో కొడిగట్టుతూన్న తెలుగుదీపానికి నూనెపోసి వత్తులుదిద్రి 
తెలుగు నిలిపిన సాధు వరదరాజం గురించి (ప్రస్తావించినా, పుచ్చలపల్లి సుందరయ్య 
పార్లమెంటరీ జీవితాన్ని చి(త్రీకరించినా, సంగీతలక్ష్మి సుబ్బలక్ష్మి విశ్వనాధ, క్రొవ్విడి 
లింగరాజు, బూర్గుల రామకృష్ణారావు, నాదస్వర సుధాలహరి గాలిపర్తి పిచ్చిహరి, వాయులీన 
విద్యతో ఆనందలోకాలు చూపించిన ద్వారం గురించి వివరించినా- రామచం(ద్ర కళ్లముందు 
బొమ్మకట్టవలసిందే! సాహిత్య, సంగీత, నాటక, సాంస్కృతిక రంగాల గురించి 
రామచంద్రకు తెలియని అంశాలు తక్కువ. ఆయని ““మనలిపి : పుట్టుపూర్వోత్తరాలు?” 
రచన భాషా చరిత్రకు తలమానికం. స్వాతంత్ర్య సమరయోధుడుగా రామచంద్రుని 
వినమతకు, విజతకూ మరొక ఉదాహరణ- ఈ (గ్రంథాన్ని సుప్రసిద్ర పరిశోధకులైన 
మల్రంపల్లి సోమశేఖరశర్మకు అంకితమివ్వడంతో సరిపెట్టుకొనక ఆగ్నేయ ఆసియా 
ప్రజలకు అక్షరభిక్ష పెట్టిన విశాలాంధ్ర ప్రజాశక్తికే అంకితమివ్వడం! ఈ రచన దేశీయ, 
విదేశీయ లిపి పరిణామాలను సంకలనం చేసి సాకల్యంగా తీర్చిదిద్దిన రచన. ఇతర 
భాషలలో కూడా ఇలాంటి రచనలేదన్న విశ్వాసాన్ని “ఆం(ధ్ర విశారది తాపీ ధర్మారావు 
(ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. శాస్త్ర) పరిభాష జోలికి పోకుండా అక్షరాస్యులందరికీ 
అతి సులభంగా అందివచ్చే ప్రజాభాషలో లిపి పరిమాణాన్ని వివరించిన దిట్ట మన 
తిరుమల రామచంద్ర ఈరోజుకీ లిపి సంస్కరణకు మన పాలకులు దూరంగా 
ఉన్నారుగాని "తెలుగు లిపి సంస్కరణకు నలబై ఏళ్లనాడే విలువైన సూచనలు చేసినవాడు 
తిరుమల. ఇక ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి ““నుడి-నానుడి””. ఇందులో 


94 


పండిత పా(త్రకేయ తరంలో కొసమెరుపు రామచం[ద 


రామచం(ద్ర మనకు వాగర్ణాల మేలు కలయికగా కనిపిస్తాడు. దాని పర్యవసానమే తెలుగువారికి 
ఆయని చేతిలో కమ్మెచ్చులాగినట్టు అందివచ్చిన అద్భుతమైన పద పదార్ధ చర్చ. ఇది 
మాట చరిత్ర, మాటల ధ్వనుల చరిత్ర, అద్ద పరిణామాల చరిత్ర, ఉచ్చారణలు 
వరార్చుకున్న శబ్లరరాపాల చరి(త! ““చెంబు-కంచంిినంంచి 'చారూదాకా, 
“తూర్పు-పడవుర' లనుంచి “దిక్కు- దివాణం'దాకా, '“కోవుటి-గోవుఠినుంచి 
“కోటలోపాగావేసే దాకా పుట్టు వెం[(టుకలులాగి, మాటల పుట్టుపూర్వాలు అందంగా, 
రసనిష్యందంగా తెలిపాడు. అంతేగాదు, విషయ వైవిధ్యంగల మరెన్నో వ్యాసాల కదంబమాల 
రామచంద్రుని ““సాహితీ సుగతుని స్వగతం”*. ఇది తెలుగుసాహిత్య వనంలో పూచిన 
గులాబీల, మల్తెలపై విమర్శలూ, పరామర్శలూ! ఎందరి రచనలనో, వాటి పోకడలనో 
అరటిపండు వొలిచిపెట్ట్ల చూపాడు, ఆరగించమన్నాడు; కొరకరాని కొయ్యల్ని కొరికి 
చూపించాడు! రామచంద్రలాంటి వాళ్లు, అందులోనూ పత్రికా రచనా వ్యాసంగంతో 
విశేష పరిచయం కలవాళ్లు ఎంతోమంది. లేనందువల్లనే తెలుగు అందచందాలు తెలియక 
తెలుగు పరీక్షలలో మన విద్యార్దులు అనేకమంది అత్యుత్తమంగా ఎదిగి రాలేకపోతున్నారని 
గుర్తించాలి. అంతేగాదు, రామచంద్ర రాయలసీమబిడ్డే అయినా (ప్రజాసంబంధాల్లో 
(ప్రాంతీయతను దరిచేరనివ్వని మనస్సు ఆయనిది. '““అచ్చ తెనుంగు కబ్బమున కాది 
పదంబయి పాల్చు భాగ్యమున్‌ హచ్చుగనున్న దేశం'' తెలంగాణవుని చాటినివాడు 
రామచం(ద్ర. 


అంతేగాదు, “తెలుగు పత్రికల సాహిత్య చరి'త్రి*ను అందించిన మన తిరుమల 
1835 నుంచి 1980ల దాకా సుమారు నూట ఎనభై సంవత్సరాల పరిణామాన్ని ఆరు 
విభాగాలలో వివరించి చెప్పాడు. ఇది తెలుగు పత్రికల ఆవిర్భావ చరిత్ర. చివరికి “' 
ఆం(ధభాషా సంజీవిని””*కి సంపాదకత్వం వహించిన కొక్కాండ వెంకటరత్నం పంచులు 
ప(త్రికా లక్షణాలుగా చెప్పిన ““నవలక్షణాలను”** రామచంద్ర వెల్హడంచాడు. (ప్రచురణ 
సంస్థలు, సాహిత్య విమర్శల తీరు, వ్యవహార భాషావాదనం, బాలసాహిత్యం, స్త్రీ 
సమస్యలు, తెలంగాణా సాహిత్య పత్రికలు, నవ్య, భావ, అభ్యుదయ, దిగంబర కవిత్వాల 
మలుపులు, పత్రికా భాష్క వ్యాసరచన వైరా ప్రక్రియల గురించి ఎన్నో విషయాలు 
చర్చించిన రచన ఇది. తను సహా “మానవుడు సర్వజ్ఞుడు కాడి*' ని ఆయన ప్రకటించాడు! 
నేర్చుకొనవలసింది ఎంతో ఉందన్న స్పృహను కోల్పోనివాడు కాబట్టే ఈగ్రంథాన్ని 
శనివారంనాడు మద్రాసులో దివంగతుడైన మరో సాహిత్యవేత్త సెట్టి ఈశ్వర్రావుకు 


95 


ఎబికె సాహిత్యకీయాలు 


అంకితమిచ్చినప్పుడు రామచంద్ర ఇలా ఈళ్ళ(ర్రావు కృషిని అంచనా వేశారు. ““మీది 
మానససరోవరం. కనుకనే మీ ఆలోచనలు, భావాలు, వాటికి శ్రవ్యారూపాలైన మాటలు, 
వాటికి దృశ్యరూపాలైన [వాతలు రాజహంసలు. మీరు అజాత శత్రువులు. మీ రచనలు 
మీతో ఏకీభవించని వారిని కూడా మురిపిస్తాయి”. ఆ మురిపించడం ఈశ్వ[ర్రావే 
కాదు, రామచం(ద్ర సాత్తుకూడా! ప్రతిభాపాటవంకన్నా (ప్రచార వాగురకు లొంగిపోయేవారికి 
ఈ నమ్రత అసాధ్యం. కనుకనే (ప్రచారం అంతగా గిట్టని పింగళి లక్ష్మీకాంతం ఒక 
సందర్భంలో పేర్కొన్న మాటలు రామచంద్ర వ్యక్తిత్వానికీ వర్తిస్తాయి. ““నికరమ్మై 
అకలంకషమైన సరకుల్‌/ నిర్దిష్టముల్‌ నీ పరీ/క్షను తాళంగల మేటి క్రొందినుసు మీ/ 
కన్లప్పు మోసంపు వర్తకుడ నేగాను... భాషా కుమా/రకులారా కొనరండు భవ్య 
కవితారంభ, (ప్రియంభావకుల్‌ '! 


నిజాం సంస్థానంలో అడివి బాపిరాజుగారి ఆధ్వర్యంలో నడిచిన తెలుగు 
“మీజాన్‌? పత్రిక రామచంద్ర సాహితీ రచనా వైవిధ్యానికి ఒక వేదికగా మారింది. 
అప్పుటికి వరిష్టువులుగా ఉన్న వారందరూ బాపిరాజు సంపాదకత్వంలో చలువ పందిళ్లు 
వేయించుకొన్నవారే. మన తిరుమల భాషాశాస్త్రం, సాంఘిక శాస్త్రం, చరిత్రాంశాలపై 
కేంద్రీకరిస్తే, రాంభట్ల కృష్ణమూర్తి “మిర్చిమసాలా? వ్యంగ్య రచనలతో, [శ్రీనివాస చక్రవర్తి 
నాటక సాహిత్య విమర్శలతో, రంగస్టల సమీక్షలతో భాషాసేవకూ భావ విప్టవానికీ దోహదం 
చేశారు. ఆరొజులు అలాంటీవి కాబట్టే బాపిరాజు “ఓ పలనాటి ఎలమందా/ పలవరిస్తావా 
జైలు కొట్టల్లో' అని పాడినా, “లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా? అని గొంతెత్తినా 
పరిసరాలన్నీ మారుమోగేవని రాశాడు రామచంద్ర! అజ్ఞానమనే సముద్రాన్ని దాటితే 
తప్పు రామచం(ద్రునిలాంటి వాళ్లని చేరుకోడం మనకు దుస్సాధ్యం! ఎందుకంటే, కాళిదాసు 
అన్నట్టు (ప్రతివాడికీ తానూ పండితుడిని కావాలనో కవిగావాలనో ఆశ ఉంటుంది; కాని 
అందని పత్లకోసం అ(ర్రులు చాచే పొట్టివాడు నలుగురిలో నగుబాటు పాలవుతాడు. 
కాళిదాసులాంటివాడు వాల్మీకిని దృష్టిలో పెట్టుకుని తన్నుతాను తగ్గించుకున్నాడు. 
మనమూ అంతే! రామచం [ద్ర (ప్రాపంచిక దృక్పథం మానవతావాదం; “ఈ విశ్వం వైవిధ్య 
విలసితం. (ప్రతి వ్యక్తిలోనూ ఏదో మంచి ఏదోమించు (మెరుపు) కనిపిస్తుంది, 
సహృదయతతో చూస్తే. నేను పత్రికా రచయితగా ఈ మంచినీ, మించునూ చూడడం 
నేర్చుకున్నాను .. నేను ఎవరి స్వేచ్చనూ అడ్డుకోదలచలేదు. నా లక్ష్యం మానవత్వం. 
అది చిరంజీవి, నేనూ చిరంజీవిని” అన్నాడు. అవును. అతని పేరు రామచంద్రుడు, 


96 


పండిత పా(తికేయ తరంలో కొసమెరుపు రామచం(ద 


చిరునామా తిరుమల! కనుకనే అతను చిరంజీవ్శి భాష్లాప్రియులకు బంధువు, అనురాగ 
సింధువు!“ ఎవరు పెద్దమనిషి? అని ఒకసారి (ప్రశ్నించుకున్న రామచంద్ర ఆ (ప్రశ్నకు 
సమాధానంగా పెర్కొన్న 13 లక్షణాలు ఉన్నవాడిని వెతికి పట్టుకు రావాలంటే ఈ 
అవినీతి భారతంలో సాధ్యమా? ఆ లక్షణాలు ఏవి? ఉత్తమవీరుడు, మనుష్యోచితమైన 
(ప్రవర్తన, నెమ్మదితనం, మర్యాద తెలిసి (ప్రవర్తించేవాడు, తనది మానవజన్మ అనే 
ఎషయాన్ని విస్మరించని వాడు, ధనాగారంకన్నా విశాలమైన హృదంతరాళం కలవాడు, 
పిల్లలను, వృద్దులను మర్యాదచేసి దయగా చూసేవాడు, (స్త్రీలను గౌరవించేవాడు, పేద 
సాదలను సమాన దృష్టితో చూసేవాడు, తన లోపాలను గుర్తించి ఇతరులలో ఆలోపాలు 
కన్పించినప్పుడు వాటిని బయటపెట్టనివాడు, ధర్మసంరక్షణలో ముందంజ, దాని 
లాభాలను పొందడంలో వెనుకంజ వేసేవాడు ఉపకారం చేసి మరిచేవాడు, ఉపకారంపొంది 
మరవనివాడు'” - ఇవి ఉన్నవాడు పెద్దమనిషి "రామచం[ద్రదృష్టిలో! ఆ తరంవేరు; ఆ 
భావతరంగంవేరు, వారి అంతరంగం వేరు. ఇదే ఆదర్శవాదం అయితే ఈ రోజున 
మనం కోరుకునేదీ అదే కావాలి. ఆనాడు కావ్య కొమ్మనెక్కి ““రామరామి' అని వాల్మీకి 
తీయని పలుకులు పలికాడు. నేడు తెలుగు నుడికారపు వంపుసాంపుల సాహితీ శాఖనెక్కి 
మనమూ “రామ రామ రామచంద్రాఅని తిరుమలను తలచుకోలేకనూ ఉండలేము. 
ఆం(ధసాహితీ లోకంలో (ప్రాత:స్మరణీయుల కోవకు చెందిన చిరంజీవి తిరుమల 
రామచంద్ర! 


(సోమవారం 13, అక్ట్రూబరు 1997) 


97 


వమూనవసేవలో తరించిన “మదర్‌? ్రార్ధనాగీతం! 


జీవితంలో ““క్షీర-నీరు' న్యాయం అంటే మరేంలేదు. పాల నుంచి నీరు వేరు 
చేయడం! అలాగే జీవితాదర్శాన్ని సునిశితం చేసుకోడంలో (స్త్రీ-పురుషులు మంచి-చెడుల 
మధ్య విచక్షణ పాటించడం కూడా అంతే అవసరం. ధర్మం (ప్రార్థనలో ఉందని 
భావించేవారు ఈలోకంలో కొందరుంటే, కాదు ధర్మం పేదలకు సేవ చేయడంలో 
ఉందనీ తద్వారా సామాజిక శాంతి సాధ్యమని విశ్వసించేవారు మరికొందరున్నారు. ఈ 
రెండు రకాల భావజాలానికి ఆత్మశిక్షణ, ఆత్మవిశ్వాసమూ అవసరం. అయితే 
రెండవదానినే ప్రపంచంలోని ప్రజాబాహుళ్ళం (ఆచరణలో (ప్రజాసేవను, పేదల సేవను) 
సమాదరిస్తుంది. ఈ సేవాధర్మాన్ని ఒక్క ైస్తవమేకాదు, హైందవం, ఇస్టామ్‌, 
జొర్నాస్త్రియనిజం, బౌద్దం (ప్రబోధిస్తూ వచ్చాయి. అదే మన పంచతంత్రం చెప్పిందీ, 
భోజ చరితం విప్పిందీ. మనస్సు, మాట, పనులు మూటికి యేకరూపతగలవాళ్ళే 
అసలుసిసలు నాధుమూర్తులని మన పెద్దలూ చెప్పారు. (““చిత్తేవాచి క్రియాయాంచ/ 
సాధరానావేంకరరాపతాి')! కనంకనే ఎజ్ఞు లు ఇతరులకు బోదించడవేం 
పాండిత్యంకారాదన్నారు. పరోపదేశంలో అందరూ పండితులేగాని స్వయంగా తామూ 
నియమాలను (ధర్మాలను) అనుప్పించడం అరుదుగా ఎవరో మహానుభావులుగాని 
చేయలేరని చెప్పారు! అలాగే తాను పశువులా (ప్రవర్తిస్తున్నానా, లేక వునిషిలా 
వ్యవహరిస్తున్నానా అని (ప్రతివాడూ తనకుతానై రోజూ |ప్రశ్నించుకుంటూ ఉండాలని 
మహాభారతం చెబుతోంది! ఆ ్రశ్నీవేసుకొని సత్రవర్తకులుకాని వారు పరిపూర్ణమైన 
మనుషులుగా రూపాందలేరన్నది తాత్పర్యం. అంటే, ఆ పనిచేయనివాళ్ళు స్వార్దపరులుగా 
ఉండిపోవలసి వస్తుందేగాని ఇరుగుపారుగు మంచిచెడులనూ, పేదసాదల బతుకు 
చితుకులనూ పట్టించుకోగల విశ్వచింతనా మూర్తులు కాలేరు. కాబట్టే “హితోపదేశం' ' కర్త 
ఉదార హృదయులకు లోకమంతా సొంత కుటుంబమేనన్నాడు (“' ఉదార చరితానాం 
తు వసుధైవ కుటుంబకమ్‌'')!! ఆ (ప్రపంచ మహిళామూర్తి, విశ్వమాత దివంగత 
థెరిసా, మదర్‌ థెరిసా, “సెయింట్‌ ఆఫ్‌ గట్టర్స్‌''- పేదల పాలిట కరుణామయి! 


98 


మానవసేవలో తరించిన ““మదరొ” ప్రార్థనాగేతం! 


అవిభక్త యుగోస్టావియాలో ఆల్టేనియన్‌ రైతుబిడ్డగా జన్మించి, ఖండాంతరాలు దాటి 
ఇండియాలో నిలబడి, భారతీయ పౌరురాలుగా స్ట్రిరపడి విశ్వవ్యాపితంగా అథోజగత్‌ 
సహోదరుల పాలిట విశిష్ట సేవికా ఖ్యాతికెక్కిన మదర్‌ థెరిసా నుంచి పౌరులు, 
పాలకులూ నేర్చుకోవలసిన పాఠాలూ, గుణపాఠాలూ ఎన్నో ఉన్నాయి! నిరాడంబరతలో, 
న్యమతలో, ప్రజాసేవలో, పరిత్యాగంలో ఆమె ఓ బుద్దుడికీ, ఓ గాంధీకి ఓ హోచిమిన్‌కు 
మా(త్రమే దీటురాగలిగిన ఉత్తమ (స్త్రీ. స్థానిక వేదికల నుంచి సప్త సముద్రాలు దాటించిన 
ఆమె సేవా నిరతికి హారతిగా ప్రపంచ వ్యాపితంగా ఎన్ని విశిష్ట పురస్కారాలు (నోబెల్‌ 
సహా) లభించినా ఆమె ఉబ్బితబ్బిబ్రైన మనిపిక్రాదు. (ప్రతి పురస్కారం థెరిసాలో 
అణకువను పెంచడంతోపాటు బాధ్యతలను కూడా రెట్టించింది! సీమ దాటిన తరువాత 
ఆమె తొలి మజిలీ కలకత్తాకాగా, మలి మజిలీ అనంత (ప్రపంచం అయింది! క్రైస్తవ 
వ్యవస్టలోనేకాదు, డెబ్బయ్యేళ్ళ పేదల సేవలో ఆమె “మాటి”కు (ప్రపంచమే విలువ 
ఇచ్చింది. కలకత్తాలోని లోరెంచో నన్స్‌ ఆర్డర్‌ను ఆమె ఎందుకు త్యజించవలసి వచ్చింది? 
తన తల్లినుంచి పుణికి పుచ్చుకున్న సేవా ధర్మం, పేదల పట్ట ఆదరణే థెరిసాచే నాలుగుగోడల 
మధ్య ఇరుకు ప్రపంచానికి చెల్లుచీటీ ఇప్పించింది. లోరెట్టో సరిహద్దులు చెరిగిపోయాయి. 
థెరిసా నేత్రాలు విచ్చుకున్నాయి, ఆమె మనో నేత్రమూ తెరుచుకుంది. విశ్వకవి టాగోర్‌ 
దేవుడు గర్భగుడిలోలేడు బయట రాళ్ళు కొట్టే కూలీల మధ్య ఉన్నాడు, తలుపులు 
తెరుచుకుని బయటికి వచ్చి కళ్ళుతెరిచి చూడమన్నాడు! అలాగే థెరిసా కూడా దైవభక్తి 
మధ్యనే సంప్రదాయ ఉల్లంఘన కూడా చేసింది. ఆ ఉల్లంఘనకు దారితీసిన జాతీయ 
ఘటనలు పూర్వరంగం సమకూరాయి. మహమ్మారిలా విరుచుకుపడిన బెంగాల్‌ కరవు, 
ఆ వెంటనే ఉపఖండాన్ని ఊగించి శాసించిన దేశ విభజనా కాన్వెంట్‌, క్రైస్తవ వ్యవస్టల 
ఇరుకు సందులలో నుంచి థెరిసాను బయటపడవేశాయి. ఆమె ఆదర్శం వేరు, లక్ష్యం 
వేరు, ఆమె చూడగోరుతున్న (ప్రపంచంవేరు, విమోచన ఆశయంవేరు- వీటన్నింటి 
సమాహారమే విశ్వమానవతావాదం, అనాథజీవుల, సంఘ పరిచ్యుతుల, బహిష్కూతుల, 
ఒక్కముక్కలో రకరకాల _ బాధలకు, కష్టాలకు గురవుతూ, కనీస ఆహార, ఆరోగ్య 
సౌకర్యాలకు దూరమైపోయిన అట్టడుగువర్లాలను ఆదుకోవడం, వారి సేవలో తరించడమే 
ఆమె హ్రైక అజెండా! కాన్వెంట్‌ ప్రిన్సిపాల్‌ హోదా నుంచి తప్పుకొని ““దైవమిచ్చిన 
పిలుపు” మేరకు ఇరుకుసందుల నుంచి బయటపడేనాటికి థెరిసా వయస్సు నలభై 
సంవత్సరాలే. ఆమె (ప్రార్ధన వేరు, ఆమె (ప్రార్థనా గీత రచనా సరళేవేరు! అక్కడి నుంచి 


99 


ఎదికె నాహీత్యకీయాలు 


నిరుపేదల సేవలోని ప్రతిఘట్టుమూ నిత్యమంగళంగా ఆమె జీవితాన్ని నిద్దేశిస్తూ వచ్చింది. 
మురికివాడలు 'కర్తవ్యాదీక్షను నూరిపోశాయి. అసలామె సేవకు బయలుదేరిన తీరేవేరు- 
కాన్వెంట్‌ కాంపొండ్‌ దాటిన మరుక్షణం ఆమె ఆలోచనేకాదు, ఆహార్యవూ 
మారిపోయిందీ. మూడు చీరలు; ఒక్క అయిదు రూపాయల నోటుతో సేవా యాత్ర 
ప్రారంభించి నేడు తాను *కోటీశ్వరి* కాకపోయినా కోటానుకోట్ల తాడిత పీడిత లోకపు 
వైతాళికగా పేదసాదల బతుకులను తన చేతి చలువైన ఛారిటీస్‌ కింద కోటాను కోట్ల 
రూపాయలను సమకూర్చిపెట్టింది. ఆచరణ ఆమెకు (ప్రధానం. ఆ అలవ్యమే థెరిసాను 
(ప్రజా సముద్రంలోకి నెట్టింది. సేవలందింపజేసింది. ఈ జన (ప్రవేశం రోజుకొక 
వాగ్దానాలపై గడుపుతూ చేసిన బాసలను మరుక్షణం మరిచిపోయే రాజకీయవేత్తల స్వార్ధ 
(ప్రవేశంలాంటిది కాదు. ఆమె నిజమైన సేవిక- రుగ్మతల నుంచి సమాజాన్ని కడతేర్చడానికి 
ఉద్యమించిన (స్త్రీ. ఒక చిన్న అల్పాహార భరిణి తగిలించుకొని అలామైళ్ళకొలదీ 
పాదయాత్రలు చేసిన విశ్వమాత! ““అంటరానివారు మావెంటరానివారి'ని ఓ కవి 
చెప్పినట్టుగానే థెరిసాకు అస్పృశ్యులు లేరు. ఆనాథలే తనకు వైతాళికులయ్యారు. 
కలకత్తాలోని వోోతీరిఎల్మ్‌ తిల్హాలా మురికివాడల్లో, కాళీఘాట్‌ పరిసరాలలో 
కుష్టురోగులకు, క్షయరోగులకు, తదితర రోగగ్రస్తులకు ఆమె అందించిన సేవలు 
మరపురానివి. వీధివీధిన కనిపించిన అనాథ బాలబాలికలను, అర్ధనగ్న శరీరాలతో వస్త్ర 
దారిద్ర స్థితిలో తారసిల్లిన బాలలనూ అక్కున చేర్చుకుని తోటి సిప్టర్స్‌తో కలిసి విద్యా 
వైద్య సదుపాయాలు సమకూర్చి ప్రభుత్వాల ఉనికిని కూడా సవాలు చేసిన మహిళ 
థెరిసా! ఆమెకు దైవం సాక్షాత్కరించిందో లేదో మనకు తెలియదు- కాని మానవ 
జీవితాన్నే (ప్రార్థనా మందిరంగా మార్చుకుని, మానవ సేవనే మాధవసేవగా ఎంచుకోవడమే 
మనకు తెలుసు!తన కార్యదీక్ష ద్వారా; తన సవర్యల ద్వారా, తన సేవాతత్సరత ఆధారంగా 
థెరిసా (ప్రతి అత్యవసర సమయంలోనూ హాజరుకాని వాడలేదు, మురికివాడలేదు, 
కాలుమోపని పేద గుడిసెలేదు. ఆమె కులమతాలకు అతీతంగా వ్యవహరించిందనడానికి 
ఉదాహరణ- నలభై ఏళ్ళకుపైగా ఆమె నెలకొల్పిన “మిషనరీ ఆఫ్‌ ఛారిటీ” ఉచిత సేవా 
సంస్థ విశ్వవిఖ్యాతమై శాఖోపశాఖలు కావడమే! ఏకాంతవాసంలో దిక్కుతోచని 
అనేకమందికి థెరిసా ఏడుగడ్డై నిలిచింది. “తమసోమాజ్యోతిర్గమయా''? (చీకటి నుంచి 
వెలుగులోకి నడిపించు) అన్న మన ఉపనిషత్‌ వాక్యానికి అక్షర సత్యమై నిలిచిన మహోన్నత 
మహిళ థెరిసా! 


100 


మానవసేవలో తరించిన “*మదరోొ* పార్ధనాగీతం! 


ఈరోజున మనం స్వచ్చంద సంస్థల పేరిట రకరకాల సంస్టలను (ఎన్‌ జి.వోస్‌) 
చూస్తున్నాం. పుబ్బలో పుట్టి వుఖలో అంతరిస్తున్నాయువి! ఇలా విశ్వవ్యాపిత 
ధర్మసంస్టలెన్నో అవినీతిపాలై పతనవువుతున్నాయి. కాని గంజాయి వనంలో 
తులసిమొక్కలా నవం నవంగా ఏళ్ళతరబడిగా విస్తరిస్తూ జగజ్జే గీయమానంగా వర్రిల్టుతున్న 
ఛారిటీ మిషనరీలు థెరిసా అమలినమైన వ్యక్తిత్వ వికాసం వల్లనే సాధ్యమని మరవరాదు! 
ఈమె నీడ పేదలకేకాదు, సంపన్నులకూ అవసరమైంది. వెనకటికో అజ్ఞాతకవి నిరుపే 
అగచాట్టను పేర్కొంటూ **తమరు చేసే కుట్ర దాచుకోవచ్చునని య. 
బొచ్చా/ దాన్ని కలవారి ఇళ్ళకేతెచ్చా'' అన్నట్టుగా కొందరు ధనికులు వ్యవహరించడాన్ని 
థెరిసా కూడా గుర్తించింది. సంపన్నుల దృష్టి దోషాన్ని, మనస్తత్వాన్ని సవరించడానికి 
అవసరమైనపుడు మెత్తగానూ, కొన్ని సందర్భాల్లో కటువైన లౌక్యంతోనూ 
వ్యవహరించవలసి వచ్చింది. తోటి మానవుల పట్ల ఆ(ర్రత అవసరాన్ని గుర్తింపజేయడానికి 
(ప్రయత్నించింది. (ప్రజలు దైనందిన జీవితంలో పడుతున్న కష్టాలను చూడలేక “కాళ్ళకు 
బలపాలు’? కట్టుకుని విశ్వదర్శనం చేసింది. ఇథియోప్తియాలో కరవుకాటకాలొస్తే, నిమ్మకు 
నీరెత్తినట్టే కూర్చున్న అమెరికన్‌ ప్రెసిడెంట్‌ రీగన్‌ను మందలించి ఆకలిదప్పులతో 
చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న అన్నార్తుల ఆర్తిని తీర్చడానికి (ప్రయత్నించింది. 
పిట్టంత మనిషి సమాజం పట్టు, మానవుల పట్టు రాజ్యాధినేతలు సామాజిక బాధ్యతలు 
విస్మరించకూడదని బుద్దిచెప్పవలసి వచ్చింది! “మాటు” శక్తితోనే, దాని విలువతోనే 
అధినేతల మెడలు వంచడానికి ప్రయత్నించింది. ఎవరిస్థాయిలో వారు పేదల సేవలకు 
తోడునీడ కావాలని పాఠం చెప్పింది. ఇండియాలో, టాంజానీయాలో సేవలందుకున్న 
కుష్టురోగులూ, కైరోలో చెత్తాచెదారం ఎత్తిపోసీ కార్మికులూ, లీమా మురికివాడలలో 
ఇళ్ళూ, వళ్ళూ గుల్లచేసుకుంటున్న తాగుబోతులూ, న్యూయార్క్‌లో " ఎయిడ్స్‌” 
వ్యాధిపీడితులూ, ఆర్మీనియా భూకంప బాధితులూ, బంగ్లా వరద బాధితులూ- ఈ 
విశ్వమాతకు వినమ్రతతో కైమోడ్పులర్పిస్తారు! ఇంతటి ఆద్రతగల వ్యక్తి కనుకనే థెరిసా 
సేవాధర్మం ఆమె (బ్రదర్‌ రోజర్‌తో సమకూర్చిన ప్రార్ధనా గీతంలో కూడా (ప్రతిఫలించింది. 
దగాపడిన పేదసాదలకు ప్రతి ఒక్కరూ (ప్రేమానురాగాలు పంచిపెట్టమని (ప్రపంచ 
మానవులందరి తరపునా ఆమె ఈశ్వరుళ్లో ప్రార్రించింది== పాక్సువలాకపో ప్రతనమైన 


దైవమందిరాల వద్ద శాంతినీ ఆనంద వికాసాలనర”ప్రిచ్రమేన్నది;...ఫ్మః తో 
చీలుబాటలు పట్టిన (ప్రజలను సమాధావపరచ్శమన “వేడుకొన్నధ్శిం ఒకపేషక్ష్రు 


101 


ఎబికె నాహిత్యకీయాలు 


తాడితపీడిత జనావళికి శుభం పూచేలా, యావత్తు మానవ కుటుంబానికీ మంచి 


సమకూడేలా మార్గాన్ని సుగమం చేయి తండ్రీ అని ఈశ్వరుణ్ణి ఆవాహనం చేసింది. ("౦ 
God, the Father of all/ You ask every one of us to spread/ Love 
where the poor are humiliated /... And reconciliation where people 
are divided... You open the way for us... for the poor of the earth 


and in the! Whole human family"- "The Taize Prayer")!! థెరిసాలోని 
ఈ విలక్షణ వ్యక్తిత్వమే విశ్వమానవతా శిఖరాలను ఆమె అధిరోహించేట్టు చేసింది. 
సుశిక్షణతో మెసలే ఉల్లాసవంతమైన కుటుంబ జీవనం మానవాళికి అవసరమని చెప్పింది 
థెరిసా. ఎందుకట? ““(ప్రపంచ శాంతికి విఘాతవుంతా సొంత కొంపలోనే 
ప్రారంభమవుతుంది కాబట్టి” అన్నది థెరిసా! (శ్రమజీవనం, (ప్రార్ధన, దాతృత్వం, 
ఉదారదృష్టి సేవాధర్మం, జీవించే హక్కును గుర్తించడం, (ప్రేమించడం- ఇవన్నీ 
బేషరతుగా, పరిపూర్ణంగా అమలులోకి రావాలన్నది ఆమె ఆకాంక్ష ఈ సమాజం 
మానసిక జాన్నత్యాన్ని ఎపుడు చేరుకుంటుంది? సేవా నిరతిని పరసీవులకు 
చేర్చుకోవడంలో స్వచ్చందంగా మనం నిరాడంబరతను ఎప్పుడు ఆశ్రయిస్తామో అప్పుడు 
సామాజిక జొన్నత్యం సిద్రిస్తుందంటుంది థెరిసా! అంతేగాదు, తన తొలి శిష్యురాలైన 
సుభాషిణీదాస్‌ (బెంగాలీ) కు జీవిత సాఫల్యానికి ఏడు సూత్రాలు చెప్పింది థెరిసా. అవిః 
ఆరోగ్యవంతమైన శరీరం, ఎదుటివారు చెప్పేది వినిపించుకొనే ఓర్పు, నేర్చుకోవాలన్న 
తపన, జీవితంపట్ల ఉత్సాహం, అపారమైన ఇంగిత జ్ఞానం, నవ్వుముఖంతో ఉండడం, 
ఎంత కిష్టమైన, అనిష్ట్రమైన పనినైనా చేయడానికి సిద్దంగా వుండడం! థెరిసా ఇంకా 
ఎంతకు తెగించగలదంటే ** ఒకవేళ చంద్రలోకంలో నిరుపేదలున్నాసరే అక్కడికీ మన 
సేవలు విస్తరించవలసిందే”'నని భావితరానికి కూడా బ్బూప్రింట్‌ సిద్దంచేసింది! దానగుణం 
ఒక అలంకారంగా మారకూడదని, అది మానవుడి అవసరాన్ని తీర్చే పరుసవేదిగా 
ఉండాలనీ ఆమె బోధ. రోగి దారుణ మరణావస్థలో కూడా తన సేవా స్పర్శతో థెరిసా 
(ప్రశాంత మరణాన్ని '్రసాదించగల దిట్ట! అందుకేనేమో మహాత్ములలో మై(తీభావం 
తాత్కాలికం కాదు శాశ్వతం అంటారు పెద్దలు (“'ఆమరణాంతాః ప్రణయా:””)!। 
థెరిసాను మరిచి ఈ విశ్వం ఉండలేదు, ఈ ప్రపంచాన్ని మరచి థెరిసా అక్కడా 
(ప్రశాంతంగా ఉండలేదు! 


(ఆదివారం 7, స్ట్యాంబరు 1997) 


102 


(శ్రీనివాస్‌ విధించుకున్న స్వయం ఖైదు- “హో” 11 


ఆంధ్రదేశంలో *“*కవిత్వం ప్రచురణలు” అంటే చాలు- యువకవి (త్రిపురనేని 
(శ్రీనివాస్‌ గుర్తుకు వస్తాడు, లేదా అతని పేరు తెలిసినా అతని (ప్రచురణలయినా జ్ఞప్తికి 
రావలసిందే. కాని సాహిత్యంలో వక్టోక్తులకూ, వంకర దృష్టికీ తేడా తెలియనివాడు 
(శీనివాస్‌. అస్పష్టత కవిత్వంలో కాదు జీవితంలోనే ఉందని ఊహించిన (శ్రీనివాస్‌ తన 
కవితా ఖండికలలో తరచుగా దర్శనమిచ్చేది అస్పష్టత అనే మాధ్యమంలోనే అని 
మరచిపోరాదు. అప్పుడప్పుడూ శకలాలుగా కొన్ని అద్భుత భావ చిత్రాలు చూపించగల 
శక్తి ఉన్న (శ్రీనివాస్‌ (స్త్రీ-పురుష సంబంధాలపై తప్పుడు ధోరణులు వ్యాప్తి చేయడంలో 
కూడా దిట్ట. దారితప్పిన ఈధోరణి పరిశీలనే ప్రస్తుతాంశం. జీవితం నడిపొద్దుకు 
చేరకముందే అకాల మరణం చెందిన చిరంజీవి (శ్రీనివాస్‌ అముద్రిత రచనలను అతని 
మిత్రులు కొందరు ““హో*”* సంపుటంగా వెలువరించారు. కాని సమాజంపట్లు, వివాహ 
వ్యవస్ట పట్టు (శీనివాస్‌కు ఉన్న కొన్ని అవాస్తవిక, అధివాస్తవిక అరాచకపు అభిప్రాయాలను 
ఆసరా చేసుకొని, వాటి నీడలలో ఈ సంపుటిలో కొందరు “గ్రాఫితీ' పేరుతో దాని 
కొన్ని (ప్రక్షిప్తాలను పెర్పారు. ఇవి జుగుప్పాకరమైనవేకాదు. వైయక్తికంగానూ, సామాజిక 
పరంగానూ పనికిమాలిన నినాదాలుగా ఉన్నాయి. బూతులతో ' గ్రాఫితి ని అలంకరించారు. 
గతి తార్కిక భౌతికవాదాన్ని “రతి తార్కిక భౌతికంగా''మార్చారు! అతి స్వేచ్చా 
ప్రియత్వం ముసుగులో తమలో మగ్గుతున్న వక్రభావాలను వెల్లడించుకున్నారుః “ఈ 
రాత్రికి నీ ఇంటికి కన్నం వేస్తా/ పోతూ పోతూ నీ పెళ్ళాన్ని లేపుకుపోతా”' అని చెప్పి 
అరాచకానికి ఎత్తుపీట వేశారు. “హోిి'లో ఇలా అజ్ఞాతంగా, అందులోనూ అసలు 
కవితకు ఏమాత్రం సంబంధం లేకుండా గ్రాఫితీని చొప్పించిన వారికి ప్రోత్సాహం అసలు 
(శీనివాస్‌ కవితల్గోనే ఉంది! లేకపోతే “మి(త్రులు' ఈ సాహసానికి ఒడికట్టురు! 
“స్ర్రీవాదులంి” 'అని చెప్పుకొనే మగవాళ్ళు కొందరు స్త్రీవాదులు కారనీ, “(స్త్రీవాదం 
పేరిట చేస్తున్న పని (స్త్రీని అవమానించడమేనని, కుటుంబ వ్యవస్థను సర్వనాశనం 
చేయడం, దారీ తెన్నూలేని అరాచక (ప్రేమను (ప్రోత్సహించి (స్త్రీని ఒక ఆటవస్తువుగా 


103 


ఎబికె నాహిత్యకీయాలు 


మలచుకోవడం కొందరి లక్ష్యమనీ ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది! ఈ '“'హో*లో 
(శీనివోస్‌ చేసిన పని- చెడు సంప్రదాయాలను ఉల్లంఘించే పేరిట అరాచక ప్రవృత్తికి 
దారితీసే విశ్చంఖల ప్రేమకు వాకిళ్ళు తెరవడం. “కొన్ని కొత్త సంగతులను/ పొతగా 
చెబితేనే కొత్తగా అర్రమవుతాయి”'* ని మొదట్లోనే (శ్రీనివాస్‌ ప్రకటించి, అర్హంపర్దంలేని 
సంగతులను ఆర్హంగాకుండా చెప్పాడు! ““సత్యం దారి తప్పుతోంది”? అని భావించినప్పుడు 
ఆ దారి తప్పిన సత్యమేదో ఎందుకు స్పష్టం చేయడు? సమాజాన్ని చూసి భయపడి 
ఉంటాడు, అందుకే స్పష్టతాస్పష్రతల మధ్య ఊగిసలాడాడు, అస్పష్టతా మాధ్యమంతో 
అరాచక భావాలకు ఆహ్వానం పలికాడు! ““చర్మపు సరిహద్దులేని (ప్రేమను చూపాచ్చుగాని?: 
అతని అసలు ఉద్దేశం వేరు! 


ఆంక్షలనూ, అలవాట్లనూ అతి క్రమించగలిగిన పట్టుదల ఈరోజు కాంక్షలకూ, 
వాంఛలకూ “బాధ్యతగా”? ఎందుకు లొంగిపోవలసి వచ్చిందో మనకు ఆచూకీ దొరకదు. 
(శీనివాస్‌ దృష్టిలో ““బాధ్యత అందమైన పలాయనవాదం”*గా మారిపోయింది. కనుకనే 
గురజాడ ప్రేమకు ఇచ్చిన నిర్వచనం శ్రీనివాస్‌ చేతిలో విశ్చంఖలతకు తలుపులు తెరిచే 
తలపుగా వూరింది! ““బాధ్యతి* (శ్రీనివాస్‌ చేతిలో పలాయనవాదం కావడం 
బాల్యచాపల్యం! * ఆడలూ- మగలూ”* అనే కవిత ఈ''హో”సంపుటికి అసలు 
సిసలు ఎజెండా! ప్రబోధించే అసలు తత్వం- ప్రీసెక్స్‌, కాని అతను అలా అని చెప్పుకుండా 
చెబుతాడు. ఇతనికి (ఫ్రాయిడ్‌ థీరీ ఒంటబట్టినట్టుంది. మానవ జీవితంలోని అన్ని 
హ్యాపకాలనూ (రాజకీయు,సాంఘుక, ఆర్ధిక) క్స్‌” చ(ట్రంలోకి దించి, నిత్య 
నైమిత్తికాలన్నింటినీ “సెక్సే? నిర్ణయిస్తుందన్న తప్పుడు భావనకు ఇది స్వాగతం 
పలుకుతుంది. కొందరు పురుష రచయితలు,కవులూ 'ఫెమినిజాన్ని. (స్త్రీవాదం) 
తప్పుగా అర్హం చేసుకోడమేగాదు, ఆ పేరుతో స్వార్ధచింతనతో, తమలో అజ్ఞాతంగా 
ఉన్న లైంగిక వాంఛలతో విశ్చంఖలతకు దారితీయాలని చూస్తున్నారు. ఈచూపుతో 
తమ తల్టుల్ని, అక్కచెల్లెళ్ళను వారి భవితవ్యాన్నీ వారు మరచిపోతున్నారు. అణగారిన 
జీవితాన్ని సుఖమయం చేసుకోవడం కోసం, తరతరాలుగా అబలగా, అసహాయ శక్తిగా పడి 
ఉన్న(స్త్రీమూర్తి తన బాటలోని ముళ్ళకంచెలను తొలగించుకొని మార్గాన్ని సుగమం 
చేసుకోవడానికి మనుషుల మధ్య సాధారణ సంబంధాలే (స్త్రీపురుషుల మధ్య సంబంధాలను 
కూడా శాసించాలనీ, సమానత్వాన్ని ఆచరించాలనీ కోరుకుంటుంది ణీవనం సాఫీగా 
సాగాలనీ, విద్య, ఆరోగ్యం, ఉపాధి సౌకర్యాలు పాందడం కోసం దోపిడీ వ్యవస్త రద్దు 


104 


(శీనివాస్‌ విధించుకున్న స్వయం ఖైదు - “హో 


కావాలనీ కోరుకుంటున్న (స్త్రీ తపనను మరోలా వక్రీకరించే హక్కు మనకులేదు. * అతడి” 
వాంఛను * ఆమె వాంఛగా ఫోర్టరీ చేసే హక్కు మనకు లేదు. కాని సైద్దాంతిక 
'నిబద్దతిను కోరే (శ్రీనివాస్‌ సాంసారిక జీవితంలో (ప్రేమికుల 'నిబద్దతిను ఆవహేళన 
చేస్తాడు! సం(ప్రదాయకుల “నిబద్దతి పరమ స్వార్ధంతో ఛాందసంతో కూడుకు న్నదయితే, 
(శీనివాస్‌ (ప్రేమిస్తున్నానని చెప్పుకొనే “నైతికతత్వం' (మరోపేరు విచ్చలవిడితనం లేదా 
విశ్చంఖలత్వం) అంతకన్నా పచ్చి స్వార్ధంతో కూడుకున్నది!!! మహిళ వ్యక్తిత్వానికి, 
స్వతం[త్రబుద్దికీ దివిటీలు పట్టిన (ప్రపంచ (స్త్రీవాద తాత్వికులలో ప్రసిద్దురాలైన సిమన్‌ 
ది బోవిర్‌ (స్త్రీని ఒక్కో పురుషుడు ఎలా (ప్రలోభ పెట్టజూస్తాడో చెప్పింది. తన 
అహాన్ని చాటుకోడానికి ఎన్ని ఎత్తులువేస్తాడో చెప్పింది; "Men profit in many... 


subtle ways from the otherness, the alterity of woman... indeed no 
one is more arrogant- toward women, more aggressive or scornful, 


than the man who is anxious about his virility". ఈ అహంకారమే వ్యక్తిని 
బరితెగించేటట్టు చేస్తుంది. మగవారిలోని కుహనా “(స్త్రీవాదులు తంతు కూడా ఇదేనని 
గుర్తించాలి. స్వేచ్చ చాటున, (ప్రేమ మాటున కాపుకాసి ఉన్న కొందరు కాటు వేయజూసేది 
ఈ దోపిడీ వ్యవస్తను కాదు, (స్త్రీలనేనని మరవరాదు! **_ఒక (స్త్రీకి ఒక పురుషడి”నే 
నైతికతత్వంపై కుహనా మగ (స్త్రీవాదులు చేస్తున్న దాడి (స్త్రీకి నిజమైన స్వేచ్చను 
వాంఛించి మాత్రం కాదు. జీవితం క్షణికమని భావించి క్షణికానందం పేరిట మంచి 
కట్టుబాట్లను కూడా తెంచడం వీరి ఆశయంగా, ఆదర్శంగా కనిపిస్తోంది. స్వార్థపూరిత 
విశ్చంఖల లైంగికానందం వీరి ధ్యేయం. ఒక (స్త్రీకి ఒక పురుషుడనే నైతికతత్వాన్ని 
“మురికి రక్తంగా'” భావించే అభినవ మగ (స్త్రీవాదులు అసలు వివాహ జీవితాన్నే 
ఈసడించుకుంటున్నారు. మనస్సులో పుట్టిన ఈ “ఎయిడ్స్‌కు ఇక మందులేదు! 
యువత ఆలోచనా స్వేచ్చ రెక్కలు తొడగవచ్చుగాని అదుపు తప్పి, మానవ సంబంధాలలోని 
మంచి నియమాలను కాలదన్నే కల్లోల తరంగాలను ఆహ్వానించకూడదు. మానవ 
సంబంధాలన్నింటినీ ఒక్క “సెక్సే? నిర్ణయించి ఉంటే- సమాజ చరిత్ర వేరుగా ఉండాలి!" 
కేవలం లైంగికానందాన్నే మొత్తం జీవితానికి, జీవన సరళికీ పరమ లశ్యుంగానూ చరమ 
సందేశంగానూ అందించలేము. అలా జరిగే ఉంటే- మానవాళి ఇంత ప్రగతిని 
సాధించడానికీ, ఇంతటి వస్తుజాలాన్ని సృష్టించడానికీ, ఇంతగా ఉత్పత్తుల సముదాయాన్ని 
పెంచడానికీ, సంపదను కూడబెట్టుడానికీ తగిన వ్యవధి ఉండేదేకాద్ను! ఇదొక్కటిచాలు, 
మానవ పురోగతిలో “సెక్స్‌ పరిమిత పాత్రను (ధ్రువపరచడానికి! “వన్‌ ప్లస్‌ వన్‌ 


105 


ఎదికె సాహిత్యతీయాలు 


వైభవూన్ని'” ద్వేషించి సాధించే ఆ వైవాహిక సమతుల్యత ఏమిటో కుహనా మగ (స్త్రీవాదులు 
చెప్పలేరు! వీరు వాదన కోసం ఆధారపడుతున్న (శ్రీనివాస్‌ అంతకన్నా చూపలేడు! ఆ 
కం[టోల్‌ వారికి లేదు. అందుకే ఎర్నెస్ట్‌ జోన్స్‌ అంటాడుః మనిషి ప్రకృతిపై కంట్రోల్‌ 
సాధించినంతగా తనను తాను అదుపు చేసుకోలేకపోతున్నాడని! అనేక రకాల ప్రలోభాల 
నుంచి బయపడజూస్తున్న మహిళతో చేతులు కలిపి ఆమె విమోచనకు చేదోడు వాదోడు 
కావలసిన మగ (స్త్రీవాదులు ఆమెను కొంటె చూపులతో, తుంటరి ఆలోచనలతో 
కవిస్తూనే ఉన్నారు! ఈ అతీవేలంలో కొందరు (స్త్రీవాద యువతులు కూడా 
పాలుపంచుకోవడం దురదృష్టకరం హెన్రీ మిల్లర్‌ (మారుపేరు ““వాల్‌') ఈ “స్త్రీవాదం” 
పేరుతోనే తన మిత్రుడైన బిల్‌ ఊ(డ్రఫ్‌ భార్య ఇడా వెర్లీన్‌ను (ప్రలోభపెట్టి 
లొంగతీసుకోడానికి ప్రయత్నించినపుడు- ఆ చర్యను విమర్శకులంతా "Intercourse 
in the service of power" అని శఠించవలసి వచ్చింది! అందుకే ఒకప్పుడు మిల్లర్‌ 
రాసిన “సెక్స్‌”? పుస్తకాన్ని వివాహేతర సంబంధాలన్వు, విళ్ళంఖలతనం 
(పోత్సహాస్తున్నందుకు నిషేధించారు కూడా. అంతేకాదు “సెక్సువల్‌ a “(గంథం 
రాసిన (ప్రసిద్ద (స్త్రీవాద రచయిత కాటే మిలెట్‌ కూడా మిల్లర్‌, డి. ఎన్‌. లారెన్స్‌, 
జీన్‌జినే రచనలలోని అతిలోలతను, విశ్చంఖలతనూ ఖండించవలసి వచ్చింది. (ప్రషంచ 
తొలి (స్త్రీవాదులలో ఒకరైన ఊల్‌స్ట్రోన్‌ క్రాఫ్ట్‌ సహితం (స్ర్త్రీపట్ల పురుషుడి దృక్సథాన్నిబట్లే 
(స్త్రీ తన కర్తవ్యాన్ని నిర్వచించుకోవలసి ఉంటుందని చెప్పింది. (స్త్రీ విద్యావంతురాలైతే 
ఆమె తరపున అసలు ఎవరూ వకల్లా పట్టవలసిన అవసరంగాని, వారు ఇతరుల 
నయవంచనకు గురికావలసి అవసరంగానీ లేదని కూడా స్పష్టం చేసింది. 


కొందరు మగ (స్త్రీవాదుల గాడి తప్పిన మనసూ, దారితప్పిన వాదనలూ ఎలా 
ఉంటాయో కార్స్‌వున్‌ “ది సెక్సువల్‌ -అఫెండర్‌''లోనూ, గట్మాచర్‌ “సెక్స్‌ 
అఫెన్స్‌స'' లోనూ వివరించారు * PEerersity I$ a 89648! act that defies the 
biological goal of procreation! మానసికమైన ఈ వక్రగతిలోనే (శ్రీనివాస్‌ 
ఆలోచనలు కూడా సాగాయి. (స్త్రీని పంజరంలో బంధించి ఉంచడం ఎంత తప్పో, 
పురుషుడి విశ్చంఖలత్వం ( (శ్రీనివాస్‌ మాటల్లో) “చప్పుడు చేయని సైగలు” కొట్టడం 
కూడాఅంతే తప్పుకాదా? కుటుంబ వ్యవస్థ అనుబంధాలకు దూరంగా కూలిపోతు 
న్నందుకు అమెరికను కుంగిపోతుండగా, “వన్‌ ప్రస్‌ వన్‌ వైభవాన్ని ద్వేషించి ఎంతోమంది 
పల్లల్ని అభినవ కుంతులుగా చేసినవాళ్ళు చిరునామాలు లేకుండా అక్కడే కాదు ఇక్కడా 


106 


(శీనివాస్‌ విధించుకున్న స్వయం ఖైదు - “హో?! 


ఉడాయిస్తున్నపుడు బాధ్యతలేకుండా మనం “బాధ్యతను అందమైన పలాయనవాదం''గా 
(పకటించవచ్చా? ఇది నకిలీతనమా? వెకిలితనమా? ఈలెక్కన “ఫ్రీ సెక్స్‌ వాదన 
(పభంధ కాలం నాటి క్షీణయుగానికి దారితీస్తుంది. (ప్రజల్ని కేవలం కాముకత్వ 
పరాయణులుగా మార్చడానికి ఆ యుగపు సాహిత్యం తోడ్పడింది కనుకనే, కేవోలం 
శబ్దాల హోరుతో బాధ్యత లేకుండా చట్కారీ చమత్కారాలతో కవులు పాఠకులను 
మురిపింపజూశారు కాబట్టే, సుప్రసిద్ద విమర్శకులు పింగళి లక్ష్మీకాంతం ఇలా 
వ్యాఖ్యానించవలసి వచ్చింది. “ఒక అర్ధశతాబ్ద్రంలో తంజావూరు ఆస్థానం మన్మథుడి 
కొలువు కూటంి” అయిందని! ఆ కొలువులు ఇప్పుడు మనకొద్దు. రసానందానికి అర్ధం 
“వన్‌ ప్లస్‌ వన్‌’ జీవితాన్ని చిందరవందరచేసి “'టూ- ఇన్‌-వన్‌'గానో, *“మల్లిపుల్‌- ఇన్‌- 
వన్‌''గానో మార్చుకోడంకాదు! “(ఫీ-సెక్స్‌' పేరిట విశ్చంఖలతను సమాజ బాధ్యతలకు 
దూరంగా ప్రాపంచిక దృకృథంగా (ప్రచారం చేయకూడదు. ఊహాలోకంలో జీవిస్తూ 
స్వచ్చంద సంచారిణీ వ్యవస్టగా సమాజం రూపుదిద్దుకోవాలనుకొని భావిస్తున్నారా వీరు? 
తన నిర్వచనతో విభేదించేవారు (శ్రీనివాస్‌ దృష్టిలో “(పీయసీ ప్రియులే కాదు", అసలీ 
“దేశంలో అందరూ భార్యాభర్తలే”. (పీమనిచ్చిన ప్రేమ వచ్చును, (పమ నిలిపిన (ప్రేమ 
నిలుచును అన్నాడు గురజాడ. (పేమ నిలిచినపుడు ఈ తేడాలకు ఆస్కారమేలేదు. 
(పీమ నిలవదూ- అప్పుడూ వ్యక్తులు భార్యాభర్తలయినా ఒకటే, ప్రేయసీ (ప్రియులైనా 
ఒకటే! అప్పుడు తెరుచుకొనేది విడాకుల పర్వమే. చడీచప్పుడూ లేకుండా ఒకరి నుంచి 
మరొకరు దూరం కావడమే, కొత్తదారులు వెతుక్కోడమే! (శ్రీనివాస్‌ దృష్టిలో (ప్రేమ 
అంటే “సరిహద్దులు లేని స్వేచ్చా మానసం. ఒప్పుకుందాం. కాని ఆ తర్వాతి మాట- 
“ఇనుప చువ్వల సెన్ఫింగులులేని?' వాతావరణం కావాలని కోరడం స్వార్ణపూరిత వాంఛలను 
ఈడేర్చుకోడానికి ఉద్దేశించిన తత్వం! పెద్దనగారి '““వరూధిని"* ఇనుపకచ్చడాల గురించీ 
ఇంతకన్నా ఘాటుగానే వదరినప్పుడు అందుకోసం (శ్రీనివాస్‌ను ఇప్పుడు (ప్రత్యేకించి 
పాఠకులు ఆశ్రయించాల్సిన అవసరంలేదు! ఆ 'ఫెన్సింగ్‌లు లేని? “ప్రేమ ఏవిటో 
నిర్వచించడు! కాని అదేమిటో మనం అర్ధం చేసుకోగల రీతిలో చెబుతున్నాడు వినండిః 
“ ఇంతకీ ఎవరిని ఇష్టపడటం ఇంతమందిని ప్రేమిస్తూ?” అంటాడు; “ఒకే పైకప్పుకింద 

నివసించే (పీమల్లో/ కిలోమీటర్టు ఎక్కువి” అనుకొంటాడు. అటు పెళ్ళినీ, ఇటు 
సంతాన వైభవాన్నీ చీదరించుకుంటూ చేస్తున్న పని- విచ్చలవిడితనం, ఎవరితోపడితే 
వారితో తిరగ్గలిగిన “స్వేచ్చ కావాలి ఇతనికి. ఒప్పుకోళ్ళూ, విన్నపాలూ అందరికీ 


107 


ఎబికె సాహిత్యకీయాలు 


సాధ్యమయ్యేపనికాదు- ఏ (ప్రకాశం పంతులుకో, శీశ్రీకో, ఏ (ఫ్రాంక్‌ హారిసలాంటి 
వాళ్ళకో మాత్రమే “కన్‌ఫెషన్స్‌' సాధ్యం. వివాహాన్ని (శ్రీనివాస్‌ రోజువారీ సరుక్కి అమ్మకం 
లైసెన్సులా భావిస్తాడు. బేరం కుదిరితే శరీరం చేతులు మారుతుందని మగ స్త్రీవాదులు 
(స్త్రీమూర్తినే అవమానిస్తున్నారు. (స్త్రీ రుతు సమస్యను వ్యంగ్యార్టంలో చి(త్రించాడు 
(శ్రీనివాస్‌. పెళ్ళీగిళ్ళీ అని సహజీవనం (ఫ్రీ సెక్స్‌) చేస్తే న్యూసెన్స్‌ అన్నారని చెప్పి, 
““న్యూసెన్స్‌”నే తన కొత్త భావంగా మార్చుకున్నాడు! ఎప్పుటికప్పుడు ఇతరుల స్వప్నాలను 
సందర్శించాలనే కోర్కె, కట్టులుతెంచుకొనే తన శరీర వాంఛకు ఎవడు ఆక్షేపణ తెలిపినా 
అది అతనికి “ముట్టడి”గానే తోచడం మరో వింత (ప్రకృతి. సిమన్‌ ది బోవర్‌- 
జాపోల్‌ సార్ట్‌, ఉప్పుల లక్మణరావు- మెళ్చీ షోలింగర్‌లు ప్రేయసీ ప్రియులుగానే బతికినా 
పక్కచూపులు లేకుండా బతికారు! పదిమందికీ ఒప్పుదలయ్యారు. ఈ జీవితానికి 
కావలసింది (ప్రధాన విషయం- ఆవేశమూ కాదు, ఆబాకాదు, అవగాహన, సదవగాహన! 
(శ్రీనివాస్‌ కవితలో అరాచకానికి పరాకాష్ట ““భార్య కాదు, ప్రియురాలు కావాలి. సంసారం 
కాదు సాగరం కావాలి- కుటుంబం కాదు ఛిన్నాభిన్నం కావాలి... అందుకే నేను 
(బ్రహ్మచారిని?! నిజానికి కొందరు బ్రహ్మచారులు కారు, ఘోటక బ్రహ్మచారులు! 
అందుకే అన్నదేమో వర్టీనియా 4&€్‌ః "ShUt the eyes that rain infiuence' 
అని! కనుకనే (శ్రీనివాసే చెప్పినట్టు తనను తానే స్వయం ఖైదు చేసుకున్నాడు! ఎవరో ఒక 
ఆమె అందం ఎప్పుడూ తన కళ్ళలో నీడలా వెన్నంటుతున్నంత కాలం ఎవరికైనా ఆ 
ఖైదు తప్పదేమో! 


(ఆదివారం 10, ఆగష్టు 1997) 


జీవనజ్యోతిగా వెలుగుతున్న సాహితీదీపం “సందేవ్‌" 


“* రవీంద్రుని గీతాంజలికి సందేవ్‌ రాసిన పీఠిక ఎక్కువ సత్తా కలిగి ఉన్నది, 
ఏట్స్‌ రాసిన పీఠిక కంటే అనే దానితో నేను వినయంతో అంగీకరిస్తాను. ఆయన 
నాకంటే అనేక విధాలుగా గొప్పవాడు. అయినప్పటికీ ఒక్కోసారి కొద్రివాళ్లు కొన్ని 
సందర్భాల్లొ గొప్పువాళ్తను మించుతారు. అంతమాత్రాన ఆ కొద్దివాళ్లు గొప్పువాళ్లు కారూ*. 
ఇంతకూ ఇంత దమ్ములతో ఈ మాటలు రాసిన తెలుగువాడెవరు? మరెవరోకాదు, 
లేఖా విద్యలో, చిత్రరేఖా విన్యాసంలో వింత పోకడలు పోయిన, పోతున్న, ప్రసిద్ర చిత్ర 
కళాకారుడు, కవీ, కళా విమర్శకుడూ అయిన సంజీవ్‌దేవ్‌. మిత్ర రచయితలకు, 
చిత్రకళాకారులకు, సహృదయులకు ఆయన రాసే సుహృళ్లేఖల్లో అప్పుడప్పుడూ తనకు 
తానై తగిలించుకునే ముద్దుపేరు “సందేవ్‌'. అతని ముందు మరణమృదంగాలు చప్పుడు 
చేయడానికి సాహసించవు! శబ్దాన్ని రూపంతో ఛేదించగల సంజీవ్‌దేవ్‌ జీవితాన్ని 
(పమించినవాడు, ప్రేమించి ఆరాధించినవాడు కాబట్టి తనను జీవన '“సంజీవినిగా 
చెప్పుకొన్నాడు! కనుకనే (ప్రపంచంలో మరణించేవాళ్తను అతను మరణించనివ్వడు, 
బాధపడేవాళ్లను బాధపడనివ్వడు. ఎందుకని? బాధ, మరణం అన్నవి అతని దృష్టిలో 
చీకటికి సంకేతాలు, వాటికి వ్యతిరేకమైనవన్నీ వెలుగుకు చిహ్నాలు! అతనికి ప్రకృతి, 
మానవ జీవితం ఆరాధ్యదైవాలు. రూపానికి స్వరూపం తెచ్చినవాడు, స్వభావం 
అబ్బించినవాడు. రససృష్టిక్తే కాదు, రసదృష్టికీ వైజ్ఞానిక స్పృహ కల్పించినవాడ్రు లలిత 
కళారాధనను '“ఖుషీలోకపు వ్యాపక చాపల్యంగా కాకుండా ప్రజాయళ్తర చేయవలసిన 
బాధ్యతగా భావించి సామాన్యుల అభిరుచిని పెంచినవాడు, “లలేతకళలన్నింటికీ జనని 
మానవ జీవితం. దాన్నుంచే సకల కళలూ, సమస్త శాస్త్రాలూ ఉద్భవిస్తాయి. కాబట్టే 
వీటన్నిటికంటే జీవితమే గొప్పది.” ఈ తాత్త్విక చింతనతో తన తనాన్ని దిద్ది 
తీర్చుకుంటూ వచ్చిన మన 'సందేవ్‌? కుంచె మెరుగులేకాదు కలం మెరుపులూ 
చూపినవాడు. కలం కల కూజితాలలోనూ రచనా ప్రక్రియలలోనూ కూడా వైవిధ్యం 
చూపాడు. కవనంలో, చిత్రకళా దవనంలో అతిసూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలే 


109 


ఎబికె సాహిత్యకీయాలు 


న్నింటినో దర్శించి, రచనల ద్వారా గోప్టీ కార్యక్రమాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా 
వివేచనతో విపులీకరించిన కళాతపస్వి సంజీవ్‌దేవ్‌. జీవితంలో సర్వత్రా ఆయనది 
స్వాధ్యయునవేు. మహాపండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ “'“ తోకసంచారి”** లోని 
కథానాయకుడు సాక్షాతూ సందేవ్‌ కాకపోవచ్చుగాని, నిజమైన లోకసంచారి. కుమావూ 
హిమాలయ [ప్రాంతంలో బెంగాలీ సంపాదకులతో సాహచర్యం, అక్కడి రామకృష్ణ మిషన్‌ 
పత్రికా కార్యాలయమూ, అక్కడి సువిశాల గ్రంథాలయమూ పదహారేళ్ల “సందేవ్‌ 
భావికి పరసువేది కావడం- అతని మూర్తిమంతాన్ని సుసంపన్నం చేసిన గొప్పు పరిణామం. 
విద్యలోనేకాదు, చిత్రకళా విద్యలోనూ తనకు గురువు తానే అయ్యాడు. ప్రసిద్ద 
చిత్రకారులు, శిల్పులూ (ప్రొఫెసర్‌ అసిత్‌కుమార్‌ హల్చార్‌, నికొలస్‌ రోరిక్‌లతో (కులూ 
లోయలో) ఏర్పడిన పరిచయాలు ఆయనిలో సరిహద్దులు లేని ప్రాపంచిక దృక్పథాన్ని 
పెంచాయి. విశ్వమానవునిగా తీరాయి. లలిత కళా సంస్కృతులతో, సాహితీ చిత్ర 
కళామూర్తులతో ఏర్పడిన సంబంధాలు (క్రమంగా ఆయనను కవి, కళాకారుడుగానే 
కాదు, సుప్రసిద్ద లేఖకుడుగా కూడా తీర్చిదిద్దాయి. కేవలం స్వయంకృషితో ఎదిగివచ్చి 
ఆంధ్రాంగ్ర సాహితీ స్రవంతిలో కలగలసిపోయాడు. ఈ పరిణామం ఫలితం- ఆయన 
కలం నుంచి జాలువారిన ““రసరేఖలు'”, సృతిబింబాలు, తేజోరేఖలు, దీప్తిధార, తెగిన 
జ్ఞాపకాలు, లోగడనే వెలువడిన “గ్రే అండ్‌ (గ్రీన్‌, ఇటీవల వచ్చిన “హర్‌ వైఫ్‌”, 
““డక్త్ర అండ్‌ మిక్ట' ఆయని ఆంగ కవితలూ, రచనలూ కాగా లేఖా సాహిత్యలో 
సంజీవ్‌దేవ్‌ తన తనాన్ని (ప్రత్యేకంగా ముద్రవేసుకున్న- రచయిత. ఇవి “పోస్టు చేయని 
ఉత్తరాలు”? కావు, పోస్టు చేసిన ఉత్తరాలు! వివిధ స్థాయిలలోని (ప్రముఖ రచయితలతో, 
విశిష్ట వ్యక్తులతో జరిపిన ఉత్తర (ప్రత్యుత్తరాలు అనుభవ పూర్వకంగా రసజ్ఞాలకు పంచిన 
సాహితీ మాధుర్యాలు. ““సంజీవ్‌దేవ్‌ లేఖలు*”, ““లేఖల్లో సంజీవ్‌దేవ్‌'' అన్న రచనలు 
ఇంతకుముందు వెలువడగా, తాజాగా విడుదలకు సిద్దమవుతున్న మరో లేఖాసాహితి 
ఆయని ““లేఖాలాస్యి'! పద్యకవీ, కళా విమర్శకుడూ అయిన జాషువాతో (హిల్‌ 
కాలనీ జాషువా) సంజీవ్‌దేవ్‌ సాగించిన ఉత్తరాలే ఈ ““లేఖాలాస్యి'. అచ్చుకూర్చినట్టు 
కనిపించే అతి సుందరమైన దస్తూరీతో సందేవ్‌ వ్రాసే లేఖలు మనోపర్వంగానే కాదు, 
నేత్రపర్వంగా కూడా ఉంటాయి. అంతకన్నా ఈయని లేఖల్లో గొప్పదనం- అవి లోక 
విజ్ఞానాన్ని వమూటకట్టుకోవడం. పరిసరాల వర్షన, మౌనవ సంబంధాలు, ఆ 
సంబంధాలలోని మంచిచెడులూ, సాహిత్య; కళాచర్చ, సాధారణ విషయాలు, మానవీయ 


110 


జీవనజ్యోతిగా వెలుగుతున్న సాహితీదీపం “సందేవ్‌ 


స్పర్శ, ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, పలకరింపులు, మర్యాదలూ, 
సాంద్రమర్యాదలూ- ఇన్నింటికి ఆశ్రయాలు ఆ లేఖలు. అపజయాలను కూడా జీవితంలో 
కాంతిరేఖలుగా భావించిన ఆశావాది, దార్శనికవాదీ కనుక ఆల్లస్‌ హక్స్ట్‌లీకి ఒకప్పుడు 
రాసిన లేఖలో సంజీవ్‌దేవ్‌- భేదాభిప్రాయాలు మానవాళిని చిల్చుతాయంటారు కాని, 
అవే మానవాళి మధ్య సమైక్యతను కూడా సాధిస్తాయంటాడు. భిన్నత్వంలోనే మానవాళి 
ఏకత్వం ఉందని విశ్వసించిన సంజీవదేవ్‌ లేఖా సాహిత్యం విశ్వసాహిత్యంలో ఉద్రండుల 
లేఖలకు ఏమీ తీసిపోవని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే లేఖాసాహిత్యంలో పాశ్చాత్య 
సంప్రదాయం ప్రభావం ఆయనమీద లేకనూ పోలేదు. సంజీవ్‌దేవ్‌కు సూక్ష్మ పరిశీలన 
జాస్తి. చిత్రకారుడు శల్య పరీక్షకుడు. అతనిలోని కవి మనస్తత్వ శాస్త్రవేత్త. అందువ్వల 
సామాన్య మానవులలోని ఎత్తుపల్లాలు చి(త్రకారుడిలోనూ, కవిలోనూ కూడా ఉంటాయి. 
ఎందుకంటే ఆంటోమీ కాస్ట్రగ్నరీ అనే కళాకారుడు చెప్పినట్టు "The painter of our 
own time will live our own 116, with our own habits and our own 
ideas". మన సందేవ్‌ కూడా ఎమిలీ డికిన్సన్‌లా స్వయం (ప్రతిభతో, నిరాసక్తంగా 
సాహితీ, కళా గిరిశిఖరాలందుకున్న వ్యక్తి, సర్వ స్వతంత్రుడు, స్వేచ్చాప్రియుడు, 
నిష్టాగరిష్టుడు. చలం లేఖలు, వజీర్‌ రహ్మాన్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు, ఖలీల్‌ జిప్‌ 
(ప్రేవులేఖలూ, ఇందిరకు నె(హూూ లేఖలు, యాం(డ్రూస్‌కు టాగూర్‌. లేఖలు 
సాహితీరంగంలో, మానవ సంబంధాలలో, తాత్విక చింతనలో ఉప్పెనలేపిన రచనలు. 
సందేవ్‌ లేఖలూ రసగంగాధరాలు. పాశ్చాత్య సాహితీ (ప్రపంచంలో ఎమిలీ డికిన్సన్‌ లేఖలు 
మూడు సంపుటాలుగా (Edited by Thomas Johnson 1958) వెలువడ్డాయి. 
రచయిత మనోమందిరాన్ని నాలుగంచులూ తీరి ఈ లేఖలు కళ్లముందు ఆవిష్కరిస్తాయి. 
చర్చ ఒకచోట ఆగదు. స్టలకాలాలకు పరిమితంగాని స్వకపోల దృశ్యాదృశ్యాలు ఎన్నో 
గొప్పు రచయితల లేఖల్లో ఆవిష్కరించుకుంచాయి. సంజీవదేవ్‌ తాజా ““లేఖాలాస్యః'లో 
జీవనతత్వాన్ని గురించిన దృక్పథం, దృశ్య వర్ణనం, (ప్రవృత్తి, నివృత్తి సమస్యలూ, రచనా 
కౌశలం గురించి, రచనా వైచిత్రి గురించీ, పాబిటివ్‌ ఫీలింగ్స్‌ గురించీ అభివ్యక్తి ఉంది. 
రచయిత మనఃక్షేశాలను కాదు, వ్యక్తిత్వ వికాసం తాలూకు నిమ్నోన్నతాలను ఈ లేఖలు 
(ప్రతిబింబిస్తాయి. ఇంగ్లండ్‌లో బిర్కెన్‌ హెడ్‌ “లా, లైఫ్‌ అండ్‌ లెటర్స్‌'' అన్న పుస్తకం 
రాసిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో ఉత్తమంగా భావించిన అయిదు వందల ఉద్దండుల 
లేఖలను సంకలనంగా తెచ్చాడు ("The Five hundred Best English Letters")! 
ఈ సంపుటికి ముందుమాట రాసూ బిరె_న్‌ హెడ్‌ “...theiIr letters, even then 


ఆ 


111 


ఎబికె నాహీత్యకీయాలు 


they donot smell of the lamp, have a slightly artificial perfume. They 
are rarely native wood- notes wild" అన్నాడు. గతించిన సంవత్సరాలకు 
ముకుర ప్రాయంగా ఒక్కో శతాబ్దానికి ప్రతినిధులుగా (స్త్రీ, పురుష రచయితలను ఎంపికచేసి 
మరీ ఈ ఉత్తమ సంకలనం ముద్రించాడు. ఈ సంపుటిలోని (ప్రతిలేఖా- ఆయా 
కాలాలలోని మానవ సంబంధాలకు, కళా, సాహిత్యాలకు (ప్రతిబింబంగా, పతన దశలకూ, 
ఉద్దతికీ అద్దంగా ఉంది. ఈ లేఖన కళలో (epistolary art) జాన్‌మ్మిల్లన్‌, వ్యార్‌ 
ర్యాలీ, అలెగ్దాండర్‌ పోప్‌, జొనాధన్‌ స్వీప్‌, చార్లెస్‌ లాంబ్‌, కోల్‌రిడ్ట్‌ ఘనాపాఠీలూ, 
హాస్యచతురులూ. 


ఆంగ సాహిత్యంలో చార్లోస్‌ డికెన్స్‌లా, అలెగ్జాండర్‌ పోపలా లేఖా సాహిత్యానికి 
విలువలు సంతరించి పెట్టినవారు ఎక్కువమందిలేరని విమర్శకుల భావన. సమకాలీన 
పరిస్థితులను, భావజాలాన్ని (ప్రతిబింబించిన అలెగ్జాండర్‌ పోప్‌ లేఖలు సు(ప్రసిద్ద 
“కళాఖండాలు'గా ఈరోజుకీ చెప్పుకుంటారు. (“118 epistles are often gems 
of art")! లేఖ ప్రాశస్యాన్నీ, పరిమితులనూ కూడా పోప్‌ పేర్కొన్నాడు. రాసినవన్నీ 
బాగుంటాయని ఆయన చెప్పలేదు. కనుకనే “'లేఖి? అన్నది ఆయన ఉద్దేశంలో ఒకవిధంగా 
(పయోజనకారీ, మరోవిధంగా (ప్రమోదశక్తీ అన్నాడు. విషయ వివేచనాశక్తిగానూ 
తోడ్పుడుతుంది, హృదయోల్లాస ప(త్రంగానూ సాయపడుతుంది (“6586041 as well 
as an amusing thing)! మనిషి గుండెకు వెలితిరానివ్వకూడదని, గుండె గొంతుకలో 
సుస్సష్టంగా పలికేదాకా, ఆశావహమైన సందేశాలతో నింపేదాకా, ఆశను పురిగొల్పడం 
మానవుల ధ్యేయంగా ఉండాలని ఎన్నో కష్టాలు కాచి వడపోసిన రాబర్ట్‌ సౌదీ కవి ఒక 
లేఖలో అంటాడు. ఈ సమన్వయం (ప్రకృతిలోనే ఉందని చెబుతూ జీవితాన్ని 


చిగురింపచేయడం అవసరమంటూ- "It 5 not in the order of nature that 
there should ever be a void in the heart of man- the old leaves 
should not fall from the tree till the young ones are expanding to 


supply their place" అంటాడు. అలాగే (ఫ్రాన్సిస్‌ బేకన్‌ లేఖల ద్వారా అధ్యయనం 
మీదా, యాత్రా చరిత్ర మీదా ఎంతో సాహిత్యం సృజించాడు. అలాగే పెర్ఫీషెక్టీ తామస్‌ 
పీకాక్‌కు రాసిన లేఖలూనూ. ఇలాంటి వాతావరణాన్ని మన సంజీవదేవ్‌ కూడా లేఖా 
సాహిత్యం లోకి జయప్రదంగా తీసుకురాగలిగాడు. చివరికి తాను ఎక్కడ క్యాంప్‌ చేస్తే 
అక్కడి పరిసరాలను, (ప్రకృతి వాతావరణాన్ని “సందేవ్‌' వర్ణించాడు. 'వేమాసంలో 
పరిష్టతుల గురించి ఒక లేఖలో “మీ తావున చాలా ఎండలు రాత్రుల్లో కూడా. కాని 


112 


జీవనజ్యోతిగా వెలుగుతున్న సాహితీదిపం “ధందేవ్‌ 


మా తావున పగళ్లలో మాత్రమే ఎండలు, తా(త్రుల్లో మాకు సూర్యుడు కనిపించనే 
కనిపించడు. మా రాత్రులకు సూర్యుడు భయపడతాడు”! మరో లేఖలో (జనవరి) 
“ఒక మాదిరి చలి సుఖమయంగా తడుతుందికాని ఎక్కువ చలి కష్టమయంగానే 
తడుతుంది. అయినా చలికోలం పోతుందంటే బాధ అనిపిస్తుంది. కారణం చలికాలంలోని 
ఆకాశం, భూమి, మంచు, తెల్లని ఎండ ఆకర్షకంగా ఉంటాయి, అక్కడకూడా తెల్లని 
దూది మబ్బులతో కలిసి. (ప్రత్యేకించి మన దాక్షిణాత్యపు చలికాలం భయంకరంగా 
ఉండదు, ఉత్తరపు చలికాలం వలౌ'! ఈ వర్ణనను పెళ్లీ మహాకవి వాతావరణ వర్ణనతో 


(పీకాక్‌కు రాసిన లేఖ) పోల్చి చూడండి, ఎంత సామ్యం ఉందో : "The CliIMate is 


delicious. The weather is usually like what Wordsworth calls first 
fine day of March... sometimes very much warmer, with each 
minute sweeter than before which gives intoxicating sweetness to 


the awakening of the earth from it winter sleep"! అయితే సంజీవదేవ్‌ 
లేఖలు కేవలం (ప్రకృతి వృర్ణనతో సరిపెట్టుకున్నవి కావు. ఈ ““లేఖాలాస్యలో చలం 
గురించి, జిడ్డు కృష్ణమూర్తి గురించి నిర్మొహమాటంగా ఆయన అభిప్రాయాలు వ్యక్తం 
చేశాడు! ““జిడ్డు*” చెప్పేది చేసేది, ఒకటే గనుక, పట్టుదల కల మనిషి కాబట్టే ఆయన 
జిడ్డు కృష్ణమూర్తి అయ్యాడని సంజీవదేవ్‌ చమత్కరించాడు. హిల్‌కాలనీ “జాషువా” కవి 
(ప్రస్తావించిన కొన్ని అనుమానాలకూ సమాధానం ఇచ్చాడు సందేవ్‌. జీవితాదర్శాన్ని, 
బతకడంలో ఉన్న మాధుర్యాన్నీ వివరించాడు. అక్కడక్కడా కొన్ని పునరుక్తి దోషాలు 
ఉన్నా ఆయని శైలి ఆయనది. అతి సూక్ష్మమైన విషయాన్ని అతి వర్ణనలతో చర్విత 
చర్వణ కళ ద్వారా చెప్పబూనడం కొందరికి విసుగు పుట్టించవచ్చు. కాని సంజీవదేవ్‌ 
భావధారను, అందలి నైశిత్యాన్ని అవగాహన చేసుకోడానికి ఈ “నలుసులు? అడ్డుతగలవు! 
మనిషి మంచి మి(త్రుల కోసం పడే తపనను సంజీవదేవ్‌ అందంగా చెప్పాడు : “మనిషి 
మంచి రాతి బండను చూడటానికి, మంచి చెట్టును చూడటానికి, మంచి జలపాతాన్ని, 
మంచి జంతువును, మంచి పక్షిని చూడటానికి ఆనందించినట్టై మంచి మి(త్రులను 
చూడటానికి ఉవ్విళ్తూరతాడు. వునం కులంలేని మతంలోని వూనవ్చులుగా?”” 
రూపొందాలంటాడు! నేడు యోగ్యతను కొలిచే కొలబద్దలు కరువైనందున యోగ్యత 
అనేది సాపేక్షకమై నిలిచిందంటాడు. అలౌగే తనలో గత పదేళ్లుగా వస్తున్న మార్పుల్ని 
కూడా (ప్రస్తావించాడు. సత్యానికి అంతంలేనందున, మరోసారి తను నవ్య మార్గం 
వెతుక్కుంటున్నానంటాడు యోగానికి, కలలకూ కొత్త అర్థాలు చూపాడు; “కులం 


113 


ఎదికె నాహీత్యకీయాలు 


లేని కులం గురుకులం'*” అని చాటాడు; తత్వచింతన మా(త్రమే చాలదు, తాత్వికాచరణ 
ఉండాలన్న సంజీవదేవ్‌ (ప్రబోధం వివేకానందుడి ప్రాక్టికల్‌ వేదాంతాన్ని గుర్తుచేస్తుంది! 
(పీతాత్మవాదాన్నీ, మరణానంతర వాదాన్నీ, పురాణాలనూ తూర్పారబట్టాడు; మనకు 
ఉపకరించేది మానసవాదం (మనో విజ్ఞానం) మాత్రమేనని స్పష్టం చేశాడు. అభిమానం 
అనేది గ్రుడ్డితనంలో ఉండకూడదు. అంధ అభిమానం కంటే దృష్టి ఉన్న వ్యతిరేకత 
చాలా. గొప్పుదని చాటాడు సంజీవదేవ్‌. ఇలా ఎన్నో భావచిత్రాలను అందించాడు. అందుకే 
భావాలు ఏ శైలిలో (ప్రత్యక్షమయినా భావాలు అవే- సుముద్రంలో ప్రతిబింబించినా, 
సరోవరంలో (ప్రతిబింబించినా, సెలయేరులో ప్రతిబింబించినా సూర్యుడు ఒకే సూర్యుడు. 
జలాధారలను బట్టి రూపం విభిన్నంగా గోచరిసూంటుంది అన్నపుడు పోతన 
గుర్తుకొస్తాడు: ** ఒక సూర్యుండు సమస్త బీవులకున్‌ తానొక్కండై తోచు...” విభిన్న 
“రూపారూపాలి సమన్వయ కర్త సూర్యదేవర సంజీవదేవ్‌! 


(ఆదివారం 14, సెప్టెంబరు 1997) 


114 


(స్ర్రీవాదంలో కమలాదాస్‌ సరికొత్త ముద్రలు 


“క సంసార విషవృక్షస్య/ ద్వే ఫలే అమృతోపమే/ కావ్యామృత రసాస్వాదః/ 
సంగవు సజ్ఞనైస్త్సహ,”*” సంసారవునే “విషవృశ్షా' 'నికి రెండేరెండం అమృత 
ఫలాలున్నాయట. అందులో మొదటిది కావ్యామృత రసాస్వాదమూ, రెండవది సత్పురుష 
సహవాసమూ అని ఒక ప్రాచీన సూక్తి. కాని సుప్రసిద్ద (స్త్రీవాద కవి, రచయిత అయిన 
కమలాదాస్‌కు జీవనయా(త్రలో దక్కింది మా(త్రం కావ్యామృత రసాస్వాదమే కాని ఆమె 
కలలుకన్న సత్సురుష సహవాసం కాకపోవడం దురదృష్టకరం! (స్త్రీ, విద్యావతి కాకూడదు. 
అందంగా అలంకరించుకోకూడదు, వేదాలు చదవకూడదు, భర్తకు దాసీగా మాత్రమే 
బతకాలి, వంట ఇంటికే పరిమితమై ఉండాలి- ఈ సూక్తులను తరతరాలుగా వ్యాప్తిలోకి 
తెచ్చిన పురుషాధిక్య సమాజంలో, పితృస్వామిక వ్యవస్టలో కమలాదాస్‌లాంటి వ్యక్తులు 
స్వయంకృషితో ఎదిగి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో మన ఊహకు 
అందని విషయం. ఎవరైనా ఒక వ్యక్తికి యాక్సిడెంట్‌లో నిలువెల్లా గాయాలైతే వాటిని 
మల్లీపుల్‌ ఇంజురీస్‌ అంటాం. అలా కుడి ఎడమల దగాకు గురైన కమలాదాస్‌ జీవితం 
“ఫ్పెంటిపుల్‌ ఇంజురీస్‌ి'తో సాగింది. నిలువెల్లా గాయాలే. స్కూలు టీచర్ల శాడిజానికి 
గురైంది, ఇంట్లో ఆరళ్ళకు గురైంది, రకరకాలుగా మగవాళ్ళు చేసే * ఎన్‌కౌంటర్రి కు 
గురైంది. చివరికి భర్తగా పాణిగ్రహణం చేయాలనుకున్న వ్యక్తి తాపులకూ తాకిళ్ళకూ, 
సెక్స్‌లో మొరటు. (ప్రవర్తనకూ, అదుపులేని విశ్చంఖలతకూ గురైంది. ఆ తరువాత 
పనీపాటా ఎరుగని, పరాన్నభుక్కులైన కొందరు పనిగట్టుకుని చేసే తప్పుడు (ప్రచారాలకూ 
గురైంది. అయినా కమల చెలించలేదు. అప్పుడప్పుడూ నిరాశానిస్పుహలకు తాత్కాలికంగా 
లోనైనా ఆమెలో ఆత్మవిశ్వాస సూర్యోదయం అవుతూ రాబట్టే ఈ రోజు అనుభవ 
కవిగా, సుప్రసిద్ర రచయితగా మన మధ్య నిలదొక్కుకోగలిగింది! ఇన్ని అనుభవాల 
మూలంగానే ఆవిడకు ఆదిలోనే వివాహ వ్యవస్థమీద ఏవగింపు కలిగినప్పుడు ఒక (ప్రశ్న 
వేసుకుంది : ““వివాహితుడైన (ప్రతివాడూ పడకగదిలో ఇలాగే మూర్చుడుగానూ, 
సర్కస్‌వాడుగానూ ్రవర్తిస్తాడా* అని! అది ఆమె అనుభవం. అంతమాత్రాన ఆమె 


115 


ఎబికె సాహిత్యకీయాలు 


మగవాళ్ళందరినీ ఒకేగాటను కట్టలేదు. తన అనుభవ పాఠాన్ని మాత్రమే ప్రస్తావించింది. 
(స్త్రీ ఎటువంటి ప్రేమను కోరుకుంటుందో చెప్పింది, చూపుల్లో (ప్రేమకు, మనస్సులో 
వాత్సల్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా తెలిపింది. (ప్రతి రాత్రీ (స్త్రీకి కాళరాత్రి 
కాకూడదనుకుంది. (స్త్రీని వేధిస్తున్న సమస్యలను, (ప్రత్యేక సమస్యలను కాచి వడపోసింది. 
ఆమె అనుభవసారంగా అయిదేళ్లనాడు వెలువడిందే ఆమె అద్భుత ఆత్మకధ- ““మ్రైస్ట్రోరీ?: 
("My story"). అందులో ఆత్మక్షోభూని, అతిశయోక్తులు లేవు. భోళాతనమేగాని 
దాపరికంలేదు. పరిపూర్ణ వ్యక్తిత్వంతో దూసిన కరకు కత్తులేగాని, ఉత్తుత్తి విన్నపాలు 
కావు. అనుభవాన్ని ఆమె పాటలకు ఎక్కించింది, కథలుగా చెప్పింది. (స్త్రీలలో చైతన్య 
దీప్తికి కృషిచేసింది. స్వీయానుభవాన్ని తోసిపుచ్చగల దమ్ములు -ఎవరికీ ఉండవు. ఆమె 
అనుభవించిన కష్టాలతో పోల్చుకున్నప్పుడు ఆవెం కన్‌ఫెషన్స్‌ (ఒప్పుకోళ్ళు) ను 
యథాతథంగానే పాఠకులూ స్వీకరించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష అనుభవానికి వేరే సాక్షులు 
ఉండరు. ఏ పాట ఏ రచన ఎప్పుడు ఎందుకు కట్టాలో, చేయాలో వారి ఆత్మలకు 
తెలుసు. ఆ ఆత్మావిష్కరణే ఇటీవల కొట్టాయమ్‌ నుంచి “'డి.సి.కాంటెంపరరీ సీరిస్‌? 
ఆధ్వర్యంలో వెలువడిన కమలాదాస్‌ రచనల తాజా సంకలనం "Only the Soul 
Knows How to sing". ఈ సంకలనం (స్త్రీవాదిగా కమలాదాస్‌లో వచ్చిన, వస్తున్న 
మానసిక పరిణామానికి, తాత్తిక చింతనకూ అద్దం పడుతోంది. ఒక పీడిత వర్గంగా 
భారత (స్త్రీ విద్య, ఆరోగ్య, వైవాహిక, సాంసారిక, ఉద్యోగాది రంగాలలో ఎదుర్కొంటున్న 
సమస్యలకు సాధికార శక్తిగా కమలాదాస్‌ తనను తాను ప్రతినిధిగా ఎంచుకుంటూనే 
జీవితంలో సహచరులైన పురుషుల పట్ల వహించవలసిన వైఖరిలో రావలసిన సవరణలను 
కూడా పేర్కొంటోంది- ఈ రచనల్లో! అలాంటి భావనకు ఈ సంకలనంలో (శ్రీకారం 
చుట్టిన రచన “ఓ ఉపోద్దాతం”' (AN INtrodUCtion) అన్న కవిత. నిజమైన (ప్రేమకు 
నిర్వచనంగా కమల తొలి ** ఆత్మకథి'లోనే ఇలా చెప్పుకొంది: అనేకానేక కారణాల వళ 
ఒంటరిగా జీవించవలసి వచ్చిన తనను అక్కున చేర్చుకుని లాలించి ఆదరించే వ్యక్తికోసం 
తపనపడిందావిడ. “నన్ను అతడు తన చేతుల్లోకి తీసుకొని, నా ముఖాన్ని నిమిరి, నా 
కురులను దిద్ది, నా చేతులను జోకాడి, ప్రేమతో నాలుగు అమృత వాక్కులు పలుకుతాడని 
ఆశించానం... ఆ అవుత హస్తాలతో ఒక్కసారిగా నా ఒంటరితనాన్ని 
పారదోలేస్తాడనుకొన్నా”'. కాని తనను చేరినవాడికి ఆ సంస్కారంలేదు, ఆ తాహతూలేదు. 
కాని సంప్రదాయం, ఆచారం అడుగు దాటరాదని చెప్పి తన (ప్రగతికి అడ్డుగోడలుగా 


116 


శ్రీవాదంలో కమలాదాస్‌ సరికొత్త ముద్రలు 


నిలిచినందున, (స్త్రీ పాత పాత్రలనే పోషించాలని- భార్యగా, వంటపుట్టిగా? కుట్టూ, 
అభ్రికలల్లే అమ్మిగా, పనిమునుషులతో కీచులాడే గృహిణిగా గడపాలనే తత్వాన్ని 
పోషిస్తున్నందున కమల ఎదురు తిరగవలసి వచ్చింది. కనుకనే ఆమె 1991లోనే కొత్త 
మార్గం వెతుక్కోటానికి ప్రయత్నించింది. ఈ రుంరూటం నుంచి, మానవుడు 
విధించిన శ్చంఖలాల నుంచి విడివడి ఆధ్యాత్మిక లోకంవైపునకు మళ్ళింది ("Free 
from human bondage |! turned to Krishna). ఇకనుంచి శారీరక భౌతిక 
విషయాలకు (ప్రాధాన్యం ఇవ్వడంకంటే (స్త్రీ అందుకు అతీతంగా ఎదగాలని (beyond 
the body) భావిస్తోంది కమల. అయితే అంతమాత్రాన (స్త్రీల సమస్యల పట్ల నిర్రిప్తతను 
ఆమె ససేమిరా సహించదు. ఆ విషయాన్ని కూడా ఈ సంకలనం చదివినవారికి 
అర్ధమవుతుంది. (స్త్రీ అణచివేత పట్ట, పురుషాహంకారం పట్ట నిరసనలో, (ప్రతిఘటనలో 
కమలలో* ఇసుమంత మార్పు కూడా లేదు. ధర్మాగ్రహంలో ఆవిడ మార్గరెట్‌ యోర్సినర్‌, 
లెస్సింగ్‌, నాదిని గోర్డిమీర్‌లకు ఏమీ తీసిపోదు. నోబెల్‌ బహుమతి రానక్కరలేదు, 
ఆమెలో “నోబుల్‌ ( ఉదాత్తమైన) భావాలున్నాయి. లండన్‌లో సౌత్‌ బ్యాంక్‌ సెంటర్‌ 
పాయెట్రీ సదస్సులో పాల్గొనివచ్చిన కమల దృష్టి (స్త్రీ-పురుష సంబంధాలలో వైయక్తికంగా 
వచ్చిన కొన్ని అనుభవాలు ఆధారంగా ఏర్పడిన అభిప్రాయాలను సవరించుకునే వైపుగా 
సాగుతోంది. కుటుంబ సంబంధాలలో లైంగిక విషయాలలో “వెట్టిచాకిరి ని నిరసిసూనే 
శారీరక విషయాలకు అతీతంగా కూడా (స్త్రీ ఎదిగిరావాలని కొత్తగా ప్రబోధిస్తోంది. అదే 
సమయంలో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని ఆమె తక్కువ అంచనా వేయడంలేదు. 
““ఇంట్రడక్షన్‌'” కవితలో ఆమె “నాకు రాజకీయాలు తెలియవు, కాని ఈ పాలకులెవరో 
నాకు తెలుసు” ("I dం not know polities but | know thé names of those 
in power") అనడం ద్వారా (స్త్రీలకు రాజకీయాలు అనవసరం అని భావించే 
పురువాహంకార న్ని కమల దెబ్బతీసింది! తనకు మూడు భాషలొచ్చు, రెండు భాషల్లో 
రాయగలను. కాని ఒక్క భాషలో మాత్రమే కల కనగలను అంటుంది! అందుకని తన 
భాషలో తనను మాట్టాడనివ్వాలి, సుఖదుఃఖాలు, ఇబ్బందులూ సబ్బందులూ అన్నీ 
తనకు తెలిసిన మాధ్యమంలో అయితేనే, గుండె విప్పి చెప్పుగలుగుతుంది. “కావు కావు” 
కాకిభాష ఎలాగో, గర్లన సింహం భాష ఎలాగో అలాగే తన భాషా అంటుంది (11 15 
useful 10 me as cawing is to crows or roaring to the Lion)! కనుకనే 
తన గొంతు పెకిలించుకున్న కమలాదాస్‌ ““పాపినీ నేనే, రుషిసీ నేనే, *'ప్రేమకు 


117 


ఎబికే నాహిత్యకీయాలు 


పాత్రమైనదాన్నీ నేనే. మోసపోయినదాన్నీ నేనే. నీకు లేని ఆనంద సుఖాలు నాకుండవు. 
నికులేని తలనొప్పులూ బాదరబందీలూ నాకూ ఉండవు” అని తాత్తికంగా చెబుతుంది. 


కమలాదాస్‌లో కొత్తగా మోసులెత్తుతున్న ఈ తాత్తికతకు మూలం- భక్తి 
ఉద్యమానికి నేతలైన తమిళ “సంగమ్‌' కవుల నుంచి, మధ్యయుగాల జానపద సాహిత్యం 
నుంచీ పుట్టుకొచ్చిన మలయాళ కవితా సాహితీ, దేశభక్తి ఉద్యమాలూ, మీరాబాయి, 
జానాబాయ్‌ భక్తి కవితలూ, మొక, అక్కమహాదేవి, ముద్దు పళని, సంచయ హొసన్నమ్మ 
రచనలు ఎలాగో, స్వయంగా కమల తల్లి బాలమణి అమ్మ సంప్రదాయం కూడా అదే. 
అలాగే మేనమామ నాలపట్టు నారాయణ మీనన్‌ (ప్రభావమూ ఉంది. “సంగమ్‌'' 
కావ్యరీతులు ఒకపక్క (ప్రభావితం. చేస్తుండగా దేశభక్తికి మారుపేరైన (ప్రసిద్ద ' ఆంగ్లో 
ఫైల్‌ తోరూదత్‌, దెరోజియోల జాతీయతాభావాలు మరోవైపు నుంచీ కమలను 
కదిలించాయి. కోర్నీలియా సోరాబ్దీ రచనలూ, పెకావత్‌ హుసాయిన్‌ ఊహాగానాలు, 
““భారతకోకిలి' సరోజినీ, పండిత రమాబాయ్‌ జ్ఞాపకాలూ, కృపాసత్తి యానందన్‌ 
రచనలు కూడా కమలను (ప్రభావితంచేసి ఉండవచ్చు! ఏది ఏమైనా ఈ కొత్త సంకలనంలో 
కమల శారీరక సంబంధమైన ఆధ్యాత్మిక రాజకీయాల గురించీ, శరీరాలకు అతీతంగా 
మానవ సమస్యల గురించీ మనం పట్టించుకోవాలని కోరుతోంది. అది మానవీయ 
సంబంధంగా నిర్నిబంధంగా రూపాందాలని ఆమె చెబుతుందేగాని కొందరు ఇటీవల 
(స్త్రీవాదం పేరిట ్రబోధిస్తున్నట్టు ఫెన్సింగులు లేని విశ్చంఖలతను చెప్పదు! ఈ 
మానవతాగిరి శిఖరాలను అందుకునే ప్రయత్నంలో భాగంగానే కమలాదాస్‌- కేవలం 
మగవాడినే ఆడిపోసుకునే మనస్తత్వం నుంచి బయటపడి తన సహానుభూతిని, 
ఆదరాభిమానాలను సకల తాడిత పీడిత జనావళికి అందజేయడానికి సంకల్పించింది. 
లింగభేదంలో కూడా “వర్గ” దృష్టి ఉంటుందని భావించిన కమల ఆధునిక జీవన 
పద్దతులను అనుసరించే (స్త్రీలనూ కొన్ని సంప్రదాయాలతో, తప్పుడు ఆచారాలతో 
విభేదించే (స్త్రీలనూ మతి తప్పినవారిగా ఎలా సంప్రదాయకులు భావిస్తారో విమర్శించింది. 
ఆ మాటకొస్తే (స్తీ జీవితమే ఒక పాఠ్య పుస్తకం అంటుందామె! దాని పుటలు 
మానవాళికి అనుభవ నైవేద్యాలు. తన శోధన, పరిశోధన. దగాపడిన వర్గాల స్వప్ప 
విధుల్ళ్‌కి దూసుకువెళ్ళేదాకా ముగియదని దండోరా చేస్తుంది కమల! ఆత్మదర్శనం, 
ఆత్మాదేశం ఎప్పుడు అవుతుంది? తన లోలోపల ఆలోచనలాలోకించినప్పుడు, అంతరాత్మ 
సందేశాన్ని పెడచెవిన పెట్టున ప్పుడూ! ఇతరత్రా యాత్రలు వేరు, అంతరాత్మలోకి 


118 


శ్రీవాదంలో కమలాదాస్‌ సరికొత్త ము(దలు 


సాగించే యాత్ర వేరు అని చెప్పి "064 obsession with physicality (body) is 
a mistake" అంటుంది! సంస్కృతీ ప్రగతిలో, (స్త్రీ, పురుష భేదాలను పెంచిన వర్ల 
వ్యవస్థలో, పురుషాధిక్యతా (ప్రపంచంలో స్త్రీల శరీరాలు దుష్ట సంస్కృతీ తాడిత 
ము(ద్రలను కూడా వెంట మోసుకుపోతుంచాయని చెప్పింది (Women suffer cul- 
tural scripts- whip marks of culture- in their bodies). శరీరమే అక్షరాకృతి 
దాల్ఫాలిగాని శరీరాన్ని “అత్షరాలి దర్శించడం కాదన్నది కమల నూతన సిద్దాంతం! 
అందుకే ఆమెకు సమద్దనగా ఈ సంకలనానికి ముందుమాట రాసిన కె. సచ్చిదానందన్‌ 
చెప్పినట్టుగా Identity of women's literary practice must be sought in 
the body of her writing and not the writing of her body! నేడు భారత 
స్త్రీ కేవలం దోపిడీపైన ఆధారపడిన సాంస్కృతిక నయా వలస పెత్తనం మోపుతున్న 
భారంతోపాటు, “నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ (శ్రవణంిలా ముమ్మరిస్తున్న కొన్ని 
సంప్రదాయపు ఉచ్చుల పునరుద్దరణకు జరుపుతున్న (ప్రయత్నాలను కూడా కమల 
ఏవగించుకుంటుంది. సంప్రదాయ రుగ్మతలను భరించడం పాతకాలంవారికి ఎలా సాధ్యం 
అయింది? (స్త్రీల నోళ్ళు నొక్కడంవల్లనే! “స్వరయుగాలి పునరుద్దరణ పేరుతో తగిలించే 
బంగారు సంకెళ్ళు కమలకు ఇష్టంలేదు. కమల ఫ్యూడల్‌ వ్యవష్ట శిలాక్షరాలుగా విధించిన 
నిబంధనలకు లొరగే ఘటం కాదు. కమలాదాస్‌ కన్‌ఫెషన్స్‌ (స్త్రీవాదులు ఆలోచింపద గిన 
అంశాలు. ఒక సమగ్రమైన దృష్టి అలవడడానికి తమ అంతరాత్మల పట్టనేగాక ఇతర 
నామాబికుల (ప్రయోజనాల పట్లు కూడా నిబద్దత అవసరమంటుందామె. **అనామలై 
కవితలు” (ANamali ౧౦౪౧౫౨) లో ఈ తాత్త్విక ధోరణి ఉంది. “శరీరాలకు అతీతంగా”? 
అన్న రచనలో కూడా ఇదే భావన వ్యక్తమయింది. అంతమాత్రాన ఆమె భావ (ప్రకటనా 
స్వేచ్చలేని మూగబోయిన మహిళ కాదలచుకోలేదు! సచ్చిదానందన్‌ అన్నట్టు కమల 
ఎప్పటికీ వీరనారేగాని వెన్నుచూపే వ్యక్తికాదు ("She I$ prometheus; one of the 
thieves of language with a manifesto of desire to escape being 
prisoner of hegemonic patriarchal discourse") కమలలో పరివర్తన ఎంతవరకు 
కొనసాగిందంటే- మానవాళిని (స్త్రీ- పురుష వివక్ష పేరిట నిరంతరం సంఘర్షించుకునే 
పరస్పర విరుద్ద శక్తులుగా విభజించి చూడడానికి ఇష్ట్రపడడంలేదు కనుకనే ఇప్పుడామె 
పిత్నస్వామిక వ్యవస్థనే కాదు, మాతృస్వామిక వ్యవస్టను కూడా (ప్రశ్నిస్తోంది! అయితే 
అదే సమయంలో పుక్కిటి పురాణ గాథలతో ఇక మాకు ముసుగులు తొడక_ండి”' 
అనీ (ప్రకటిస్తోంది "ANn౮Cient virus nurtured in soul" అంటూ తప్పుడు 


119 


ఎబికె సాహిత్యకీయాలు 


వారసత్వాన్ని మాత్రమే నిరసిస్తుంది. ఆమె మనస్సింకా సునిశితం కాలేదు కనుకనే 
ఇలాంటి కొన్ని వైరుధ్యాలు భావ (ప్రకటనలో చోటు చేసుకుంటున్నాయా? కమల 
టెర్రరిజానికే కాదు, సర్కారీ దౌర్లన్యకాండకూ, హింసకూ, యుద్దాలకూ వ్యతిరేకం. 
కామిగాక మోక్షగామి కాలేడని వేమన సిద్దాంతం. కమల ““వోల్ల్‌ ప్లే హౌస్‌” కవితలో 
తన వైఫల్యాలను (ప్రకటిస్తుంది: "10 be frank 1 have failed../ All | want 
now / is to take a long walk / into sea and lie there, resting..." 
అయినా, అలల రొదలకు, తాకిడికీ ఆ విష్ణుమూర్తికి దక్కని సుఖం కమలకు 
దక్కుతుందా?! జన సముద్రం నుంచి జారుకొని కేవలం సముద్రం వైపు పరుగుపెట్టేవారు 
సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కోగలరా? బాధల నుంచీ గాయాలు నిశ్శబ్దంగా 
(స్రవించే రక్తధారల నుంచీ ధైర్యసాహసాలు పుట్టుకొస్తాయని చెప్పిన కవి కమల (“0041 
age is the 0100658 silent flowing out of ౪౦౪౧౦8) గుండె నిబ్బరం 
కోల్ఫోతున్నదా? 


(ఆదివారం 5, అక్టోబరు 1997) 


120 


కలత మబ్బులూ, కన్నిటి చారికలూ 
“ఉని.” కథలు! 


““ఒరే బుద్ది గడ్డితిని నిన్ను కథ(ల్రాయమన్నాం. నువ్వింక కథ(లాయకు. నువ్వు 
కథ(ల్రాయలేవు'” అని సుబ్బారావు, ఆంజనేయులనే ఇద్దరు స్నేహితులు తమ మి(త్రుడైన 
ఓ కథకుడ్ని చీవాట్టు పెట్టారు. ఈ పోటు భరించలేని ఆ మిత్రకథకుడు అనుకున్నాడు 
తనలో తాను: “పనిమనిషి గురించీ, రిక్షావాడి గురించీ, గుమస్తా గాడి గురించీ, కథలు 
రాయమంటారేవిటి వీళ్ళు?” ఇంతకూ కథ లక్ష్యం గురించీ, కథకూ జనానికి ఉన్న 
సంబంధం గురించీ, కథకు సమాజానికి ఉన్న అనుబంధం గురించీ- నిర్వచనానికి 
మించిన ఆశయాన్ని సుబ్బారావు పా(త్ర ద్వారా వినవచ్చిన కథ ““కథ(లాయకు?*! 
జీవితం విలువ తెలిసినవాళ్ళూ, జీవిత (ప్రయోజనం తెలిసిన వాళ్ళూ ఇతివృత్తాన్ని 
బతుకునుంచి మాత్రమే చేదుకోవాలంటూ ““సుబ్బారావు” ఇలా పాఠం చెప్పాడు: 
“నువ్వు చూసిన మనిషి జీవితంలో, రంగనాథం సంసారంలో, నువ్వు విన్న రిక్షావాడి 
గోడులో గొప్పు కథలున్నాయి. నిజమైన కధలూ, జీవమున్న కథలూ (బతుకులోంచి 
పుడతాయ్‌. అంతేగాని మ ల్రైెపూలలోంచి, వెన్నెల్లోంచి, మీ ఆవిడ కళ్ళల్లోంచి పుట్టవు. 
ఇవ్వాళ కావలసింది అమర (ప్రేమలూ, (ప్రేమించినదాన్ని చివర్శో “చెల్తీ! అని పిల్ళేసి 
బావురుమని ఏడ్చే త్యాగాలూ కాదు. దేశంలో ఇవాల్లైి పరిప్టితుల్ని చూడు. కాస్త 
ఆలోచించు. నీ (బతుకు గురించేకాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళ (బతుకుల్ని కూడా 
పరిశీలించి చూడు. నువ్వు చూసింది రాయి, మసిపూసి మారేడుకాయ అనకు. నికు 
తెలియంది రాయకు. మంచి కథ రాయాలంటే కథ రాయాలన్న దురద ఒక్కటే 
చాలదు. ఏ కథ రాయాలన్నది కూడా తెలుసుకోవాలి నీకది తెలియదు. తెలీనప్పుడు 
రాయడం అనవసరం”? అన్నాడు మిత్ర కథకుడితో! రచయిత దృష్టి ఆర్థిక పరిస్టితుల 
లోతుపాతుల్ని ఆశ్రయిస్తే కథావస్తువు కమ్మెచ్చులాగినట్టు బొమ్మకట్టి కూర్చుంటుంది. 
ఆరధ్రికమం(త్రి చిదంబరం లెక్కప్రకారం దేశంలో 35 కోట్లకు పైగానే జనాభా కటిక 


121 


ఎబికె సాహిత్యకీయాలు 


దారిద్ర్యంలో నివసిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో వస్తువు కోసం రచయిత ఎవరినీ 
దేబిరించాల్సిన అవసరంలేదు. (ప్రత్యక్ష జీవితానికి (పీక్షకులుండరు, కళ్ళకు కనబడుతున్న 
జీవితాల్ని చిత్రించడానికి కలాలకు వేరే సాక్ష్యాలు ఉండవు! కనుకనే సామాజిక స్పృహ 
ఉన్న రచయితలు, కథారచయితలు తమ ఆకలి, కనీసావసరాలు తీరినా ముష్టివాళ్ళను, 
మురికిపేటలను సందర్శించి నప్పుడయినా- నిజమైన ఆకలంటే' ఏమిటో తెలుస్తుంది, 
దరిద్రమంటే ఏమిటో అర్హమవుతుంది. ఆ ““జ్ఞానోదయంి” అయిన కథారచయిత 
ఇకా ప్రకటించాడు: ** ఆ రాత్రి నాకు అన్నం సయించలేదు, నిద్ర పట్టలేదు, కన్నుమూస్తే 
ఆకలి కేకలు, ఆర్తనాదాలూ వినబడుతున్నాయి. కన్ను తెరిస్తే కన్నీటి సముద్రాలు 
కనబడుతున్నాయి. కలం పట్టుకుంటే చెయ్యి గడగడ వణుకుతోంది. తెల్లటి కాగితం 
నల్లగా మారి నన్ను వెక్కిరిస్తోంది... ఇంకేమి రాయను?.. భారతదేశం బంగారు భూమి 
అనీ, ఆంధ్రదేశం అన్నపూర్ణ అనీ ఇంకెలా రాయను? ఎయిర్‌ కండీషన్‌ గదుల గురించీ, 
ఫోమ్‌ పరుపుల గురించీ, కలలో కనబడ్డ అందగత్తె గురించీ, వెన్నెలవేడి గురించీ, మళ్రెైల 
పరిమళం గురించీ ఇంకెలా రాయను?” ఇంతకూ ఈ మాటన్నది ఎవరో కాదు- 
కడచిన ముప్పైయేళ్ళుగా తెలుగు కథాసాహిత్యంలో తలమునకలైన తన తనాన్ని 
ము(ద్రవేసుకుని, రేడియో నాటికల్లో, రూపక రచనల్లో ప్రయోగ వైచిత్రిని ప్రక్రియా 
వైవిధ్యాన్ని చూపిన సుప్రసిద్ద కథకుడు డి.వెంకట్రామయ్య. అయితే ఒక పాత్ర ద్వారా 
తన లక్ష్యాన్ని ఇలా ము(దించుకున్న వెంకట్రామయ్య ఇప్పటికీ కథ(లాయడం 
మానుకోలేదు. రాసిన కథల్ని పాఠకులు చదవడమూ మానుకోలేదు! మూాసిల్‌ "The 
Man Without Qualities" అని రాశాడు. కాని మన వెంకట్రామయ్య క్వాలిటీ 
రచయిత. వస్తు నిర్రేశంతో కథనంలో, శిల్పంలో, సంభాషణలో, వాక్య విన్యాసంలో, 
(ప్రతి పదరచనా పొందికలో- విశిష్ట కథకుడుగా ఆరితేరినవాడు. గురజాడ, చలం, 
కొడవటిగంటి, రా.వి.శ్యాస్త్రిలాంటి ఉద్దండుల రచనా ఛాయలు ఈయని కథలలో 
అలవోకగా కనిపిస్తాయెగాని- అవి ఛాయులుగానే కనిపించి వెంటనే కనువురంగై 
వెంక(టామయ్య వ్యక్తిత్వం కమ్ముకొస్తుంది. ఈయనని కథలన్నీ ప్రజా జీవనానికి 
సంబంధించినవి. ఆవేదనాభరితాలే గాని అవకాశవాద రచనలు కావు; ఆదర్శ శిఖరాలూని, 
అక్కరకురాని అక్షర తూణీరాలు కావు; ధర్మాగ్రవానికి ప్రతినిధులేగాని అధర్మ వాదనలకు 
అద్దం పట్టనవి కావు! ఒక సామాజిక (ప్రయోజనాన్ని లక్షించి కలంపట్టి కథన రంగానికి 
దిగిన రచయితగా వెంకట్రామయ్య ఈ కథల్లో కనిపిస్తాడు. ఈవర్ణ సమాజంలో, ఈ 


122 


కలత మబ్బులూ, కన్నీటి చారికలూ “డి.వి.” కథలు! 


వర్గ సమాజంలో రచయిత ఎవరి (ప్రయోజనాలు కాపాడాలో, ఆయనకి బాగా తెలుసు. 
అందుకే “టార్గెట్స్‌ ఎంపికలో అతని దృష్టి నిశితం, అభేద్యం, అతని వ్యూహం స్పష్టం, 
ఎత్తుగడ సునిశితం. “బుచ్చిబాబు స్మారక కథా కదంబం””లో మూడవ రచనగా (శ్రీ 
వేదగిరి కమ్యూనికేషన్స్‌ వెలువరించిన “డి.వెంక(టామయ్య కథలు” సంపుటిలోని 
నలబై రెండు గాథలూ దేనికదే సాటిగా ఉన్నాయి. ఏవిటీ కథల గొప్పతనం? 
ఒక్కముక్కలో- సర్వత్రా సామాజిక స్పృహే. ఉబుసుపోని దళం ఒక్కటీ కనిపించదు. 
రచయిత కేంద్రీకరణలో అంతటి సాంద్రత ఉంది. నిరసన తప్పు రాజీలేని దృష్టి. 
ఒకప్పుడు అమెరికాలో నేషనల్‌ బుక్‌ అవార్డు పొందిన “గుడ్‌బై, కొలంబస్‌” అన్న కథా 
సంపుటి రచయిత అయిన ఫిలిప్‌ రాత్‌ గురించి ముచ్చటిస్తూ రాత్‌ రచనా వైశిష్ట్యాన్ని 
గురించి హెర్మొనీలీ (1984) చెప్పిన మాటలు “డి.వి.''కి అక్షరసత్యంగా వర్తిస్తాయి: 
"..there is ferocious concentration and mental capacity; everything 


is grist for his mill, no vagueness is tolerated, differences of 
opinion are pounced on greedy, and nothing that might be useful 


is let slip..." 


వెంకట్రామయ్య కథల్లో- సంపన్నుల ఆపన్నుల, మధ్యతరగతి బతుకులు ఆయా 
వర్గ లక్షణాలకు అనుగుణంగానే సాగుతుంటాయి. మధ్యతరగతి కృ(త్రిమ మందహాసాలూ 
ఉన్నాయి. ** సలింగ్‌లేకుండా పెరిగిన ఆస్తిలాంటి బొజ్జ” రాజారావుకు తోడు కొడుకు 
పండుబాబు, (ప్రెసిడెంట్‌ రంగారావు, మునసబు రామచంద్రయ్య, కుళ్ళిన సంస్కృతికి, 
విశ్చంఖలతకు (ప్రతదినిధిగా శేషావతారం, అవినీతికి పడగలెత్తిన స్వాహావతారం, గోవు 
వేషంలో ఉన్న “పెద్దపులి రామ్మూర్తి, ఊళ్లో పెళ్ళి కుక్కలకు హడావుడి అన్నట్టుగా 
అమ్మమ్మ మరణం దేశానికే మరణంగా అట్టహాసం చేసిన మంత్రీ, అప్పనంగా వచ్చిన 
డబ్బుతో వింత పోకడలు పోయిన షావుకారు నరసింహం, పేకాటే జీవనంగా మారిన ఓ 
కృష్ణారావు, బాబాలచుట్టూ తిరగే మంత్రులూ, న్యాయమూర్తులూ, కోటీశ్వరులూ, 
వడ్డీవ్యాపారి సూరిబాబు, (గ్రామాభివృద్దికి కేటాయించిన ధనాన్ని నేతి మిఠాయిలా 
బొక్కి కూర్చున్న పంచాయితీ (ప్రెసిడెంట్‌, గ్రామకక్షలతో పళ్రైల్ని కలుషితంచేసె ప్రెసిడెంట్‌ 
రంగారావు, మున్సుబు రామచం+ద్రయ్యలు, నలుగురు భార్యలు, నాలుగు మెడలూ ఉన్న 
నలభైయేళ్ళ చినబాబూ, అ(క్రమార్దనలో భాగంగా కోట్లకు పడగలెత్తిన ధనంజయరావ్‌, 
మురహరిరావు, మరో ఎన్నికల కోసం ఎదురుచూసే ఎం. ఎల్‌ పపర[బహ్మం- దోపిడీ 
వ్యవస్టకూ, పతనమవుతున్న సంస్కృతికీ ప్రతినిధులు. కాగా మరోవైపున పిల్లల భారంతో 


123 


ఎబికె సాహిత్యకీయాలు 


సంపారాలు నెట్టుకురాలేక అసమ ఆర్థిక చట్రంలో అప్పులూ తప్పులూ చేస్తూ రోగాలు, 
రొష్టులతో తీసుకుంటున్న అసంఖ్యాక (ప్రజాబాహుళ్యానికి (ప్రతినిధులుగా మధ్యతరగతి 
బుచ్చిబాబు, సుబ్బారావు, అట్టడుగు వర్గాలకు చెందిన పోలిగాడు, అతని తండ్రి 
నారిగాడు, రంగమ్మ, పీడిస్తున్న ఆర్థిక దుస్టితిలో కాలుజారక తప్పని మాణిక్యం, ఆ 
మార్గంలో దారుణ మరణానికి గురైన వరహాలు, వ్యవసాయ కార్మికులు వీరయ్య, 
పానకాలు, సుబ్బడు, గంగరాజు, రంగి, ఎంకి లచ్చి, రిక్షావాలా రాజిగాడు- గమ్యనిద్దేశం 
కోసం కొట్టుమిట్టాడుతున్న సామాన్యులు. అంతేగాదు, గ్రామీణ వాతావరణాన్ని, పజ్జణ 
సంస్కృతిని వర్షించడంలో వెంకట్రామయ్య అత్యుక్తులకు పోకుండా అతి సహజంగా 
వ్యవహరించాడు. కటువైన సంభాషణతో పాటు అతి పటువైన చమత్కారమూ 
చొప్పించాడు. గ్రామ కక్షలు ఎలా (ప్రగతి నిరోధకాలో “వెలుగును మింగిన చీకటిలో 
చూపాడు. మార్కెట్‌ ఎకానమిలో దారిద్ర్యం ఎలా పెరుగుతుందో చెప్పక చెబుతూ 
విలువలు పతనమై కునారిల్లిపోతున్న సాంఘిక పరిస్థితులపట్ల్ట, పేదల దైన్యం పట్ట 
ఇకనెంత మాత్రం ఉపేక్ష వహించడానికి వీల్లేదన్న హెచ్చరిక “ముగింపు మీరే చెప్పండి”! 
చలం ప్రభావమని పూర్తిగా చెప్పలేంగాని గురజాడలా “(స్త్రీల కన్నీటి గాథలకు కారణాలు 
నాకు తెలుసు, వారికి వకాల్తా వహిస్తానని చెప్పగల దమ్ములున్న కథకుడు వెంక(ట్రామయ్య. 
పెళ్ళి చేసుకొని మోసగించే వాడొకడు, ప్రేమించి కూడా కట్నాల కోసం తపనపడే 
వాడింకొకడు. కోరుకున్నవాడు “నేనున్నానని ధైర్యం చెప్పలేక “'నా కులం, నా ఆస్తి, నా 
గౌరవం, నాకొచ్చే కట్నం ఎలా వదులుకుంటాను” అని మనిషిని గాక “మనీని 
పెళ్ళిచేసుకోవాలనుకున్నందున- అందం, చదువూ చొరవా, ఉద్యోగం ఉండీ 
మోసపోయింది ఒక శ్యామల. భార్యను కురూపిగా భావించిన ఒక వెధవకు పరిస్థితులు 
వికటించిన కారణంగా కేవలం అందం పేరిట వేశ్యగా మారింది ఒక “శకుంతలి. 
అయినా “వేశ్య'కీ నీతి ఉందని నిరూపించిన గురజాడ వారి మధురవాణి శకుంతలకు 
ఆదర్శమై బేరానికి మించి డబ్బిచ్చి మగాడికి తిరిగి ఆ డబ్బు ఇచ్చేసి నీతి బోధించింది! 
కేవలం పరిచయమైనా, పెంచుకున్న స్నేహమైనా నీతి నీతేనని నిరూపించింది! పెళ్ళిలేకుండా 
బిడ్డల్ని కన్న తల్టులకూ, వారికి పుట్టిన పిల్లలకూ సమాజంలో గౌరవ స్టానం ఉండాలని 
నివ్లేశించిన అంతర్జాతీయ మహిళా సంవత్సరానికి కానుకగా అందిచవచ్చిన జ్ఞాపిక- 
““రేపటి కథ”. మాతృత్వంపై మమకారం సులోచన జీవితాన్ని దుర్భరం చేసిన ఘట్టం 
ఆది. ఈ సమాజంలో love-triangleలో ఉన్న అమ్మాయిలూ ఉన్నారు, మోసాల 


124 


కలత మబ్బులూ, కన్నీటి చారికలూ “*డి.వి.”* కథలు! 


చౌరస్తాలలో ఇరుక్కుపోయిన వారూ ఉన్నారు. జర్మన్‌ సినిమా ““మలీనా*లో ముప్పేట 
ప్రేమలో చిక్కుపడిపోయిన ఒక అమ్మాయి "| write about the essence of fire 
with my burnt hand" అంటుంది. అలాంటి ధైర్యవంతులయిన మహిళలూ 
ఉన్నారు మనకు. 


అంతేగాదు, ఈ దేశంలో పెళ్ళిళ్ళు కూడా, ఆ చేసుకునే వాళ్ళకోసం కాక 
ఇంకెవరికోసమో జరగడాన్ని వెంకట్రామయ్య నిరసిస్తాడు. బతుకు భారం వల్ల కుటుంబ 
బాధ్యతల కోసం, కట్నం కోసం, డబ్బుకోసమే- పెళ్ళిళ్ళు చేసుకోవడాలు చూస్తున్న 
వెంకట్రామయ్య ఈ దేశంలో మగాడి కోరికలూ సరదాలూ తీరడానికుండే అవకాశాలు 
ఆడదాని కోరికలూ, సరదాలూ తీరడానికి ఉండవని తెగేసి చెప్పాడు! అలాగే, ఫెమినిస్టు 
పరిధిలోనే అవసరమైన హెచ్చరికలూ ఉన్నాయి. బాధ్యతల స్పృహలేకుండా వయసు 
కట్టలు తెగిన నదిలా పొంగులు వారినప్పుడు కుటుంబాలకు వచ్చే కష్టనష్థాలను కనిపెట్టే 
మెలగాల్సిన అవసరాన్ని గుర్తింపచేసే మందలింపులూ ఉన్నాయి. పరిచయస్తుడ్ని వదలలేని 
రాజ్యం (““నిన్నటి వెన్నెల?) ఆ పరిచయస్తుడి మనస్సును కనిపెట్టలేకపోయింది! భర్త 
గుమస్తా కోటీశ్వ(ర్రావు రాజ్యానికి నచ్చకపోవచ్చు, కాని రాజ్యం పెళ్ళి తర్వాత కూడా 
ఆమెపై మమకారం వదళ్లేని రాజ్యం పరిచయస్తుడు తాను చేసుకున్న “భార్యా నాకు 
పాతబడిపోయింది'” ని అవసరం తప్పు సుఖమనేది దొరకడంలేదనీ వదరడాన్ని రచయిత 
ఎలా సమర్ధించాడో అర్ధం కావడంలేదు! ఒకచోట రాజ్యానికి జరిగిన అన్యాయానికి, 
మరోచోట పరిచయస్తుడు చేసిన అన్యాయం సమాధానమూ కాదు, పరిష్కారమూ 
కాదు, సమరనీయమూా కాదు! కాపురం కుదరనప్పుడున్న రాచమార్గం విడాకులు- ఆ 
మార్గం విడిచి అడ్డదారుల్లో ఆలోచనలకు రచయితలు ఉప్పు అందించడం అరాచక 
ప్రవృత్తికి ఆహ్వానం! తల్లిపాలకూ, పౌష్టికాహారానికీ ఉన్న సంబంధాన్ని నిగ్గుతేల్చిన రచన 
“బియ్యం”. ఒక తెలివైన వాడు మోసకారిగా కూడా ఎలా వ్యవహరించగలడో '““సావిత్రి?' ని 
మోసం చేసిన గాథ ““పైరుగాలి”'. సుప్రీమ్‌ కోర్టు అత్యాచారానికి (““రేప్‌*) విస్త్పతార్థంలో 
చెప్పిన నిర్వచనాన్ని (భార్య ఇష్టపడని సందర్భాల్లో భర్త బలవంతం కూడా నేరమేనని) 
పాపులరైజ్‌ చేయాల్సిన అవసరాన్ని గుర్తింపచేసే రచన, “ది రేప్‌”. “అవినీతి కథి' లోని 
కృష్ణమూర్తిలాంటి అనుమాన పిశాచులూ, (స్త్రీ అంటే చులకనగా, కేవలం భోగ్యవస్తువుగా 
భావించే భడవారాయుళ్ళు సమాజంలో ఉన్నంతకాలం- (స్త్రీల సంరక్షణ సమాజం 
బాధ్యతగానే భావించాలని వెంకట్రామయ్య కథల సారాంశం అత్య నిర్వచనలో కూడా 


125 


ఎబికె సాహిత్యకీయాలు 


ఎంతో నమత: రచనవల్లనే సమాజాన్ని బాగుచేయొచ్చుననీ, దేశాన్ని ఉద్దరించవచ్చుననీ 
నేను అనుకోవడంలేదు. కాని-(ప్రజల్లో అధిక సంఖ్యాకుల మేలుకోరే వ్యవస్థని 
ఏర్పరచుకోడానికి అవసరమైన అవగాహననీ, చైతన్యాన్నీ పాఠకుల్లో కలిగించడానికి సాహిత్యం 
ఒక సాధనంగా చేతనైన వాడిచేతిలో ఆయుధంగా ఉపకరిస్తుందని వెంకట్రామయ్య 
విశ్వాసం. కనుకనే ఆయన తన కథల్ని ఆ(్రంగానూ, అభ్యుదయకరంగానూ, 
ఆవేశంతోనూ, ధర్మా(గహంతోనూ ఎంతో పటుత్వంగా మలిచాడు. అల్పాక్షరాలతో 
అనల్ఫార్జాన్ని చూపించాడు. వస్తువునూ, శిల్హాన్నీ సమపాళ్ళలో నడిపి రసరమ్యంగా 
దిద్దితీరాడు. కనుకే హౌస్‌మాన్‌ రచనల గురించి జూన్‌ స్పారో అన్నట్టుగా "It 15 
classical and it is romantic, it is simple and it is sophisticated; it 
is derivative and it is original". కనుకనే మంచి కథల్ని అందరూ చదవాలి, 
కనీసం చదవడానికి ప్రయత్నించాలి. సాహిత్య సృష్టి సంస్కృతీ వర్రనం కోసం. ప్రజల 
ఆలోచనకు, అది (ప్రోద్బలం చేసే సమర్రనీయమైన ఉద్యమాలకు చేదోడు వాదోడు 
కాగలిగిందే సాహిత్యం. అందుకే (ఫెంచి పౌరుడుగా ఉన్న (ప్రసిద్ద రుమేనియన్‌ రచయిత 
యూజినీ అయొనెస్కో ఆనలేదూ: “Literature can help people... people 
who do not read are brutes" అని! 


(ఆదివారం 28, సెస్టెంబరు 1997) 


126 


మనసులు ఇరుకైనవేళ మీ తోడు - నీడ 
రజని, సునీత! 


“తెలుగు నేల నిలిచి వెలుగు సన్నని తీగ సోగమెరుపు రేక సాగసు...”* అని 
ఒక కవి అంటే- 


“ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్ప్సించినన్‌'” అని మరో 
ఉద్రండుడన్నాడు! 


ఆ వెలుగులు, ఆ మెరుపులు, ఆ సౌగసులు మగవారి సొత్తు కాదు, ఆకాశంలో 
సగం తమదని దండోరా వేసి సర్వత్రా విస్తరిస్తున్న మహిళా చైతన్యానికి అభినవ (ప్రతీకలుగా, 
అభ్యుదయ గాములుగా కఠోర సత్యాలనునిర్మొహమాటంగా నిండు మనస్సుతో ప్రమాద 
సూచికలుగా ఎగరేస్తున్న కవులు సునీత, రజని. ఈ ఇరువురు ఇటీవల వెలువరించిన 
వజ్రసమానమైన కవితా సంపుటాలు “అన్వేషి? (సునీత), “'ఎర్ర జాబిళ్ల ఎరీనా 
(రజని) చూడ్డానికి (స్త్రీవాద కవితలు అనిపించినా, వారి అంతరంగ మధనాన్ని ఆర్ధం 
చేసుకోటానికి జండర్‌ అడ్డురానక్కరలేదు. ఎందుకంటే పురుషాధిక్య సమాజంలో (స్త్రీల 
కన్నీటి గాథలకు హేతువులు వెదికి (స్త్రీకి వకాల్తా పట్టిన గురజాడ అప్పారావు నుంచి 
గుడిపాటి వెంకటాచలం దాకా చెప్పిన పాఠాలు మరిచిపోని వాళ్ళంతా ఈ రెండు కవితా 
సంపుటాలను మహిళా ఉద్యమ దీపశిఖలుగా, వారి హక్కుల ప(త్రంగా భావించుకోవచ్చు. 
భాషలో, భావంలో తొ(ట్రుబాటులేని కవితలవి. రావులపల్లి సునీత, పాటిబండ్ల రజని- 
సమాజ పరిశీలన నిశితం, దృష్టి ప్రయోజనకరం, వ్యక్తీకరణ కళాత్మకం. (స్త్రీ సమస్యలను 
దోపిడీ వ్యవష్ట స్వరూప స్వభావాల నుంచి పరిశీలించడంలో సునీత, రజని కనబరచిన 
తెంపు, తెగువ: బహుధా మెచ్చుకోదగింది. కర్తవ్య దీక్ష తప్పు కాలుష్యంలేని మనస్సులు, 
ధిక్కారాన్ని సహించని ధిషణ, రచనా దక్షత, తోటి (స్త్రీల అనుభవాలు, స్వీయానుభవాలు 
దికూూచిగా నడిచిన ఇతివృత్తాలు, ఆచరణకు తగిన అణకువ- వీరి కవితా వస్తువులకు 


127 


ఎబిఠె సాహిత్యతీయాలు 


మణిభూషణాలు. వస్తువైవిధ్యంతోపాటు, తాము దర్శించే నవ్య మానవ సమాజాన్ని 
బ్‌"మ్మకట్ట చూపగల వారి ఊహల, వ్యూహాల ఇంద్రధనస్సు, సరికొత్త ఉపమాన, 
ఉపమేయాలతో కూడిన కవన ర్వురి అడుగడుగునా వున మనస్సులను కదిపి 
కుదుపుతాయి. ఈ ఇరువురి కవితల్లో ఆలోచన, ఆవేదన, ఆవేశం సమవాళ్ళలో 
దూసుకుపోయాయి. రజని, సునీతలవి దేబిరింపు చూపులు కావు, డేగచూపులు. 
ఉన్న సమాజ పరిస్థితుల పట్టు ఉత్తి ఆగ్రహం కాదు, ధర్మాగ్రహంతో కూడిన ఆశాభావాన్ని 
టానికా ఎక్కించి, మహిళా చైతన్యాన్ని ఉద్యమశక్తిగా నిలపడం ఈ సంపుటాలలో 

రజని, సునీతల (ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. నేడు సాంఘిక, అర్ధిక, రాజకీయ 
రంగాలలో సామాజికులు భరిస్తు స్తున్న కల్మషొన్ని, దౌర్హన్యాన్ని, అరాచకాన్ని, దోపిడీని, 
నిస్తేజాన్ని, మహిళలపట్ట అత్యాచారాలను, సంఘ వ్యతిరేక శక్తిగా రూపాంతరం 
పాందుతున్న మతోన్మాదాన్ని, ఎంతసేపూ “'రాంక్‌లో ఎదగడం తప్పు కనీసం గాలిపటం 
ఎగరేయడమైనా నేర్పని* చుట్టు చూపులేని తల్లిదండ్రులను, విద్యావ్యవస్థను, స్త్రీని 
వంటింటి కుందేలుగానే అట్టిపెట్టి పనిభారం నుంచి ఆదివారం కూడా తప్పించలేని 
వ్యవష్టను రజని, సునీత ఎండగట్టారు. “కన్నీరు నాదైనప్పుడు కాఠిన్యం మాత్రం 
నాదెందుకు కాకూడది'న్న వీరి ప్రశ్నకు ఇంకా సమాధానం రావలిసే ఉంది! మానని 
గాయాలు సాక్షిగా అంతరంగంలో జ్వలిస్తున్న అందరం ఒక్కటన్న నినాదంతో ఈ 
కవయి(త్రులు చేసిన పని- పురుష ద్వేషం పెంచడంకాదు, కేవలం (ప్రకృతి పురుషుల 
మధ్య ఏ సమన్వయం కోసం మన “సాంఖ్యం” (మన దర్శనాలలో ఇదొకటి) తపనపడిందో 
ఆ సమన్వయాన్ని గౌరవప్రదంగా సాధించడానికి చేసిన ప్రయత్నం. ఈ మేధోయజ్ఞంలో 
రజని, సునీతలు ప్రపంచ మహిళా ఉద్యమకారులుగా, స్టిత(ప్రజ్ఞాలుగా, ఉద్దీపకులుగా, 
బాధ్యతగల ప్రబోధకులుగా తమ తనాన్ని నిరూపించుకున్న ఊల్‌స్ట్రోన్‌ (క్రాఫ్ట్‌, వర్జీనియా 
ఉల్ఫ్‌, ఎమ్మాగోల్డ్‌మన్‌లకు దగ్గరబంధువులవుతారు! వీరు ఎవరి కలల్నీ చెడగొల్టురు, 
కళ్ళను పీకరు. తమ ఆశలను, ఆశయాలను ఎందుకు పురుషాధిక్య సమాజం గౌరవించదు, 
చేయూతనివ్వదు అన్నదే వారి ఆవేదన. రజని, సునీతల నిశిత దృష్టిలో (ప్రకృతి 
ఆరాధన కూడా ఒక విలువైన వస్తువు; బిడ్డ మనస్సు కలుషరహితంగా ఉండాలని కోరే 
తర్తీ సమాజం పరిసరాలు కూడా కాలుష్యానికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. 
ఆ ఆరాధన ఇరువురిలోనూ ఉంది. అంతేగాదు, బాధాచిత్రాలతోపాటు అద్భుత భావ 
చిత్రాలూ ఉన్నాయి. ఒకరు గుండెలు రగిలించే నిజాల నిప్పుసెగలు చూపితే మరొకరు 


128 


మనసులు ఇరుకైనవేళ మీ తోడు - నీడ రజని, సునీత। 


మనస్సు చితి ధూపంలో అస్పష్ట చిత్రాలు, గీయడం చూపారు. ఒకచోట కులికే 
మరుమళథ్లైల కమ్మదనం గుబాళిస్తే, వేరౌకచోట. మరణమందార గుచ్చాలు శుభాకాంక్షలు 
తెలుపుతాయి! ఒకరి కలం గారాలు పోతున్న కోయిలతో రాగాలు పలికిస్తే, మరొకరి 
కలం గాయపు గాలాలకు చిక్కిన గంటల్ని పేరుస్తూపోతుంది. ఒకరి దృష్టి రసస్పప్టికి 
మనళ్ళక్తిని ధారపోసే కౌశికుల్ని కీర్తిస్తే, వేరొకరి చూపు కడలికి కుంకుమ అద్దిన కల్లోల 
సూరీళ్ళను చూపిస్తుంది. జౌండాలు నుదురు చిట్టింపులుగా/ ఎజెండాలు పెదవి 
బిగింపులుగా సాగే/ నిరసన (ప్రదర్శనలు ఇందులో చూడొచ్చు! అహంకారాన్నే 
ఆత్మాభినమానమనుకునే వాళ్ళకు సరిపడా చీవాట్లు రజనీ, సునీతలు పెట్టారు! సమాజ 
పరిణామాన్ని గమనించక “అంధ గంధం పూసుకు తిరగే వాజమ్మలను, ఆదర్శ 
దాంపత్యాల ముసుగులో మార్జాల దాంపత్యాలు సాగిస్తున్న కుహనా సంస్కృతినీ 
నిరసించారు. అదే సమయంలో మూడుపూవులకు ఆరుకాయల ఆశలు చెట్టు పెంచడం 
ఎలాగో నేర్పారు! (పేమ పేరిట నాలుగు గోడల మధ్య ము్టత్వాన్నీ మానవతను చిదిమివేసే 
శాడిస్టుల బతుకుల్నీ తూర్పారబట్టారు; (పీమనిచ్చిన (ప్రీమవచ్చును, (పేమ నిలిపిన 
(పేమ నిలుచును అన్న గురజాడ వారసులుగా రజని, సునీతలు ఇందులో తగిన పాఠాలు 
చెప్పారు. తొడపాశాలు పెట్టారు, నీతి వచనాల అవసరం ఎంత ఉందో నిరూపించారు. 


లైంగిక విషయాలలో, జండర్‌ వివక్షలో దాపరికంలేకుండా పారదర్శకంగా, 
కొన్ని సందర్భాల్గొ కుండబద్దలు కొట్టినట్టు ఈ ఇరువురు కవయిత్రులు అభిప్రాయ 
ప్రకటన చేయగలిగారు. ఈ విషయంలో (ప్రపంచ కవయిటత్రులలో (ప్రసిద్దులైన ఆఫఫ్రా 
బెన్‌కు, హాస్యంలో వ్యంగ్య వైభీవంలో ఆన్‌ఫించ్‌, అద్భుత ఊహాపోహలలో పదచిత్రాలలో 
మార్గరెట్‌ కెవిండిషిలకు మనీ రజని, సునీతా దగ్గరగా వస్తారు. (స్త్రీలో కళాత్మకత, 
మేధస్సు వికాసం పొందడం అవసరం అన్నది వర్తీనియా ఉల్స్‌. అయితే అది *“ఆర్థిక 
దాస్యం నుంచి విమోచని” ద్వారానే సాధ్యమని తేల్చి చెప్పింది. చిలకమర్తి ఆశించిన 
విద్యలన్నీ వారికి కరతలామలకం అయ్యేది అప్పుడే మరి! ఈ దృష్ట్యానే వర్ణీనియా ఉల్ఫ్‌ 
మహిళా చైతన్యాన్ని పెంచడంకోసం “తనకంటూ ఓ స్టానంా (Room of her 
own") అన్న రచన చేసింది. ఈ విషయాన్ని ఇంకాస్త విస్తరిస్తూ ఒక సందర్భంగా 
కవయి(త్రులు కరోల్‌ కాస్మాన్‌, జాన్‌ కెఫీ, కాత్తీన్‌ వీవర్‌లు ఇలా అభిప్రాయపడ్డారు: 
“ఈరోజుకీ మహిళామూర్తులకు, కళాకారులకు వారి కళాఖండాల (ప్రదర్శనకూ, సాధారణ 
మహిళ ఒక పరిపూర్ణ కళాకారిణిగా ఎదిగిరావడానికి ఆ కళను అంగీకరించడానికి 


129 


ఎదబిక నాహత్యకీయాలు 


ఆమెకు ఆర్థిక సాంఘిక, మానసికమైన దడులూ, మడులూ అడ్డువసూనే ఉన్నాయి?” 
("Women poets"). గంజాయివనంలో తులసిమొక్కలా కాకుండా మహిళా చైతన్యం 
ఏపుగా ఎదిగి విస్తరించడానికి ఈ కనీసపు గ్యారంటీ అవసరం కాదా? అంతేగాదు, 
రజని, సునీతలు (ప్రేమ పారవశ్యానికి, వె(ర్రిబాగులతనానికి హద్దులు తెలిసినవారు, 
శాసించగలవారూ. ఈ విషయంలో 12వ శతాబ్దపు కన్నడ కవయిత్రి మహాదేవి అక్క, 
స్వీడిష్‌ కవి మేరియా వైన్‌ల రచనలతో వీరి కవితలను పోల్చుకోవచ్చు. మహాదేవి అక్క 
( ఎ.కెరామానుజన్‌ ఆంగ్లానువాదం) దృష్టిలో సమాజంలో ఏది మంచో ఏది చెడో 
తెలుసుకోగలి గిన జ్ఞానం వచ్చేదాకా ఎలా జాగరూకులై ఉండాలో చెప్పింది. ఏ ప్రలోభాలు 


ఆకర్షిస్తాయో హెచ్చరించింది: "Till yంu have earned/ knowledge of good 
and evil It is/ lusts body/ site of rage/ ambush of greed/ house of 


passion/ fence of pride/ mask of envy"! ఈ అ(ప్రమత్తతను రజని, సునీతలు 
తమ కవితలలో పెంచి పోషించారు; ప్రేమ పెరగడానికి చోటివ్వమన్నారు, దౌర్హన్యంతో 
మానవతను పెంచలేమన్నారు. స్నేహం (ప్రధానం, శరీరం రెండో పక్షం అన్నారు. 
రజని- “స్నేహ ధర్మంకాక శరీర ధర్మాలే గుర్చుకొచ్చే నీ వెనుక/ శతాబ్దం దూరం 
శాశ్వతంగా .మిగిలిపోతుందన్న''ప్పుడు సందేశం సుస్పష్టం అలాగే సునీత వోట్ల 
రాజకీయాల్ని గురించి ముచ్చటిస్తూ వాగ్దానాల విందులు కురిపించే రాజకీయుల జబిత్తులను 
బహిర్గతం చేసినప్పుడు 20వ శతాబ్దం తొలి దశాబ్దంలో మహిళా ఉద్యమ నాయకురాలుగా 
దూసుకువచ్చిన ఎమ్మా గోల్డ్‌మాన్‌ (1911) మహిళా విమోచనలో వోటు హక్కుక్తున్న 
పరిమితులు స్పష్టం చేస్తూ చేసిన (ప్రకటన గుర్తుకొస్తుంది. ఎమ్మా ఇలా అంది: “వోటు 
హక్కూ, అందరికీ సమాన పౌరహక్కులూ మంచి డిమాండ్లే కావొచ్చు. కాని మహిళలకు 
నిజమైన విమోచన ఎన్నికల ద్వారాగానీ, కోర్టుల ద్వారాగానీ (ప్రారంభంకాదు. మహిళ 
ఆత్మలో, ఆమె మనోమందిరంలో అది (ప్రారంభంకావాలి”'! ఈ సత్యాన్ని రజని ఎంత 
బలంగా ఆవిష్మరించిందో చూడండి: “కోకిలా, నాయకుడూ ఒజ్బలానే లేరూ?/ 
కాకులలోనే పెరిగి కూత నేర్పుతో కోకిలా/ (ప్రజలలోనే తిరిగి వోటు నేర్పుతో లీడరూ/ 
కావలసినంతవరకూ మౌనంగా మెలిగి/ కాలం తీరాక గొంతుమార్చేస్తారు!'' అలాగే 
సునీత కూడా జీవించే హక్కును కాలరాస్తున్న అనివార్య క్షణాల మధ్య తప్ప ఎప్పటికీ, 
మరెప్పటికీ నేను యుద్దవ్యతిరేకినేనని చాటటం (స్ర్రీ- పురుషుల మధ్య ఉండవలసిన, 
పోషించుకోవలసిన సదవగాహనకు, వాత్సల్యానికి ప్రతీకూ భావించాలి. కాపలాగా వేసుకున్న 


ఇవ్‌ 
కంచె కాస్తా నును వతు పంటుకు దిక్తైవరు? అలాగే చిరుమనస్తులను మలచవలసిన 
మ న్‌! 


130 


మనసులు ఇరుకైనవేళ మీ తోడు - నీడ రజని, సునీత! 


బడిపంతులే చిన్నారి వయస్సును కాటేసినప్పుడు రజని స్పందన విషప్పుచ్చెలకు విరుగుడు: 
““అయ్యవారూ! ఆడపిల్లల కోసం మీ సిలబస్‌ కొంచెం మార్చండి/ తరతరాల యోధుల 
కథలోపాటు/ తమనుతాము కాపాడుకోవటం కూడా నేర్పండి! / రాణీ మల్లమ్మ కథవద్ధు- 
రమీజాబీ పాఠం చెప్పుండి/ మాంచాల పద్యాల బదులు- మాయాత్యాగి గాథ చెప్పుండి/ 
కప్పును కబళించే పాముల్ని గురించేకాక- కను'పాపిల్నే కాటేసే రెప్పల విపరీతాన్నికూడా/ 
ఒప్పులకుప్ప వయస్సప్పట్నుంచే హెచ్చరించండి””! (స్త్రీ-పురుషుల సమాహారం ఈ 
సమాజం. ఒకే బొంగుకు ఇరువురూ రెండు రూపాలన్నాడు తత్వవేత్త. అవగాహన 
ఉంటే “అర్థం చెవాకురిటా జీవితం ఆనందడోలిక, ద్వేషం, విద్వేషం వల్ల జీవితం, 
లోకవృత్తం దుర్గభభి ఈ సత్యాన్ని ఇరుపక్షాలూ గుర్తించాలి. ఆ గుర్తింపు ఒక పక్షాన 
లేదు కనుకనే కవయిత్రి చాటవలసి వస్తోంది: “* ఇప్పుడు నేనొంటరికాదు/ ధరిత్రి 
ఈనినట్టు/ దుఃఖం, ఉద్వేగం, ఉద్రేకం/ సమూహమై, చైతన్యమై, జ్ఞానమై అంతటా 
నేనై”అంటూ భరోసా చెప్పుకోవలసి వస్తోంది! జన్మపరంగా అందరికీ వచ్చిన 
జరామరణాలతోపాటు జండర్‌ ((స్త్రీ, పురుష పరంగా వచ్చిన జాడ్యాల శిలువల్ని 
కూడా మోస్తున్న అమ్మలకు ఇప్పటికైనా రిలీఫ్‌ ఇవ్వడం అమానుషం కాదా అని రజని, 
సునీతల (ప్రశ్న. జవాబుకోసం ఎంతకాలం వారి నిరీక్షణ? 


(ఆదివారం 9, మార్చి 1997) 


131 


సకలభాషా సంస్కృతుల సంగమ స్థలం! 


(అెయురాలు మరణింప 

ప్రియుడు కట్టించె 

కన్నీటి కలపోతగా 

తాజమహలు! 

జవరాలి (ప్రేమకై 

యువరాజు నిర్మించె 

పన్నీటి కాన్కగ 

భాగ్యనగరమ్ము! 

అది పాతికేళ్ళనాటి మాట. సకల భాషా సంస్కృతీ వాహినులకు వారధిగా, 

ఉత్తర దక్షిణ సంస్కృతీ సంగమంగా, మతసామరస్యానికి ముఖద్వారంగా పేరెన్నికగన్న 
కుతుబ్‌ షాహీల నాటి “భాగ్యనగరం? (హైదరాబాద్‌) గురించి, ఒక సామాన్య తెలుగు 
నర్తకి ప్రణయగాథ గురించి ఒక మహానగరాన్ని (ప్రపంచానికి అంకితం చేయడం గురించి 
నార్హ చిరంజీవి రచించిన రసవత్తర శృంగార నాటకంలోని పాదాలివి. భాగ్యనగరానికి 
నాలుగువందల ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పి, ఇటీవల ఉత్సవాలు తలపెట్టారు. ఈ 
సందర్భాన్ని పురస్కరించుకుని పురాచరిత్రలోని వెలుగునీడలను తడుముతూ ఎన్నో 
పుస్తకాలొచ్చాయి. వాటిపై వ్యాఖ్యలూ విమర్శలు కూడా ఎన్నో వచ్చాయి. కాని ఇటీవల 
కాలంలో పాలనా సామర్ర్యంలో, పౌరసేవలో, సంఘ సంస్కరణలో, పాండిత్యంలో, 
రచనా వైభవంలో, అన్నింటికీ మించి తాడిత పీడిత ప్రజాబంధుగా, హైదరాబాద్‌ జిల్లా 
మొదటి కల్ట్టర్‌గా రాణకెక్కిన కె.చం(ద్రయ్య రాసిన హైదరాబాద్‌ చరిత్ర (Hyderabad: 
400 Glorious Years") ఆయన స్వప్న కలశం. విశిష్ట పరిశోధన ఫలితం. ఇప్పుడు 
చంద్రయ్య మన మధ్య లేకపోవచ్చు. కాని భాగ్యనగరం చరిత్ర రచన కోసం, సుందరమైన 
ఉర్వూ చేవ్రాతల చరిత్ర కోసం ఆయన చేసిన పరిశోధన, సేకరించిన సామాగ్రి, పడిన 


132 


సకలభాషా సంస్కృతుల సంగమ స్థలం! 


కష్టం అసామాన్యం అని చెప్పాలి. సాంఘిక , సమస్యలు, (ప్రజల కడగండ్లు, జాతీయ 
సమైక్యత, మతసామరస్యం- అడుగడుగునా చంద్రయ్య మనస్సును ఊగించి శాసించిన 
అంశాలు. సాలార్‌జంగ్‌ మ్యూజియం (ఫ్రండ్స్‌ * సర్కిల్‌ విశిష్ట సభ్యునిగా, మౌలానా 
అబుల్‌ కలామ్‌ గ్రంథాలయ పరిశోధన సంస్థ సభ్యునిగా సేవలందించిన చంద్రయ్య 
ఇస్లామిక్‌ కాలిగ్రఫీ గురించి, అందుకు భారతీయులు ఇచ్చిన చేయూత గురించీ ఆలిఘడ్‌ 
యూనివర్సిటీలో అనేకసార్టు ఉపన్యాసాలిచ్చిన మేధావి. శతపుష్పు సమర్పణంగా, 
$మర్చనంగా సాగిన చంద్రయ్య రచనలో ఏ ఒక్ష_దానినీ విస్మరించరాని వంద అధ్యాయాలు 
ఉన్నాయి. ఇది కేవలం తారీఖులు, దస్తావేజుల మతలబుకాదు, కేవల రాచరికాల 
చరి(త్రకాదు, ప్రణయ గాథలతోపాటు, ప్రజల బాధలు, కన్నీటి గాథలూ జమిలిగా 
నడిపించిన నగర చరిత్ర : మధ్యయుగాల నుంచి ఈమధ్యకాలం దాకా భాగ్యనగర 
చరిత్ర ఎన్ని మలుపులు తిరిగిందీ ఇందులో లిఖితమై ఉంది. 16వ శతాబ్దం రాజకీయంగా, 
సాంఘికంగా, వుతపరంగా దక్షిణభారతంలో, ముఖ్యంగా దక్కన్‌లో ఎన్నెన్నో 
పరిణామాలకు కారణమైంది, ఢిల్లీ నవాబులకు (ప్రతికూలంగా స్వతంత్ర రాజ్యాలుగా 
ఏర్పడిన బహమనీ, విజయనగరం రాజ్యాల పతనానంతర పరిణామాల మధ్య ఆంధ్రజాతి 
పతాకం తిరిగి గోలుకొండలో ్రతిష్టించడానికి దోహదం చేసిన సన్నివేశాల సమాహారం 
ఈ రచన. చెప్పుకోడానికే 400 సంవత్సరాల చరిత్రగాని, ఇందులో తొలి రెండువందల 
ఏళ్ళే భాగ్యనగర వైభవానికి నిజమైన నిలువుటద్దం అని చెబితే అబద్రమూకాదు, 
అతిశయోక్తికాదు. ఎందుకంటే, తొలి 200 సంవత్సరాలు (16-17 శతాబ్దాలు) 
కుతుబ్‌షాహీల పరిపాలనా కాలమే ఒక మేరకు స్వర్ణయుగం. ఆనాడు వెలసిందే భాగ్యనగరం- 
హైదరాబాద్‌. తెలుగులు సంళోషించిన కాలమూ (ప్రజలు సహకరించిన కాలమూ అదే. 
కాని ఆ తరువాతి రెండువందల ఏళ్ళ చరిత్ర అసఫ్‌జాహీ వంశీయుల పాలనలో 
అలుముకుపోయిన అంధయుగానికి (ప్రతీక. దక్కన్‌లో ఆంధ్ర సంస్కృతికి, తెలుగు 
భాషకు ఈ వంశీయులు ఇచ్చిన విలువ “సున్ని, కాకపోతే నామమా(త్రం! ఇరువాగుల 
వారూ ముఫ్రిములే అయినా మొగలాయి చక్రవర్తి కౌరంగజేబును ప్రతిఘటించడానికి 
నడుం కట్టి గోల్కొండ వైభవ ప్రాభవాలను, ఈ [ప్రాంతం సమైక్యతా శిబిరాన్నీ కాపాడడానికి 
(ప్రయత్నించిన వాళ్ళు కుతుబ్‌సాహీలుకాగా, జౌరంగజేబు పంచన చేరి సుబేదార్జుగా 
మారి చరిత్ర హీనులయిన వాళ్ళు అసఫ్‌జాహీలు. ఇక ఏడవ నిజామ్‌గా మీర్‌ ఉస్మాన్‌ 
అలీఖాన్‌ హయాము అంతకన్నా తీసికట్టుగా మారింది కుతుబ్‌షాహీలు నిర్మించిన 


133 


ఎబికె సాహిత్యకీయాలు 


సంఘీభావ సౌధాన్ని కూల్చడంలో వీరు ప్రధాన పాత్ర వహించారు. రజాకార్ల దోపిడీలు, 
హత్యలు, స్టానిక (ప్రజలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా ఏళ్ళతరబడి సాగాయి. ఇది 
తెలంగాణా (ప్రజలను మూగనోము విడిచి త్యాగ సంస్కృతివైపు కంకణం కట్టుడానికి 
ప్రోద్బలం చేసింది; గ్రంథాలయోద్యమం, ఆం(ధ్రోద్యమం ఇందుకు తోడ్పడ్డాయి; 
మాతృభాషలో వికాసం తెలుగుల జన్మహక్కుగా మారింది. కవి దాశరథి మాటల్లో 
“తీగలను తెంపి అగ్నిలో దింపిని నైజామును లొంగదీసి కోటి రత్నాలవీణ మీటిన 
తెలంగాణా తన మగటిమిని నిరూపించుకుంది; మోదుగుపూలు పుట్టుకిచ్చాయి, చిల్రర 
దేవుళ్ళను తరిమికొట్టాయి; జ్ఞానపథం జనపదాన్ని ఆశ్రయించింది. వైశాల్యంలో మైసూర్‌, 
గ్వాలియర్‌లకు మూడురెట్టు అధికంగా, నేపాల్‌, కాశ్మీర్‌లకు సమ ఉజ్జీగా ఎదుగుతూ 
వచ్చిన భాగ్యనగరం భిన్న భాషా సంస్కృతులకు నిలయంగా ఎలా రూపుదిద్దుకుంటూ 
వచ్చిందీ ఈ (గంథంలో రసవత్తర వ్యాఖ్యానం ద్వారా చంద్రయ్య చెప్పారు. ఈ సమష్టి 
సంస్కృతీ వారసత్వానికి చేదోడు వాదోడు అయినవారు ఒకరా, ఇద్దరా! పఠాన్టు, ఆష్టాన్లు, 
టర్కులు, పర్షియను, కద్రీలు, కాయస్తలు, తెలుగులు, అరబ్బులు, సిక్కులు, మరాఠాలు, 
రాజపుత్రులు. ఇలా ఎందరో భిన్న సంస్కృతీ మహా(స్రవంతిని సువర్ణ సాగరంలా 
దిద్దితీరారు! చరిత్రలో ఎన్నో నగరాలు వెలిశాయి, మరెన్నో పట్టణాలు పుట్టాయి. కాని 
కోహినూర్‌ వజ్రంలా జగజ్జేగీయమానంగా చెక్కుచెదరకుండా నేటికీ తన తనాన్ని 
నిలుపుకొంటూ వచ్చిన సుందర నగరం హైదరాబాద్‌. ఈ నాలుగు వందల సంవత్సరాల 
భాగ్యనగర్‌ చరిత్రను, ఆయా కాలాల్లో నగర (ప్రజల జీవనాన్ని, కాల(ప్రవాహాన్నీ, 
పర్యాటనకు వచ్చిన (ప్రసిద్ద చరి(త్రకారులైన ఏనుగుల వీరాస్వామి, నిజాముద్దీన్‌, ఫెరిస్తా, 
టవెర్నీర్‌ ఎలా వర్ణించిందీ సోదాహరణంగా చంద్రయ్య ఇందులో (ప్రస్తావించారు. 
మధ్యయుగాల్లో నిరంకుశ (ప్రభువులు, పూడ్యల్‌ (ప్రభువులు, పాలకవర్గాలుగా ప్రజాధనాన్ని 
ఎలా కొల్లగొట్టిందీ, ఈ దోపిడీలో హిందూ- ముఫ్రిం పాలకుల మధ్య భేదం లేదనీ 
చంద్రయ్య సమర్రనియమైన సమన్వయం చెప్పారు. అయితే కొందరు చెపుతున్నట్టు 
అసఫ్‌ జాహీ నిజాములు ఏడుగురు కారనీ పదిమంది అనీ ఇందులో స్పష్టమవుతుంది. 
ఈ పదిమందికీ తొట్టతొలుత జౌరంగాబాద్‌ ఎలా రాజధానిగా ఉన్నదీ ఆసక్తికరమైన 
కథనం ఉంది;, తెలంగాణా, మరాట్వాడా, కర్నాటక (ప్రాంతాలు బ్రిటిష్‌ వాళ్ళతో, (ఫెంచి 
వాళ్ళతో నిజాముల తగాదాల వల్ల ఎలా నలిగిపోయ 'యో చెప్పారు. మొత్తం ఆనాటి 
చరిత్రలో కులీ కుతుబ్‌షాల (ఇబ్రహీం, సుల్తాన్‌ మహ్మద్‌) పాలనకే చంద్రయ్య పెద్దపీట 


134 


సకలభాషా సంస్కృతుల సంగమ స్థలం! 


వేశారు. పర్షియన్‌ తోపాటు తెలుగుభాషను గౌరవించి తెలుగువారికి (ప్రియమైన 
““ఇభరముడు””గా మల్కిభరాముడుగా కుతుబ్‌షాలు ఎలా (ప్రశస్తిలోకి వచ్చింది చెప్పారు. 


ఇరువురు కుతుబ్‌షాహీలు హిందూ (స్త్రీలనే ( ఇబ్రహీం 'భగీరథిని, సుల్తొన్‌ 
మహ్మద్‌ ఖులీ “భాగమతిిసీ) ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు; జిజియా పన్నును 
రద్దుచేశారు ఆలయ భూములు, క్షే(త్రాలపై పన్ను తొలగించారు; తానీషా చరిత్రము, 
అక్కన్న మాదన్నలను పదవుల నుంచి తొలగించ నిరాకరించినప్తుడు కుతుబ్‌షాహీల 
మీద కారాలు నూరిన జౌరంగజేబు ధాప్టీకం గుట్టును చంద్రయ్య కలం విప్పి చెప్పింది; 
కుతుబ్‌షాహీ వంశస్టుల హత్యతో గోల్కొండ చరిత్ర ఎలా మారిందీ చెప్పారు. మూసినా 
డాగని మూసీ చరిత్రను, చెప్పినా తరగని సామాన్య (ప్రజల గుండె చప్పుళ్ళనూ ఇందులో 
వినవచ్చు; హైదరాబాద్‌ సెక్యులర్‌ సంస్కృతికి గొడుగుపట్టిన సూఫీ (ప్రవక్తల చరిత్ర 
ఇందులో ఒక హైలైట్‌ ఇంగ్లండ్‌కు ఒకప్పుడు సెయింట్‌ జార్హి ఎలాగో, ఢిర్ర్తీకి నిజాముద్దీన్‌ 
ఎలాగో- మధ్యయుగ భాగ్యనగరానికి సూఫీ (ప్రవక్తలు అలాంటివాళ్లు, సామరస్య (ప్రవక్తలు. 
ఈ (ప్రభావంవల్లనే కుతుబ్‌షాహీలు అక్కన్న మాదన్నలనేకాదు, గోపన్న, వెంకన్న, దర్శి 
లింగన్నలాంటి తెలుగు అధికారులను తమలో ఇముడ్చుకోగలిగారు; ఈ (ప్రభావం 
ఫలితంగానే మాదన్న సోదరులు కుతుబ్‌షాహీలకు అండగా కౌరంగజేబును 
ప్రతిఘటించడానికి దక్కన్‌ పాలకులను దండిగా 'సమీకరించేందుకు వురాఠా 
ఛ(త్రపతిశివాజీతో రాయబారాలు నడపగలిగారని మరవరాదు. అంతేగాదు, చంద్రయ్య 
రచన- ఆనాటి సమాజంలో (స్త్రీల స్టితిగతులు ఎలా ఉండేవో చూపుతుంది; సాంఘిక 
జీవనంలోనేగాదు, మత విషయాలలో రాజకీయాలలో వారి పాత్రను ఇందులో 
వివరించారు. కదిరీపతి (కడప) “సుక సప్తతి? కావ్యం ద్వారా కుతుబ్‌షాహీల కాలంలో 
గ్రామీణ జీవితం ఎలా ఉందో తెలుసుకోవచ్చు; నాడు మెక్కాతివాసీలు, సిరాజ్‌ చాకులు, 
కాశ్మీర్‌ శా(ఫ్రాన్‌, మలయాళం చందినీ, ఇండోనీషియా పోకచెక్కలు ఎలా కొల్లలుగా 
తెలంగాణా అంగళ్ళను ముంచెత్తాయో మనకు తెలుస్తుంది. అరేబియా కోస్తా పట్టుణాలతో 
తెలంగాణా వర్తక వ్యాపారాలు ఎలా నిర్వహించుకుందీ తెలుస్తుంది; అలోగే హైదరాబాద్‌ 
చరిత్రలో నిజాం (ప్రభువులు, రాజూ రఘునాథ్‌దాస్‌ పాత్ర, సాలార్‌జంస్స్‌, పాయిగా 
(ప్రభువుల పాత్ర, (బ్రిటిష్‌ రెసిడెంట్టు, రెసిడెంట్‌ కిర్క్‌ పా(ట్రిక్‌ ప్రణయ గాథలు 
ఇందులో ఉన్నాయి; హైదరాబాద్‌ కరెన్సీపైన ““92*' అంకెకు ఉన్న (ప్రాధాన్యం గురించి, 
పేపర్‌ కరెన్సీ (ప్రవేశం గురించి ఆసక్తికరమైన వివరాలున్నాయి; అంతేగాదు, (ప్రజల 


135 


ఎబికె సాహీత్యకీయాలు 


బాగోగులు పట్టించుకోకపోయినా విలాస జీవితాల మధ్య అసఫ్‌ జాహీలు (ప్రవేశపెట్టిన 
మొగల్‌, ఇండో-సార్ఫెనిక్‌, సార్భెనిక్‌- రాజస్థానీ వాస్తుశిల్చ కళారీతుల గురించిన వివరాలూ 
ఉన్నాయి; వివేకానంద, గాంధీ, అంబేద్కర్‌ల నగర సందర్శన, హైదరాబాద్‌ దర్గాలపై 
కుష్వంత్‌సింగ్‌ పడ్కర్‌ల పరిశీలన, ఆర్యసమాజ కార్యకలాపాలు, హైదరాబాద్‌లో 
కులనాయకుల పాత్ర (ప్రస్తావనలు ఇందులో ఇమిడాయి; సంస్థాన చరిత్రలో- ఈ నగర 
చరిత్రలో (ప్రతీ దశలోనూ మతసామరస్యానిదే పైచేయి అనడానికి వీలులేదు. ముఖ్యంగా 
మూడవ నిజాం అయిన *“*సోకందర్‌ జా” హయాము నుంచీ అడపాదడపాగానైనా 
మతతగాదాలు, కొట్టాటలు జరుగుతూనే వచ్చాయనీ, అయితే నాటి (ప్రధాన తగాధాలన్నీ 
హిందూ-ముఫ్రింల మధ్యకంటే ముస్తింలలోని సున్నీ-షియా తెగల మధ్యనే తరచుగా 
జరోగేవనీ చంద్రయ్య రచన నమోదు చేసింది. ఆయా కాలాలకు చెందిన ఘట్టాల 
ఛాయాచిత్రాలు ఎన్నో ఇందులో ఉన్నాయి; నిజాం మీర్‌ మహబూబ్‌ ఆలీఖాన్‌కు 
సుప్రసిద్ద అధికార ఛాయాగ్రాహకుడైన రాజా దీనదయాళ్‌ కెమెరాలో బంధించిన నగర 
వైభవ దృశ్యాలు ఈ చరిత్రకు (ప్రత్యేకాలంకారాలు! భారత తొలి రోదసీ యా త్రీకుడైన 
రాకేషశర్మ, “'అగ్ని'” మిసైల్‌ అగ్నిహోత్రుడైన డ్మాక్లర్‌ అబుల్‌కలామ్‌, కేంద్ర (ప్రణాళికా 
సంఘం సభ్యుడైన అబీద్‌ హుస్సేన్‌ల పుట్టినిబ్బు భాగ్యనగరం కావడం ఎవరికి గర్వకారణం 
కాదు? గవర్నర్‌ గిరీలు చెలాయించిన సరోజినీనాయుడు, పద్మజానాయుడు, చెన్నారెడ్డి - 
హైదరాబాద్‌ వనవాటికలో ఎది గివచ్చిన ఉద్దండులంటే గర్వించని వారెవరు? విజయనగరం 
రాజధానిగా హంపి, బహ్మనీల రాజధానులుగా గుల్చర్లా, బీదర్‌లు కేవలం చారిత్రిక 
ప్లలాలుగానో, జిల్టా కేంద్ర కార్యాలయాలుగానో మిగిలిపోవలసివచ్చింది; లేదా పర్యాటక 
కేంద్రాలుగానే సరిపెట్టుకోవలసి వచ్చింది; కాని హైదరాబాద్‌ నగరం- 17వ శతాబ్దంలో 
మొగలాయీసేనల దండయాత్రను తట్టుకొని, తేరుకొని పునరుజ్జీవనం పొంది చరిత్రలో 
తిరిగి నేటిదాకా తన వైభవాన్ని నిలబెట్టుకొంది; రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా రాజసం 
చెలాయిస్తోంది. అసలు నగర నిర్మాతలు కుతుబ్‌షాహీలు కారు, ఆలోచనే వారిది, 
ఆకారం కల్పించిన వాస్తుశిల్పి కోర్చూజర్‌ (Courbousier) అని మరవరాదు! సౌధభారం 
పునాదికి తెలుస్తుంది; నగర నిర్మాణ, పునర్నిర్మాణ భారం రాళ్ళిత్తే కూలీలకు తెలుస్తుంది! 


(ఆగివారం 23, మార్చి 1997) 


136 


““ భువనాలు కవనాలు పొంగిపొర్షిన వేళ)” 
సాహితీ భారతి? 


అవి ఒళ్ళు జలదరించిన ఘడియలు, జలదరించి కళవళించిన దినాలు, అతడు 
శంఖం నినదిస్తే చాలు, ఆ కళ్ళు ఆదేశిస్తేచాలు, ఆ చూపుడు వేలు ఆజ్ఞాపిస్తే చాలు, ఆ 
గొంత గర్హిస్తే చాలు, ఆ తనువు కదిలివస్తే చాలు, ఆ అడుగు ముందడ్లూూ సాగితే చాలు- 
(ప్రతి భారతీయుడూ ఒక వీరభద్రుడయ్యాడు, ఒక (ప్రళయ భీకర స్వరూపుడయ్యాడు, 
రణొన్మత్తుడయ్యాడు, తానే ఒక విలయవుయ్యాడు; బలిపీఠం ఎక్కడానికి 
మారుమాటాడకుండా స్వచ్చందంగానే ముందుకు ఉరికిన రోజులవి. యావద్చారతానికి 
ఆ స్ఫూర్తినిచ్చినవాడు గాంధీజీ. దేశభక్తులంతా ఎవరికితోచిన రీతిలో వారు 
““భరతవూతి*కు హారతులు పట్టారు. పరదేశ పరిపాలనా దాస్యశ్ళంఖలాలను 
మాత్రమేకాదు, స్వేచ్చా స్వాతంత్రాలు కోరుతున్న కవులూ, రచయితలూ కూడ 
సా(మాజ్యవాదులు రూపొందించిన చట్టాలు విధించిన సాహితీ శ్చంఖలాలను తెగతెంచుకుని 
ముందుకు దూకిన సుముహూర్తాలవి. నేడు పిదపబుద్దులు పుట్టి కొమ్మలూ, రెమ్మలూ 
తొడ్గుగుతున్నాయిగాని, ఆనాడు సకల వర్ణాలవారు, అఖిల వర్గాలవారూ, సర్వమతాలవారూ 
ఏకతాటిమీద నడిచి భారతజాతి విమోచనే [కైక లక్ష్యంగా స్వాతంత్ర్య రథాన్ని లాగినవారే. 
అందుకే ఓ కవి కుమారుడన్నాడు: “జీర్ణపర్ణ కుటీర సంక్తీడ్ల దేశ/ చిర నివాసిని 
దారిద్ర్య శిధిలవాణి/ గగనవాణిగ మార్మోగె కడల కడల/ అతని సందర్శనోత్సుక 
మావహించి”*! అప్పటికే స్వరాజ్య రథానికి తాలి పూజలు సిద్దంచేసిన మహనీయులు 
“స్వరాజ్యం నా జన్మహక్క_ని'” చాటి “వందేమాతరం”? మనకందించిన బాలగంగాధర 
తిలక్‌, బంకించంద్ర చటర్డీ! పరతం(త్రత నుంచి ఇలా 'స్వాతంత్ర్యం పొందాలని 
తహతహలాడి సమర నినాదాలతో ప్రాణత్యాగాలతో పునీతమైన దేశాలు ఎన్నెన్నో, కవులూ, 
కళాకారులు మరెందరెందరో! పరాయు సంస్కృతీ ప్రభావం నుంచి దేశీయ సంస్కృతిని 
కాపాడడంలో రాజకీయోద్యమాలతోపాటు సాహితీ సమరాంగణంలో (ప్రజావాక్కులై 


137 


బబితె నాహీత్యకీయాలు 


సంస్కృతీ ఉద్యమాలు నిర్వహించిన వారిలో ముఖ్యులు రవీం(ద్రనాథ్‌ టాగోర్‌, డాక్టర్‌ 
డుబోయ్‌; అంతేగాదు, జాతుల జాన్నత్యాన్ని చాటడంలో ప్రపంచ సాహిత్యంలో వారితో 
సమ ఉజ్జీలుగా చెప్పదగిన మరికొందరు సి.ఎల్‌ఆర్‌. జేమ్స్‌, పాబ్లో నెరూడా, (ఫ్రాంజ్‌ 
ఫానన్‌, కా(బ్రాల్‌. జాతీయోద్యమంలో ఆశావాదానికి యేట్స్‌ మహాకవి ప్రాధాన్యమిస్తూ 
"You set fire to lifelyou made what is yours" అన్నాడు. ఆ త్రాణను, 
ఆధీరతను (ప్రతివాడూ పాందాలన్నాడు. తాను పాడే పాటతో శృతి కలిపి అందుకున్న 
వాళ్ళూ పునర్దన్మ ఎత్తుతూనే ఉంటారనీ, ఈ (ప్రపంచం ఆ ధీరమతులతో పార్తిపాంగుతూ 
ఉంటుందనీ అన్నాడు. ప్రజా బాహుళ్య్ళంతో ఈ మమేకత ఎలా సాధ్యమయింది? 
ప్రజలకూ కవికీ మధ్య ఎప్పుడూ అప్రకటితమైన ఓ సంధి పత్రం నడుస్తూ ఉంటుందని 
ఎడ్వర్డ్‌ సయిద్‌ అంటాడు (The poetic calling develops out of a pact between 
people and poet - “Culture and Impenalsm") అది విదేశీ ప్రభుత్వంగానీ, 
స్వదేశీ ప్రభుత్వంగానీ - విజ్ఞానశాస్త్ర, కళా సంస్కృతీ వైభవంపైనే రాజ్య పునాదులు 
భద్రంగా ఉండగలవన్నాడు విలియమ్‌ బ్రేక్‌. ఈ సందర్భంగా స్పానిష (ప్రజలకు అంతర్యుద్ద 
సయమంలో ఓ సుహృల్లేఖ రాస్తూ సుప్రసిద్ద కవి లూయీ అరగాన్‌ ఈ యుద్దానికి 
(ప్రజలు కారకులు కారు, ఇది మనం కోరుకున్నదీకాదు, ఈ సంగతి ఇంగ్లాండ్‌ కార్మిక 
వర్గానికి చాటిచెప్పుండి. కాని ఒకవేళ ఫాసిస్థులు మరోసారి బార్సిలోనాపై బారలు చాచి 
పెత్తనం చేయబోయినా వాళ్ళు మనుషుల్ని కాదు శిధిలాలను మాత్రమే ఏలవలసి 
వస్తుంది, పనిచేయడానికి కార్మికశక్తి కలికానిక్కూడా ఉండదన్నాడు! డిలన థామస్‌, 
హెర్బర్ట్‌ రీడ్‌, క్రిస్తోఫర్‌ కాడ్వెల్‌ డబ్బు. హెచ్‌. ఆడెన్‌, లూకాసీ అంతర్యుద్దంలో 
చిక్కుకున్న స్పానిష్‌ ప్రజలకు అండదండలుగా తమ గుండె గొంతులు కలిపారు. ఆ 


సమయంలోనే నెరూడా (ప్రజలో సమర స్ఫూర్తిని కీర్తిస్తూ 1౧61 ౧౧౦౮౪౧8 are shaping 
the dry powder ready for action ... from so many bodies an invincible life 


15౭5" అని చాటాడు! అలా వీరంతా దేశాల చరిత్రలను మలచడంలో, త్యాగాలకు 
దీటైన మలుపు ఇవ్వడానికి చేదోడు వాదోడయా$రు (We ౧౮౪1 94100 history to its 
final course' అన్నాడు కార్న్‌ ఫోర్ట్‌)! అణగారిన (ప్రజల గురించి నిత్యం ఆలోచించి 
ప్రబోధ రచనలు అందించిన (ప్రసిద్ద నీగ్రో కవి, చరిత్రకారుడైన డాక్టర్‌ డూబోయ్‌ 
పోరాటాల మధ్య ఎన్నడూ కుంగిపోనివాడు, ఓటమితత్వాన్ని దరిచేరనివ్వనివాడు ("O 


Lord, keep me from sinking. down") 


138 


““భువనాలు కవనాలు పొంగిపొర్లిన పేళి" సాహితీ భారతి! 


అలాగే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఉద్యమ స్ఫూర్తితో వెలసిన సాహిత్యానికి 
(ప్రత్యేక చరిత్ర ఉంది. పాటలు, పద్యాలు, నాటికా నాటకాలు, (ప్రచార సాధనాలుగా 
వెలువడిన జాతీయ గీతాలకు ఆనాటి కవులకు, రచయితలకూ వస్తువు- 
జాతీయోద్యమమూ, ఆ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన వేయిన్నొక్క శాఖలూ. 
జాతీయజెండా, తిలక్‌ స్వరాజ్యనిధి, తిలక్‌ నిర్యాణం, రాజకీయాలలో గాందీ (ప్రవేశం, 
సహాయ నిరాకరణోద్యమం (అసహాయోద్యమం), రాట్నం, ఖద్దరు వస్త్రధారణ, 
మద్యపాన నిషేధం, హరిజనోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, రౌలత్‌ చట్టం, స్వాతంత్ర్య 
సమరం, గాంధీ దివ్యస్మృతి- ఇత్యాదులన్నీ రచయితలకు వస్తువులయ్యాయి. ఇతర 
వేంధావులందరిలానే పెక్కువుంది కవులూ, రచయితలూ, కళాకారులూ 
జాతీయోద్యమంతో (ప్రత్యక్క పరోక్ష సంబంధాలలో ఉన్నవారేనని మరవరాదు. వీరి 
పాత్ర జ్ఞప్తికి వచ్చినపుడం తవుతవు దేశాలలోని వివెరాచనోద్యవరాలలో, 
సంస్కరణోద్యమాలలో వోల్తేర్‌, కార్టైల్స్‌ గోర్కి, మయకొవస్కీల పాత్ర గుర్తుకువస్తుంది 
(బ్రిటిష్‌ పాలనకు, దోపిడీకి వ్యతిరేకంగా నీలిమందు రైతులు సాగించిన వీరోచిత పోరాటాన్ని 
దీనబంధుమి[త్ర *“*నీల్‌ దర్పణ్‌ నాటకం ద్వారా చిత్రించాడు. ఈశ్వరచంద్ర 
విద్యాసాగరుడు విద్యా సంస్కరణల్లో భాగంగా వలస పాలనలో విద్యకు పట్టిన దుర్గతిని 
గుర్తెరిగి బాలబాలికలకు బెంగాల్‌లో ““వర్గపరిచయి', “బోధోదయా, “కథామాలాను 
అందించాడు. ఆ ఊపుతో తదనంతర దశలో దేశవ్యాపితంగానే మాతృభాషల వికాసానికి 
స్పూర్తి కలిగింది. అలాగే బుందేల్‌ఖండ్‌ (ప్రాంతంలో (యు.పి.) హిందూ- ముస్తిమ్‌ 
పేద రైతులంతా (బ్రిటిష్‌ పాలనా దోపిళ్ళపైన నానాసాహెబ్‌, పేక్‌దల్డాల నాయకత్వాన 
తిరుగుబాటు చేశారు. ఆనాడు బహుళ ప్రచారం పొందిన పాటల్లో ఒకటి: “కాళ్ళ 
కింద నేల, నింగిపైన అల్హా/ మా ఆశ అంతా షేక్‌దలా'' (Below is the earth, 
above Allan our hope is in Shak Dalla)!!! అసలీ జాతీయ గీతాలకు 
ఇండియాలో తొలి సంకలనకర్త ద్వారకానాథ్‌గంగోపాధ్యాయ అని చెప్పవచ్చు. 1857 
(ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంతో ఈ సంకలన ప్రయత్నం జరిగిందని కొందరి అంచనా. 
రాజపుత్ర వీరుల గురించి రంగలాల్‌ బందోపాధ్యాయ పాపులర్‌ గీతాలను సంకలనం 
చేశాడు. స్వేచ్చ లేకుండా బతుకులేదని చాటాడు (“In the lack of freedom 
who wishes to stay alive; 0, Who wishes to stay alive")! మీర్జాగాలిబ్‌ 
దేశభక్తి గీతాలు అందిస్తే, బంకించం[ద్రుడు ““వందేమాతరం'', టాగోర్‌ “జనగణమన 


139 


ఎబికె సాహీత్యకీయాలు 


అందించారు. అయితే ఇక్కడొక సత్యాన్ని చెప్పితీరాలి. మన గురజాడ అప్పారావు 
రాసినీ*దేశభక్తి* గేయం జాతీయంగానే గాదు, అంతర్జాతీయంగానూ సర్వకాలాలకు 
సమాన ధర్మంతో నిలవగలిగిన శక్తికలదని మరవరాదు. ఆసేతు సీతాచలం కదలబారిన 
జాతీయోద్యమంలో తెలుగు కవులు సహా పలు (ప్రాంతాల రచయితలు ఉద్యమ గీతాలు 
అల్లారు. వంగ విభజనతో నిప్పు రగిలింది. జలియన్‌వాలాబాగ్‌ దురంతాలతో కనువిప్పు 
కలిగింది. తెలుగునాట బలిజేపల్లి, దువ్వూరి, జాషువా, తుమ్మల, త్రిపురనేని, చెళ్ళపిళ్ళ, 
గడియారం, మధునాపంతుల, మాధవపెద్ది, వెంక(టామానాయుడు, విశ్వనాథ, 
బసవరాజు, మంగిపూడి, కొడాలి ఆంజనేయులు, అబభూరి, దాశరథి, వానమామలై, 
కాళోజీ, వేలూరు శివరామశాస్త్రి, కాటూరి, (శ్రీశీ, చిలకమర్తి- ఇలా ఎందరో కవులు 
జాతీయతా స్ఫూర్తిని పాఠకులలో కలిగించారు. 


గరిమెళ్ళ “మా కొద్దీ తెల్లదొరతనం'” అన్న పాటతో తెలుగు నేలను ఒక 
కొలిక్కి తెచ్చాడు. 1921 నాటికే అసహాయోద్యమానికి అండదండలుగా గళమెత్తిన 
వైతాళికులు చిలకమర్తి, రాయషప్రోలు, చెన్నాప్రగడ, మంగిపూడి. “భరత ఖండంబు 
చక్కని పాడియావు”” రచనతో చిలకమర్తి మేలుకొలుపులు చెప్పాడు, చెరసాలలను 
వరచం[ద్రశాలలుగానూ, అరదండాలను (సంకెళ్ళను) విరిదండలుగానూ మలిచాడు! 
““కారాగారాలను కైలాసంగా మార్చుకోమన్నాడు! రాయప్రోలు రాష్ట్రగానంతో జాతి 
నిండు గౌరవాన్ని కాపాడాడు. దేవులపల్లి భారతమాతను దివ్యధా(త్రిగానూ, “జయజయ 
శత సహస్ర నారీ హృదయనే(త్రి'గానూ దిద్దితీర్పాడు. దువ్వూరి ఒకవైపు నుంచి 
“శారద శు వియత్తల పధమున/ సంచరించు భారతమాతి* రథాన్ని ఆవాహనం 
చేస్తే, జాషువా ఇంకొకవైపు నుంచి చీలికలొద్దు ““ఐకమత్యంబు గల్లి నిన్ననుభవించు 
కొరత పూరించు మాకు” అని వేడుకొన్నాడు. జాతీయ సమైక్యతా శక్తిగా జండాను 
జాతీయస్థాయిలో శ్యాంలాల్‌గుప్త పార్ట్యద్‌ ““రుండా ఊంఛా రహే హమారా” అని 
నినదిస్తున్న సమయంలో ఇటు తెలుగునాట “జండా ఎత్తర, జాతికి ముక్తిరి” అంటూ 
కవులు చెలరేగారు. సాహస త్యాగాలకు, శాంతి సత్యాలకు, ఆత్మవిశ్వాసాలకు, జాదార్య 
భావాలకు (ప్రతీకగా ఉన్న జాతీయ పతాకను కవులు ““ఆడనీరా యెగిరి- ఆడనీరా విప్పి 
హాయిగా” అని కీర్తించారు. ఒకవైపున దాశరథి ““నవోష్ట రక్తధా/రా జలసిన్‌, పాద 
కమల ద్వయ శోభి మనోజ్ఞ దేహ రేఖా” అంటూ భారతిని కీర్తించగా ఇంకొకవైపు 
నుంచి బాపిరాజు గాంధీని హిమాలయ శిఖరంతో పోలుతూ “హిమాలయోత్తుంగ 


140 


*“* భువనాలు కవనాలు పొంగిపొర్లిన వళి సాహిత్‌ భారతి! 


శృంగం నీ (బ్రదుకు/ ఉమాపతీ నృత్యరంగం'” అంటూ నినదించాడు. విదేశీ వస్త్ర, 
బహిష్కరణోద్యమంలో, స్వదేశీ ఉద్యమ ఉధృతిలో బసవరాజు“సిగ్గులేదా నీకు శరము 
లేదా/ అన్నమైనా లేక బీదలల్లాడుతుంటేను/ సీతాకోక చిలుకలాగ సీమ గుడ్డ/ కట్టి తిరుగ 
సిగ్గు లేదా?” అంటూ ఎగతాళి పట్టించాడు. కరుణశ్రీ “పరాధీన భారతదేశంలో” 
నిరాధార నిర్భాగ్య (ప్రజలకు/ తరతరాల నరనరాల కెక్కించే' శక్తినివ్వమని కోరగా, 
త్రిపురనేని “వీరగంధము తెచ్చినారము, వీరుడెవడో తెల్పుడీ” అని ఉడికించాడు. 
ఒకమూల నుంచి మధునాపంతుల “'సత్యసంధునకున్‌ హరిచందనంబు/ న్యాయ మార్గెక 
పరునకు వందనంబు'' పలికితే, ఉమర్‌ ఆలీషా కవి ఇంకో తట్టునుంచి “హిందూ 
ముసల్మాను లేక మైనారన్న/గాంధీ మహాత్ముని కతన గాదె'” అని చాటాడు. ఒక కవి 
““నిమ్నజాతుల నెత్తుమోయి వారు/ నీరసించిన యెడల నికనీకు గోయి" అని ఎలుగెత్తి 
చాటగా, వెన్నెలకంటి “ ఏకులు కావలెనా? దాస్యపు మోకులు కావలెనా! / కదురులు 
కావలెనా? కొరడా బెదురులు కావలెనా?” తేల్చుకోమని చెప్పాడు. గాంధీ హత్య వార్త 
విని జ్ఞానానంద కవి ఇంక ““వినుపించునే విశ్వమును దన్వు నవ్య భారత వర్ష నిర్మాత 
రమ్యవాక్కు.'' అని విలపించాడు! ఈ మాటలు విన్నప్పుడు ఒక ఆంగ్రకవి “Ur 
breathing is the blast, the bullet, and the final sky" అన్న మాటలు జప్తికొన్తాయి. 
బహుశా అందుకే మాటలకు బాటలు మలిచే శక్తీ, బీటలు కొట్టే శక్తీ ఉందంటారు 
పెద్దలు. ఉద్యమ స్పూర్తి అనేది ఉరవడిలో ఉన్న నదిలాంటిది. అది కరకట్టులనేకాదు, 
నదీ ముఖద్వారాల రఠక్షణలేర్సాటు చేసుకున్న అసలు కట్టలను కూడా తెంచుకుపొతాయి. 
జాతీయోద్యమాలు, స్వాతంత్ర్య సమరాలు అంతశక్తి కలవి, వాటికి ఉద్దీపనగా ఉండే 


గీతాలూ, సంగీతాలూ అంతే శక్తికలవీ. కనుకనే కవి డబ్బ్యు.హెచ్‌.ఆడెన్‌ అంటాడు: 
"Reshuffie the alphabet and order the guns/ To discharge their shells into 


the doubtful ear"! అలా “వ్యరమాలిను మార్చడం, భావ విప్టవానికి ప్రోది చేయడం 
ఉద్యమాలకు మాకత్రమే, (ప్రజా ఉద్యమాలకు మాకత్రమే తెలిసిన విద్య అని 
మరిచిపోరాదు! 


(ఆదివారం 17, ఆగస్టు 1997) 


141 


(స్రువోద సాహిత్యానికి శోభాడే సరికొత్త కాన్క! 


సత్యం క్షర్టకఠోరంగా ఉంటుంది. భారత (స్త్రీవాద సాహిత్యంలో ఒక కమలాదాస్‌, 
ఒక శోభాడే వాదనలు కూడా కొందరికి దుర్చరంగానే ఉంటాయి. కాని జీవితాన్ని ఎలా 
కాదనలేమో, దానిని అంటిపెట్టుకుని వ్యక్తులు గడించే జీవితానుభవాలను కళ్ళు మూసుకుని 
తోసిపుచ్చలేము. అక్కడక్కడా (స్త్రీవాదం అతివేలంగా, అతివాదంగా అనిపించవచ్చుగాని 
పితృస్వామిక వ్యవప్టలో, (శ్రమ దోపిడీపై ఆధారపడిన పెట్టుబడి వ్యవస్టలో, విద్య, 
వైద్యం, (పెవులు, పెళ్ళిళ్ళూ, మాటావుంతీ - అన్ని వ్యాపార నాగరికతలో 
భాగమైపోతున్నాయి కనుకనే సమాజంలోని ప్రతీవర్షమూ తమ హక్కుల గురించి 
చైతన్యం పాందవలసిన అవసరం వచ్చింది. పురుషాధిక్య సమాజంలో (స్త్రీకి ఈ (ప్రత్యేకత 
మరింత అవసరమవుతోంది. స్ట్రార్‌డస్ట్‌, సాసైటీ, సెలిబ్రిటీ మాగజ్జైన్లతో భారతీయ 
పత్రికా లోకంలోకి వేగాతివేగంగావిరుచుకుపడిన శోభాడే పురుషుల్ని కవ్వించి వారి 
మనస్సుల్లో కల్లోల తరంగాలను, గుండెల్లో సూపర్‌ఫాస్ట్‌ రైళ్ళను పరుగెత్తించడంలో 
విజయవంతమైన రచయిత్రి! (స్రావాదులకూ, ప్ర్రేవాద సాహిత్యాభిలాషులకూ- 
ఒక్కముక్కలో మహిళా లోకానికి వకాల్తా పట్టగల ఒక గుడిపాటి వెంకటాచలమో లేదా 
సుప్రసిద్ద (ఫ్రెంచి ఫెమినిస్ట్‌ సిమన్‌ ది బోవిర్‌లాంటివాళ్ళో ఇప్పుడు లేరన్న బెంగ 
అవసరంలేదు. ఎందుకంటే (స్త్రీ-పురుష సంబంధాలపై తాజాగా శోభాడే రాసిన 
““సర్రైవింగ్‌ మెనొ' అన్న (గ్రంధం సరికొత్త ఉప్పెన, సిమన్‌ దిబోవిర్‌ (“సెకండ్‌ 
సెక్స్‌”) కన్నా కనీసం పాతికేళ్ళముందే జీవన సమరంలో (స్త్రీవిలువ ఏమిటో చలం 
దండోరా వేశాడు. ఆమె వ్యక్తిత్వానికి హారతులర్సిస్తూ పురుషుల్ని అన్యాపదేశంగా ఇలా 
ఆదేశించాడు మనిషిని లేదా మానుషిని అన్ని శాఖలలోనూ పరిపూర్ణ స్థాయికి 
ఎదగనివ్వకుండా ఎప్పుడైతే అడ్డుకట్టులు కడతారో అప్పుడు కల్లోలం వస్తుంది. అది 
సంఘ జీవితాన్ని కలుషితం చేస్తుంది మనస్సుల్ని చీల్చుతుంది పురుషాధిక్య సమాజంలో 
ఆ పని జరగబట్టే హేతు దృష్టి. పరివ్యాప్తం కాకుండా స్తబ్దత సమాజాన్ని ఏలుతోంది. 
సమతుల్వత దెబ్బతింది. దృష్టి వక్రించి సృష్టి సమత్వాన్ని చెదరగొట్టింది. తిరిగి 


142 


న్రీవాద సాహిత్యానికి ళోఖాడే సరికొత్త కాన్క! 


(స్రీ-పురుషుల మధ్య సమత్వాన్ని పునరుద్రరించడం ఎలా? ఆర్దిక స్వాతంభ్ర్యంతోనే 
(స్రీ స్వేచ్చ పాందుతుందా? లేక ఈ స్వేచ్చకూ, లైంగిక స్వేచ్చకూ మధ్య వేరేదైనా 
ఆనుబంధం ఉందా? పురుష ద్వేషంవల (స్త్రీ మనస్సు స్వస్ట్రత పొందుతుందా? లేక 
సదవగాహన మాత్రమే వీరి మధ్య పరస్పర సుఖశాంతులకు “సంజీవిని కాగలుగుతుందా? 
ఇలాంటి (ప్రశ్నలు, శోభాడే పురుషాహంకారాన్ని తట్టుకుని బతికేందుకు అవసరమైన 
చిట్కాలు ఆమె సరికొత్త రచనలో ఉన్నాయి. ఇందులో ఆమె పురుషుల్ని చాలా 
చిలిపిగా ఏడ్పించింది. సమానత్వం కోసం (స్త్రీ-పురుష వర్గాల మధ్య సాగుతున్న 
సంకుల సమరంలో యుద్ద వ్యూహాలు రచించింది! పురుషుడిని వ్యూహం రీత్యా 
“శతువు'గా పరిగణించి, ఎత్తుగడరీత్యా “శత్రు శిబిరం శక్తి సామర్ధ్యాలను గణిస్తూ 
గందరగోళం (“Confuse the enemy") సృష్టించడానికి కలాన్నిబలంగా కదిలించింది! 
అయితే జీవనయానంలో సహయాత్రిగా ఉండే పురుషుడిని, అతని అహంకారాన్ని, 
దర్పాన్ని, కర్కశత్వాన్ని, నిరాదరణ తత్వాన్నీ ఎంతగా ఆమె ఆడిపోసుకున్నా (స్త్రీలలో 
ఉండే మొండితనాన్ని, పురుషుడు పాగిడితే ఉబ్బితబ్బిబ్బయిపోయే మనస్తత్వాన్నీ కూడా 
చీల్చి చెండాడింది. కనుకనే శోభాడే తనను తాను ఈ రచనలో “సంశయ 
శేయోభిలాష' ("Skeptical well-wisher") అనికూడా (ప్రకటించుకుంది. పురుషాధిక్య 
సమాజానికి పాశాలు కట్టి, తొడపాశాలు పెట్టిన శోభాడే 270 పేజీల్లో పరుచుకున్న 
నాలుగు అధ్యాయాల్లో ఈ దండయాత్ర సాగించింది! మరొక మాటలో చెప్పాలంటే 
(స్రీ సర్వతోముఖాభివృద్దికి (విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి రంగాలలో) ఈ రోజుకీ 
ఉన్న సవాలక్ష ఆటంకాలు ఏమిటో ఆమె ఏకరవు పెట్టింది. పురుషుల వంచనా శిల్సానికి 
(స్త్రీలు ఎలా బలి అవుతున్నారోచెప్పి, ఎలా అవకూడదో, అందుకు ఏ చైతన్యం ప్రీ, 
పాందాలో పేర్కొంది. అదేసమయంలో శోభాడే ఈ రచనలో చేసిన తప్పు ఒకటుంది: 
ఏ పురుషుడి “వంచన” మంచి (స్త్రీ తప్పుకోవాలని శోభాడే కోరుతోందో అదే 
వంచనా శిల్పాన్ని (స్రీ కూడా తన విమోచన కోసం ఆశ్రయించాలని ప్రబోధించడం! 
ఇందువల్ల (స్త్రీ-పురుష అసమానత తొలగదు సరిగదా, సమానత్వ లక్ష్యసాధన 
వెనుకడుగువేసి ఇరువైపులా “వంచని మాత్రమే ఆదర్శం ఆయికూర్చునే ప్రమాదం 
ఉంది. అయితే అవినీతిమయమై పోయిన బడావ్యాపార సంస్కృతిని బహిర్గతం 
చేయడంలో, తప్పుడు మార్గాలు తొక్కుతున్న నేటి సమాజంలో విలువలు కోల్పోతున్న 
సమాజంలో పురుషులతో పాటు కొందరు (స్త్రీలు కూడా ఎలాభ్రష్టుపడుతున్నారో 


143 


ఎబికె నాహిత్యకీయాలు 


శోభాడే ఇంతకుముందు తన నవలల్లో (“సోషలైట్‌ ఈచెనింగ్స్‌”, ““సిస్టర్స్‌?”) 
స్టూలంగానైనా వెల్లడించగలి గింది. ఎదుటపడిన పురుషుడంటే అతి దాహార్తితో వ్యవహరించే 
“అంజలి” వలలోపడి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్న ఒక “కరుణ” ““కృషి* వివాహేతర 
సంబంధాల్లో భర్తకు తోడునీడైన అతని భార్య, అమలినమైన ఒక '“శకుంతలి కోసం 
పడిగాపులు పడి హతాశుడైన ఒక గిరీష్‌ డబ్బుకోసం వెండితెర లోకం లోకి తల్లి 
బలవంతంగా నెట్టిన ఆషారాణి- ఒకే నాణానికి రెండు ముఖాలు కావు బహుముఖాలు! 
ఈ కథ వింటున్నప్పుడు ముంబయ్‌ వెండితెర వెనకాథలు తెలుసుకున్నప్పుడు భరద్వాజ 
“పాకుడురాళ్ళు” నవల గుర్తుకు రావలసిందే! అలాగే అక్కచెల్లెళ్ళుగా ఎదిగి రావలసిన 
మిక్కీ హీరాలాల్‌, అలీషా (తండ్రికి సవతి కూతురు)లు వ్యాపార నాగరికతలో 
అనుబంధాలు మరిచి అనుమానాల మధ్య బతుకుతూ ఆశపోతులుగా మారి పరస్పరం 
ద్వేషించుకునే స్థితికి ఎలా దిగజారారో శోభాడే “సిస్టర్స్‌''లో కథ నడిపింది. అందువల్ల 
ఆమె భర్తల్ని ఎలా లోబరచుకోవాలో, సంసార జీవితంలో సయోధ్య కోసం (స్త్రీలకు ఏ 
చిట్కాలు ప్రయోగించాలో చెప్పినా; ఆదర్శ ప్రేమనూ, మంచి కుటుంబ జీవితాన్నీ 
కాదనదు. తాజా రచనలో శోభాడే ప్రధానమైన వాదన అంతా- వస్తు వ్యామోహంలోపడే 
(స్త్రీలు తమ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, ఆర్టిక్వేచ్చనూ కాపాడుకోలేరని! (స్త్రీ వ్యక్తిత్వ 
సాధనకు, పురుషుడితో సమాన హక్కుల రక్షణకూ తోడ్పుడేవి అబర్‌జిన్‌ సిల్కులూ, 
బర్గండీ కలర్‌ చీరలూ కావని ఆమె వాదన. సర్వసాధారణంగా (స్త్రీ చదువుల తల్లిగా 
ఎదిగిరావడానికి, విదుషీమణిగా రాణించడానికి పురుషులు స్వతస్పిద్ర్దంగా ఇష్టం ఉండదు. 
తమ జీవిత భాగస్వాములు (భార్యలు) నోరులేని మూగజీవులుగానో, మొద్దు 
స్వరూపాలుగానో, లేదా వంటింటి కుందేళ్ళుగానో ఉండిపోవాలని కోరుకునే భర్తల సంఖ్య 
ఎక్కువంటుంది శోభాడే. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా మహిళ 
ముందున్న మార్గాలు రెండే రెండని చెప్పింది: మూగజీవిగా పడి ఉండడమా? లేక తన 
తనాన్ని నిరూపించుకొని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడమా? వస్తు వ్యామోహాన్ని 
వదిలించుకుంటే (స్త్రీ వ్యక్తిత్వం నిలుస్తుందంటోంది. (స్త్రీ తన జీవితంలో (ప్రవేశించిన 
ఒక శాడిస్టును ఇంటినుంచి నెట్టివయాలనుకున్నప్తుడు అతడి దగ్గర ఉన్న వస్తువుల్ని 
తాను ఆశించకూడదు; అతనితో కాపురం ఉన్నచోట నీ సాంత వస్తువులపై కూడా 
ఆపేక్ష కనపరచకూడదు; వస్తువులపై వ్యామోహం వల్ల తాను వదిలించుకోదలచిన 
వ్యక్తిపై కూడా వ్యామోహం పెరిగే ప్రమాదం ఉంటుందని శోభాడే సూ(తీకరణ! 


144 


శ్రీవాద సాహిత్యానికి శోభాడే సరికొత్త కాన్క! 


షర్టులు, జీన్స్‌, శారీస్‌, సెంట్టు, టూత్‌పేస్టులు, ఇళ్ళప్టలాలు, మైక్రోవేవ్‌ వాషింగ్‌మెషిన్లు, 
షేేర్టు, బాండ్డు- ఈ ఉచ్చులు వివాహ సంబంధాల్ని మెరుగుపరిచేదిపోయి ఉక్కిరిబిక్కిరి 
చేస్తాయని చెప్పింది! వస్తు వినియోగానికి ఆమె వ్యతిరేకంగాదు. అవి (స్త్రీ-పురుష 
సంబంధాల్లో “కట్టుగొయ్యి లుగా మారకూడదని మాత్రమే ఆమె (ప్రబోధం. 


అలాగే పెళ్ళి అన్నది లైంగిక వ్యవహారంగా కొనసాగడానికి తోడ్పడే ఓ ద్వీర్సకాలిక 
పెట్టుబడిగా (long-term investment in sex) శోభాడే పరిగణిస్తోంది. కాని అదే 
సమయంలో సెక్స్‌కూ, (పీమకూ సంబంధంలేదని తెగేసి చెబుతూ ప్రేమను సెక్స్‌తో 
ముడిపెట్టకూడదంటుంది. మనో పరిపక్వతకు చిహ్నం ప్రేమ అనీ, సెక్స్‌ కేవలం 
తాత్కాలిక భావ్రాప్తికోసం ఉపయోగపడే సాధనం అనీ అంటుంది. నిజానికీ స్థితిని 
అర్ధం చేసుకోలేకనే అసలు సిసలు (ప్రేమతత్వాన్ని అవగాహన చేసుకోలేకనే బూతుపదాలన్నీ 
స్ర్రేపరంగానే పురుషులు వాడుకలోకితెచ్చి ఉంటారు. కార్యాచరణ లేకుండా తమ దుస్తితికి 
కన్నీళ్ళు పెట్టుకునే (స్త్రీలపట్ట శోభకు కనికరంలేదు. అయితే (స్త్రీల కన్నీటి గాథలకు 
కారణం ఆమెకు తెలుసు. కుటుంబ జంజాటనవల్హ వారికి పరిస్థితులను మెరుగుపరచుకునే 
శక్తియుక్తులు -కొరవడుతున్నాయని శోభాడే గుర్తిస్తుంది. అయితే ఇక్కడ సమస్య పిల్లలు 
కాదనీ, ఆర్దిక దాస్యంవల్ల (స్త్రీల జీవితాలు అడుగడుగునా డబ్బుతో ముడివడి 
ఉన్నాయంటుంది. అందుకనే ఒకచోట శోభాడే మగవాడు సెక్స్‌కూ (స్త్రీ డబ్బుకూ 
ఆశపడతారనీ, వారి వుధ్య “(టవ అన్నది మందు మా |(త్రంగానే చోటు 
చేసుకుంటుందన్న వాదనను అందరూ అంగీకరించకపోవచ్చు. ఈ స్థితికి (స్త్రీని 
దిగజార్చింది పురుషుడని ఆరోపిస్తున్న శోభాడే మానవ జాతిలో తమ గౌరవ స్థానం 
ఎక్కడ అని (స్త్రీలోకం (ప్రశ్నిస్తోందని చెబుతోంది; చాకిరీకి తాకట్టుగా, ఒక మసిగుడ్డగా 
(స్త్రీ మిగిలిపోరాదని ఆవేదన పడుతున్న శోభాడే “ ఇల్ల అంటే స్త్రీ దృష్టిలో 
సర్వస్వం కావచ్చుగాని, పురుషుడి దృష్టిలో పట్టించుకోదగింది కాదు” అని విమర్శిస్తుంది 
అందుకే (స్త్రీ మోయలేని భారంమోస్తూ ఉంది అంటుంది. కనుకనే మనుషులు 
మరింతగా నాగరికం కావాలనీ, పురుషులు నాగరికం అయినకొద్దీ అనేక పెళ్ళిళ్ళు 
పందిళ్ళలోనే కాదు పదిమందిలో కూడా సుఖాంతం అవుతాయన్నది ఆమె ఆశాభావం 
ఎందుకంటే, సిమన్‌ డిబోవిర్‌ చెప్పినట్టు “మానవ చరిత్రలో (స్త్రీ-పురుష విభజన 


జీవశాస్త్ర, సంబంధమైనదేగాని అదో సన్నివేశంగానీ, ఓ ఘటనగానీకాదు”' (the diVi- 
sion of the sexes is a biological fact, not an event in human 


145 


ఎబికె సాహిత్యకీయాలు 


history). కనుకనే చరిత్రలో తొలి ఫెమినిస్టు మహిళగా పేరొందిన మేరి ఊల్‌స్ట్రోన్‌ 
క్రాఫ్ట్‌ కూడా శోభాడేలా (స్త్రీ వివక్షను ఖండించినప్పటికీ, (స్త్రీ పురుషుల మధ్య 
సమన్వయం సాధించడానికి శతధా కృషి చేసింది: “స్త్రీ పురుషులకు కోర్కెలు, 
రాగద్వేషాలు స్వభావ సిద్దం. అయితే హేతుదృష్టి కొరవడితే ఇద్దరూ అదుపు తప్పిపోతారు. 
అయితే వీళ్ళను అదుపాజ్జ్ఞల్లో ఉంచే బాధ్యత మానవాళిదేగాని, లైంగిక సబంధమైన విధి 
(Sexual duty) కానేకాదు?” అన్నది ఊల్‌స్టోన్‌ క్రాక్సు ఈ సమన్వయాన్ని ఎలా 
సాధించవచో కూడా ఆమె మరి కొంత వివరిస్తూ చెప్పింది: “మా విమోచనలో 
పురుషులు కూడా పాలుపంచుకోవాలి, మా నుంచి బానిస విధేయతకు బదులు 
హేతుబద్దమైన మై(త్రిసంబంధాలతో పురుషులు తృప్తిపడాలి. అలా అయ్యే పక్షంలో 
పురుషులు మమ్మల్ని బుద్రిమంతులయిన కూతుళ్ళుగా, మరింత అనురాగంతో మసలుకొనే 
తోబుట్టువులుగా, విశ్వాసపాత్రమైన భార్యలుగా, మరింత న్యాయబద్దమైన తల్టులుగా- 
ఒక్కముక్కలో మంచి పౌరులుగా చూడగలుగుతారు”! ఈ విశిష్ట సమన్వయాన్ని 
శోభాడే ఉద్రేకంతో కసిగా, అసిగా కాకుండా జీవిత భాగస్వామినిపై ఆ(ర్రతతో 
అభిమానంతో సాధించాలి. ఈ సమన్వయం సంఘర్షణ ద్వారా సాధ్యపడదు. బుద్దులు 
మార్చుకుని మసలుకోవడం వల్ల, సంస్కరణ వల్ల సాధ్యం. అవమానించి, రెచ్చగొట్టే 
బుద్దిని మానుకోవాలి. వేధింపులు, సాధింపులతో, దౌర్హన్యాలతో దాప్టికంతో (స్త్రీని 
కార్నర్‌చేసి ఆమె మరో గత్యంతరం లేక “పాలింకి పోవడానికున్నట్టు/' మనసింకిపోవడానికీ/ 
మా(త్రలుంటే ఎంతబావుండు' (“రజని లా) అన్న నిర్ణయానికి వచ్చేట్లు ప్రవర్తించరాదు! 
మనస్సు ఇంకిపోయినచోట (స్త్రీకానీ, పురుషుడికిగానీ మనుగడలేదు, ఉండదు! ఒక 
వ్యక్తిగా, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోడానికి వివాహ వ్యవస్థ ప్రతిబంధకంగా మారిందన్న 
ఆలోచన (స్త్రీకి రాకుండా ఉండాలంటే పురుష'మాలోకంి” కళ్ళుతెరిచి మనస్సులోని 
కుళ్ళును కడిగేసుకోవాలి. 


(ఆదివారం 6, వప్రిల్‌ 1997) 


146 


ఆ(గహ భార్లవుల “యుగవాణి గిన్స్‌బర్ల్‌! 


ఒక్క్‌తరం ఒక్కో నవ్యతను ఆవిష్కరిస్తుంది. ఆ పని ఆయా చోట్ల రాజకీయ, 
ఆర్దిక, సాంస్కృతికదశలలో పేరుకుపోయిన జడత్వాన్ని విదిలించుకొని కొత్త మార్గాలను 
అన్వేషించడం ద్వారా జరుగుతుంది. కాలమాన పరిస్టితులపట్టు అసంతృప్తీ, నిరాశాజనకమైన 
పరిసరాల నుంచి ఉబికివచ్చే అసహనమే యువతలో ఆగ్రహ జ్వాలలకు కారణమవుతుంది. 
అలాంటి తరాలు 1920లలో, 1950లలో పాశ్చాత్య కవితా, సంగీత, కళా ప్రపంచంలో 
నవ్యసాహితీ శక్తులుగా ముందుకు తోసుకువచ్చాయి. దేశ దేశాల యువతను (ప్రభావితం 
చేసి, మానసిక కల్గొలానికి గురిచేశాయి. ఇతరులను ఆలోచించపచేశాయి. ఈ తరాన్ని 
(బ్రిటన్‌లో “యాం(గీ యంగ్‌మెన్‌'' (ఆగ్రహ భార్లవులు) ఆంటే, అమెరికాలో బీటిల్స్‌, 
బీచ్నిక్‌ తరంగా కవితా కళారంగాలలో కొత్త పేర్రతో (ప్రసిద్దిలోకి వచ్చారు. ఆప్పటికి 
తలెత్తిన ఈ కొత్త తరాన్ని మొత్తంగా “బీట్‌ జనరేషన్‌” అన్నారు. అలాంటి తరానికి 
వాగర్ణాలు సమకూర్చిపెట్టినవాడు గిన్స్‌బర్గ్‌. సీమాంతరాలలో కవితా, కళారంగాలలో 
ము(ద్రవేసుకొన్న గిన్సుబర్గ్‌ ప్రభావం భారతీయ కవితారంగాన్ని కూడా ఒక దశాబ్రంపైగా 
శాసించింది. 1962లో బెంగాల్‌లో దేవీరాయ్‌, మలయరాయ్‌ చౌదరి, వాసుదేవ్‌ల 
సారథ్యంలో ““ఆకలి తరం” పుట్టుకొచ్చింది. ఉత్తరాదిన హిందీ కవితాలోకంలో ' అకవితా” 
ఉద్యమం తలెత్తింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యాకాశంలో*' దిగంబర ' తరం గిన్స్‌బర్గ్‌ బీట్స్‌ 
కవితా ఉద్యమ స్ఫూర్తితోనే దూసుకువచ్చింది. ఇంతమందిని (పభావితం చేసిన ఒక 
ఉద్యమ నాయకుడైన గిన్స్‌బగ్గ్‌ ఇటీవలనే అస్తమించాడు. వ్యక్తిగా ఆయన మరణించినా 
(ప్రపంచ వ్యాపితంగా అనేకమందిని కదిలించిన ఆయని మూర్తిత్వాన్ని మరచిపోరాదు 
కాని, ప్రభావితులయిన కవి కుమారులు కూడా పెద్దగా ఆయనను తలచుకొన్నటే 
లేదు! “బీట్‌ జనరేషన్‌” ఒక లక్ష్యం లేని ఉద్యమం అని కొందరు ఆరోపించవచ్చు. 
కాస్‌, (ప్రజాసమస్యలను వారు అలక్ష్యం చేయలేదన్న సత్యాన్ని ఆనిష్ట్రంగా నయినా 
అంగీకరించాలి వారి ఆగ్రహం అన్యాయాలపట్ల, అక్రమాల పట్ల, ఆచెతనత్వం 
పటజ్లనేగా ని, సవ్యమైన పరిమ్మార మార్షాంకు వ్యతిరేకంగా జనించింది కాదణగురిందా చ 


147 


ఎబికె సాహిత్యతీయాలు 


అయితే నవ్యతకు అర్ధం సంప్రదాయ బంధాలను ఛేదించడమేనని పాతతరాలు కూడా 
అంగీకరించబటే- క్షీణయుగానికి (ప్రతినిధిగా ప్రబంధ కవితకు చెల్లుచీటీ ఇచ్చి నవ్యకవితా 
ఉద్యమం, ఆ తరువాత అభ్యుదయ కవితా ఉద్యమం, ఆ పిమ్మట దిగంబర కవితా 
ఉద్యమం, ఆ దరిమిలా విప్లవ కవితా యుగం, వీటన్నింటినీ పక్కకు నెట్టుకొంటూ 
(స్త్రీవాద కవిత, దళిత కవితాశకం ఆం(ధ్రదేశంలో అవతరించాయి. (శ్రీశ్రీలా విన్నవి కన్నవి 
విన్నవించడంలో బీట్‌ జనరేషన్‌ జాక్‌ కెరాక్‌, గిన్స్‌బర్స్‌, జాన్‌ ైనీ, కాలిన్‌ విల్చన్‌, 
నార్మన్‌ మైలర్‌, జాన్‌వైన్‌, జాన్‌ ఆస్పోర్నీలు కూడా ఛందోబంధాలను తెగ్గ్‌ట్టుకున్నారు. 
రచనలో స్వేచ్చాప్రియత్వాన్ని (ప్రదర్శించారు. కాలం చెల్లిన (ప్రతీకలను (సింబల్స్‌) 
కాలదన్నారు. ఆగ్రహంలో కవితా శక్తిని కసిగా అసిగా మలచుకున్నారు. భావప్రకటనా 
స్వేచ్చలో పరుష భాషా ప్రయోగాలు చేయడానికి జంకలేదు. తామస్‌ వాట్‌లాగా గిన్స్‌బర్గ్‌ 
కూడా యూరోపియన్‌ కవితా బంధాలను ఇక్కడ మన పఠాభి చెప్పినట్టు సరికొత్త 
భావ చిత్రాలతో కవన కుఠారాలతో “ఫటాపట్‌' తెంచేశాడు. యువతరానికి కొత్తటానిక్‌ 
అందించాడు. గిన్స్‌బర్గ్‌ ““హొల్‌ొ* (1995) కవితా సంపుటి ఆమెరికన్‌ కవిత్వంలో 
““బీట్ట్‌"” ఉద్యమం తొలిపూజా ఫలం. అది నిరసన కవితేగాని, నిరాశా నిస్పుహజనితమైన 
కవితకాదు. ““హొల్‌ొ” అంటే (ప్రచండ ధ్యానం లేదా “(ప్రచండ నాదం”. అందులో 
సమాజ నిరసన ఉంది, నిర్భీకత ఉంది. సంప్రదాయ (ప్రాతికూల్యత ఉంది; (ప్రజల పట్టు 
హెచ్చరికతో కూడిన (పీమాభిమానాలున్నాయి. ఈ అన్ని దశలనూ గిన్స్‌బర్గ్‌ ఉద్యమ 
ప్రభావంతో పుట్టుకొచ్చిన మన దిగంబర కవులు కూడా ప్రతిబింబించారు. వారు 
నలుదిక్కులా చాటిన “దికొ*లు కూడా అలాంటివే. వారి నిరసన కవితా ప్రతీకలైన 
“ఆత్మయోని',“తొడ విరిగిన తరంి”,“వందేమాతరమ్‌? ఎముకల కేకలూ మనకు 
సుపరిచితాలు! ఈ ఆగ్రహ భార్షవులందరి లత్యం- నిరాశకాదు, సామాజికులలో 
కనిపిస్తున్న పలాయనవాదాన్ని ఛేదించడం, కర్కశంగా నిరసించడం, తద్వారా దోపిడీ 
వ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగురవేయమని సందేశ మాత్రంగా ఆదేశించడం! ఈ 
లత్య సాధన కోసం గిన్స్‌బర్గ్‌, ఇతర కవులూ ఇతరులకు అనిపించే “అశ్షీలి' భాషనూ, 
దూషణనూ తవు తిరస్కార సంస్కారంగా భావించారు. వాస్తవాన్ని నిర్భీకంగా 
(ప్రకటించడం వారి ఆదర్శం, మానవుడి ఉనికిని అతనిలో చైతన్య దీపాలు వెలిగించడం 
ద్వారానే కాపాడడం సాధ్యమని విశ్వసించారు అందుకుగాను వారు సమకాలీన సంఘం 
సంప్రదాయం పేరిట చెలామణీ చేసుకొంటున్న ఆచార వ్యవహారాలను నిరసించారు. 
ఇందుకు గిన్స్‌బర్ల్‌ తరాన్ని (ప్రభావితం చేసిన 1930ల నాటి (ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 
148 


ఆ([గ్రహ భార్గవుల “యుగవాణి 


ఆ తరువాత సామ్రాజ్యవాదులు రాజ్యాకాంక్షతో మానవాళిపై రుద్దిన రెండవ (ప్రపంచ 
యుద్దం, దానివల్ల కలిగిన నైరాశ్యం, అవిశ్వాసం, నైతికధర్మాల పతనం, (ప్రచ్చన్న 
యుద్దపునీడలూ- ఈ కవితా శకావిష్కరణకు దారితీశాయి ఈ నైరాశ్యంలో వారికి 
కొన్ని మంచి పరిణామాలు కూడా (శాంతి ఉద్యమం లాంటివి) చెడుగానే తోచాయి. 
అయితే సర్వనిరసనలో కూడా సార్వకాలీన సత్యాలను వారు కాలదన్నలేదు. 
ఆదర్శవంతమైన సమాజంకోసం వారు పడిన తపనను మనం అర్దంచేసుకోవాలి. 
ఎందుకంటే- అక్రమ యుద్ద 'ప్రభావంవల్టా, దోపిడీవల్లా, వర్ణ్గవివక్షవల్హా సంఘానికి 
ఉపయోగపడవలసిన ఎన్నో తన తరపు మేధావులు నాశనమైపోయారన్న ఆవేదన గిన్స్‌బర్గ్‌ను 
పీడించింది. ఆ అభిప్రాయాన్ని ఆయన చాలా శక్తిమంతంగాహౌొలో? కవితలో 


(ప్రకటీంచగలిగాడు: ‘| Saw the best minds of my generation/ destroyed 
by madness, starving hysterical nackedW/ dragging themselves through 


negro streets at dawn looking for an angry fix"! అంతేగాదు, ధనదాహం 
(భ్రమలను ఎలా పెంచుతుందో, మనస్సులను ఎలా తుంచుతుందో చెప్పాడు గిన్స్‌బర్డ్‌. 
డబ్బు ఆత్మహత్యాసదృశమే కాదు, నిత్యహత్యాసత్యం అన్నాడు. ఐహికాముష్మిక సుఖాలు 
రెంటినుంచీ మానవుల్లో ధనం దూరం చేస్తుందన్నాడు. ఒక్కముక్కలో డబ్బును ఆయన 
“(భమాప[త్రంి? ("paper of illusion") అన్నాడు! ““'హౌల్‌” కవితాఖండికలలో 
గిన్స్‌బర్ష్‌ సమాజ చిత్రాన్ని, మానవుల (ప్రవర్తనను, వారి నైరాశ్యాన్ని, సంప్రదాయం 
పరిట చెల్లుబడి అయిపోతున్న అషఫ్ట్థావ(క్రతులనూ, మతులనూ పచ్చిపచ్చిగా కచ్చికచ్చిగా 
చీల్చి చెండాడాడు. శ్రామికవర్గ సంస్కృతినుంచి జాలువారిన ““బీట్‌'' యువతరం తమ 
రచనలలో (ప్రధానంగా తలపోసిందీ, తపన పడిందీ సామాజిక పరిణామాల గురించేనని 
అర్దం చేసుకోవాలని సుప్రసిద్ద మానుష శాస్త్రవేత్త జాఫ్రీ గోరెర్‌ అంటాడు! అన్నిరకాల 
కపట నాటకాలను నిరసించిన బీట్‌ తరాన్ని అందుకే ““యుగవాణి'? (Spokensmen 
for our Age) అన్నారు. 


అయినా గిన్స్‌బర్గ్‌ “హౌొలొ' కవితా సంపుటిని ““అశక్లీలి? రచన అని ముద్రవేసిన 
కొందరు నిషేధించడానికి యత్నించారు. విశ్వవిద్యాలయాల ద్వారాలను మూసివేశారు. 
చదవడాన్ని నిషేధించారు. ఆకాశవాణికి*హౌల్‌? అస్పృశళ్ళం అయింది. గిన్స్‌బర్ల్గ్‌ను కోర్టుకు 
ఈడారు. అమెరికన్‌ కస్టమ్స్‌ శాఖ కవితా సంపుటి కాపీలను దిగ్గంధించారు అయితే 
శాన్‌ (ఫ్రాన్సిస్కో మునిసిపల్‌ కోర్టులో న్యాయమూర్తి తన తీర్పులో గిన్స్‌బర్గ్‌ రచన 


149 


ఎబికె సాహిత్యకీయాలు 


' అశ్రీలంికాదు, సమాజ స్పుహతో కూడిన ఆవేదనా కలశం అని అభివర్ణించాడు! 
నిజానికి గిన్స్‌బర్ష్‌ ఆదర్శించిన మానవుడు చరిత్రలో ఓ క్షుద్రజీవిగా మిగిలిపోకుండా 
తన ముందు తరాలకు అందివచ్చే అనుభవాల రాశీ మూర్తిగా నిలవాలని ఆశించినవాడు. 
అలాంటి గిన్స్‌బర్గ్‌ను కోర్టులకు ఈడ్చినట్టే ఇక్కడ ఆంధ్ర దేశంలో కూడా దిగంబర 
కవుల మీద న్యాయస్థానాల్లో అభియోగప[త్రాలు నడిచాయి. అయినా జస్టిస్‌ చిన్నపరెడ్డి 
కవుల, రచయితల భావ(ప్రకటనా స్వేచ్చను పరిరక్షిస్తూ తీర్పు చెప్పినట్టే- గిన్స్‌బర్ల్‌ 
రచన “హోల్‌ 'ను పలువురు సాహితీ ఉద్దండులు ““మానవుడి అనుభవానికి అందివచ్చిన 
విశిష్టమైన వ్యాఖ్య'* (significant comment on human experience")m 
కొనియాడారు. ఇక ఆ రచనపైన జడ్జి క్లేటన్‌ హార్న్‌ తీర్చు చెబుతూ ఇలా అన్నాడు : 
“మానవ జీవితం పనిగట్టుకుని ఒక మూసలో ఇమిడి బందీ అయిపోదు. ఏ ఇద్దరు 
వ్యక్తులూ ఒకలానే ఆలోచించరు. మానవులకు చావు పుట్టుకలు ఒకటే కావచ్చు. కాని 
మానవులు విభిన్న మూసలలో తయారైన వాళ్ళు (not from the same mould, 
but in different patterns). రుచీపచీలేని, చవీ సౌరూలేని నీరస పదజాలానికి వ్యక్తి 
తన భావజాలాన్ని కుదించుకోవలసి వస్తే (Vapid innocuous euphemism)- 
అప్పుడు పత్రికా స్వేచ్చగానీ, భావ (ప్రకటనా స్వేచ్చగానీ ఉంటుంగా? బతుకుతుందా? 
తీసుకున్న అంశాన్ని మలచడంలో రచయిత వాస్తవాన్ని ఆశ్రయించాలి. తన 
ఆలోచనలనూ, భావాలనూ తన సొంత మాటలలోనే వ్యక్తంచేసే స్వేచ్చ అతనికి 
ఉండితీరాలి”? ("PROTEST" నుంచి)!! అలాంటి స్వేచ్చను కోరుకున్నవాడు గిన్స్‌బర్ల్‌ 
అందుకే అతను కవితా చందోబంధాల్ని తెంచుకున్నా తన మనస్సు నుంచి కట్టులు 
తెంచుకొచ్చే భావచిత్రాలు స్వరమూర్చనలుగా భర్మాగ్రహాన్ని సునిశితం చేసూ జాలువారిన 
వాగర్డాలుగా (Flowing cadences and charged diction) సాహితీ విమర్శకులు 
అంగీకరించవలసి వచ్చింది. గిన్స్‌బర్గ్‌ రచన పాలకవర్గాలకు కంటగింపు అయింది ఒక 
దశలో. ఎందుకంటే, అన్ని (ప్రభుత్వాలూ పతనమవుతాయనీ, మంచి (ప్రభువులు మా (త్రమే 
మనగలుగుతారనీ, అయితే ఆ మంచి (ప్రభుత్వాలు ఇప్పుడు లేవనీ,కాని అలాంటివి 
బట్టుకట్టేందుకు ఉద్యమించాలని, అయితే అలాంటి ఆదర్శ (ప్రభుత్వాలే “నా కవితలలో 

లుస్తాయనీ* అంటాడు గిన్స్‌బగ్గ్‌ ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ రష్యన్‌, అమెరికన్‌ 
జీవచ్చవాలకు (ప్రతిబింబాలు మా(త్రమేనంటాడు!! రాజకీయంగా మధ్యేమారాన్ని 
(ప్రబోధించినవాడు. “రాకెట్‌” అన్న కవితలో తన ఎళ్ళు నవ్యమానవుని పాదముద్రలతో 
నవచంద్రోదయాన్ని ఆవిష్కరిస్తాయంటాడు! మరణించిన తన తల్లిపై రాసిన ఒక 

150 


ఆగ్రహ భార్గవుల “యుగవాణి 


శోకగీతంలో ("KaUdi$h") గిన్స్‌బర్గ్‌ *“(ప్రభ్యూషంలో పండి రాలిపోయిన పుష్పుదళం' ' 
అని వర్ణించాడు తన మాతృమూర్తిని! వాల్డ్‌ విట్మన్‌లాగా వచన కవితా ఖండికలను 
కావ్యకథా చిత్రాలుగా మలచినవాడు గిన్స్‌బర్గ్‌ ““హొల్‌* కవితా సంపుటిని విట్మన్‌ 
“లీవ్స్‌ ఆఫ్‌ గ్రాసి” (గడ్డిపోచ) వచన కవితతో పోల్చుకోవచ్చు. గిన్స్‌బర్గ్‌ వారందరికన్నా 
అఖండ స్వేచ్చాప్రియతను తన రచనల్లో కనబరిచాడు. అతను దడులు మడులు 
కట్టుకోలేదు కనుకనే యువ పాఠకులలో జడతను వదిలించి నడతను జలపాతంలా 
అబ్బించాడు. ఇక్కడ ఇస్మాయిల్‌, అజంతాలుోచెట్టు'”ను ఆదర్శంగా భావించి 
కవితలల్లినట్టే గిన్స్‌బర్స్‌ “చెట్టు” ఆది భౌతిక శాస్రాన్నిగురించి వుర్యాదగా 
ముచ్చటిస్తాయి. చివరికి అతని కవితల్ని రాయించేది కూడా “చెట్లే” కావడం విశేషం! 
అమెరికా విదేశాంగ విధానాన్ని, వియత్నాం యుద్దాన్నీ నిరసించినవాడు గిన్స్‌బర్ల్‌. ఇరాన్‌, 
లాటిన్‌ అమెరికా, ఆసియాలలో అమెరికన్‌ గూఢచారి శాఖ జోక్యాన్ని తూర్తారబట్టాడు. 
కార్పొరేట్‌ అమెరికా దోపిడిని ఖండించాడు. ఈ ఖండన పరంపరలకే అతళ్ల అమెరికా 
గూడచారి విభాగం ““వి(ద్రోహి, ఉన్మాది” అని చిత్రించి సంత్పప్తిపడింది! గిన్స్‌బర్గ్‌ 
కేవల వస్తూ వ్యామోహ వ్యవష్టను కూడా నిరసించాడు. భౌతికానందాలతో గడిపే 
సంస్కృతిని ఎండగట్టాడు. చివరికి యతి విటుడుగాను, విటుడు యతిగా పరిణామం 
చెందినట్టుగానే- గిన్స్‌బర్గ్‌ కూడా తన మనస్సును విశ్వగామిగా మార్చుకున్నాడు. 
ఇండియాలో కొన్నేళ్ళు గడిపాడు. అతని యా॥తా విశేషాలు, వ్యాఖ్యాన సహితంగా *' 
ఇండియన్‌ జర్నల్స్‌'” (1968) పేరిట వెలువడ్డాయి. ఈ (గ్రంథాన్ని ఆయన మారిస్‌ 
ఫ్రాడ్‌ మాన్‌కు అంకితమిచ్చాడు. “గురువుల కోసం చూడొద్దు” అన్న (ఫ్రాడ్‌ మాన్‌ 
సలహా గిన్స్‌బర్గ్‌కు నచ్చింది “నీ ఆత్మే నీ గురువు, వేరే గురువులేడి'న్న స్వామి 
శివానంద ఆయనకి నచ్చాడు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన గిన్స్‌కు మానసిక 
స్వస్థత అవసరం. ఆ పరిస్థితుల్లో ఒక కాలింపాంగ్‌ లామా గిన్స్‌బర్గ్‌కు ఇచ్చిన సలహా- 
““పిడకలొస్తే చెదరకు, అతిలోక సౌందర్యం కనిపిస్తే చలించకు''! వెళ్ళివెళ్ళి చివరికి 
గిన్స్‌ 'హరేకృష్ణు ముఠా పాటలలో కూడా సౌందర్యం చూశాడు. బెనారోసిలో శంఖుభర్తి 
బాబాతో కలిసి గంజాయి దమ్మూ కొట్టాడు! భోగి కానివాడు యోగికాడన్న మాటకు 
సజీవ రూపం గిన్స్‌బర్ష్‌! 


(ఆదివారం 20, ఏప్రిల్‌ 1997) 


151 


ఆెలుగునాటక పరిణామం కడురవముణీి యం! 


కావ్యాలలో నాటకం రమ్యమయిందన్నారు. ఎందుకు? జీవన సమగ్ర చిత్రణకు 
నాటకం అద్రంపడుతుంది గనుక, పట్టాలి గనుకా! పౌరాణికాలను, చారి[త్రకాలనూ 
మినహాయిస్తే ఆ అభివ్యక్తి ఒక్క సాంఘిక నాటకానికే అరుదైన ఆభరణం. ఉత్తమ 
నాటక రచయితగా, తెలుగు నాటక రంగంలో ఇటీవల దూసుకువచ్చిన వినూత్న 
(ప్రయోక్తగా, విమర్శకునిగా పేరొందిన డాక్టర్‌ పి.వి. రమణ తెలుగులో సాంఘిక నాటకం 
పరిణామ వికాస పతనాల గురించి వెలువరించిన పరిశోధన (గ్రంథాలు పతన దశలో 
ఉన్న తెలుగు నాటక రంగ పునరుద్దరణకు వైతాళిక గీతాలు. ఇప్పుటీకి వెలువడిన 
మూడు (గ్రంథాలు అసంపూర్ణమే అయినా నిష్కల్మషంగా సాగించిన అనుకూల (ప్రతికూల 
సమీక్షా విమర్శ ఆచార్య రమణలోని తపనకు (ప్రత్యక్ష్షర సాక్ష్యాలు. కొంతకాలంగా 
నాటకరంగ పతనావస్థ గురించి తెలుగునాట పండిత పామరులలో సాగుతున్న విచికిత్సను 
దృష్టిలో పెట్టుకునే బహుశా రమణ అయిదు (ప్రశ్నలను వేస్తున్నాడు: (1) ఇతర 
రా(ఘ్టైల సాంఘిక నాటక రంగాలతో పోల్చి చూసుకొన్నపుడు తెలుగు నాటక రంగం 
ఎందుకు వెనకబడి ఉంది? (2) పల్లెపడుచు, రక్తకన్నీరు నాటకాల తర్వాత సాంఘిక 
నాటకాలు టిక్కెట్టు కొని చూసే (పదర్శ స్తాయికి జనాన్ని ఎందుకు 
సమీకరించలేకపోతున్నాయి? (3) నాటక అకాడమీ, విశ్వవిద్యాలయాల్లో నాటక శిక్షణా 
సంస్టలు ఉండి కూడా నాటక రంగం పట్ట విశేష ఆసక్తిని అటు విద్యార్దుల్లో, ఇటు 
(ప్రేక్షకుల్లో కల్పించలేకపోవడానికి హేతువేమిటి? (4) మన నాటక రచయితలను సినిమా 
దృష్టి, నుంచి మళల్లించి,మంచి నాటకాలు సిద్దింపచేసుకోలేమా? (5) నూరు సంవత్సరాల 
తర్వాత కూడా తెలుగులో గొప్పు నాటకం ఏదీ అని (ప్రశ్నిస్తే గురజాడ వారి 
“కన్యాశుల్కం” మినహాయించి మరో నాటక (ప్రస్తావన రాదెందువల్డ? ఈ (ప్రశ్నలకు 
సమాధానాన్ని కూడా రమణ పొందుపరిచిన తీరు అభిగందనీయం. ఎందుకంటే, మన 
నాటకరంగం పతనం కావడానికి కారణం “పారుగింటి పుల్లకూర రుచి” అన్నట్టు 
మనలో విజయ టెండూల్కర్‌లు, గిరీప్‌కర్నాడ్‌లు, ఉత్పల్‌దత్‌లతో సమ ఉజ్జీలు లేకకాదు, 


156 


తెలుగునాటక పరిణామం కడు రమణీ యం! 


చేయి తిరిగిన ప్రయోక్తలు కొరవడడమూ కాదు. ఆ కొరతకు అసలు కారణం ఈ 
పరిశోధనలో రమణ వివరించాడు: వస్తువు (ప్రాధాన్యాన్ని మింగివేసే ప్రయోగాల హోరుతో 
తెలుగు సాంఘిక నాటకం వస్తువురీత్యా, (ప్రదర్శనరీత్యా, సందేశ రీత్యా ఘోరంగా 
విఫలవుయింది. రచయిత అన్వేషణ, కళాభివ్యక్తి వ([కమైపోయి,రచనా పరిధి 
కుంచించుకుపోయింది. కేవలం బజారు గారడీ వినోద (ప్ర(క్రియుగా నాటకం 
దిగజారిపోయింది. దీనంతటికి కారణం విదేశీ (ప్రయోక్తలు (ప్రవేశపెట్టిన, చేతులు 
కాల్చుకొన్న వివిధ సిద్దాంతాలూ, టెక్నిక్‌లూ, (ప్రయోగాల పట్ల మన రచయితల, 
దర్శకుల వ్యామోహం పెచ్చుమీరిపోవడమే. ఫలితంగా తెలుగు జన జీవన (ప్రతిబింబంగా 
మచ్చుకైనా లేని నాటకాన్ని ఇక్కడి (ప్రజలు తిరస్కరిస్తూ వస్తున్నారు. అందువల్ల తెలుగు 
నాటక రచయితలు, ప్రయోక్తలు, నటులు ఈ (ప్రయోగ వ్యామోహాన్ని విడనాడనంతవరకు 
మన నాటకానికీ దుర్గతి తప్పదని చెబుతూనే రమణ-పాశ్సాత్య ప్రయోగ వ్యామోహమే 
తెలుగు నాటకరంగ వికాసానికీ, దాని ఆశయానికీ శాపంగా పరిణమించిందని ఆత్మవిమర్శ 
చేసుకుంటాడు. అందువల్ల మన ఇవరుగుపొర్జూన తమిళనాడు, మహారాష్ట్రలలో నాటకానికి 
ఉన్న గౌరవాదరాలు తెలుగునాట ఎందుకు ఉండడంలేదన్నదే అసలు ఆవేదన. తెలుగు 
సాంఘిక నాటకాలపై పాశ్చాత్య (ప్రభావాన్ని ఎంత ఈసడించుకోడానికి ప్రయత్నించినా 
నాటక రంగాన్ని ఆధునీకరించడంలో పాశ్చాత్య రంగ ఫ్టల నవ్య కళారీతుల తోడ్పాటును 
రమణ కూడా కాదనలేడు. నాటక రచనలో అనుకరణలు, అనుసరణలూ, అనువాదాలూ 
అభ్యంతరం కావొచ్చునేమోగాని (తెలుగు జీవితానికి సంబంధించి) టెక్నిక్‌ను కాదనలేం. 
రచయితలు కథాపరంగా నేల విడిచి చేసిన సాముగారిడీల వల్ల ఈ పతనం వచ్చిందిగాని 
ఆధునిక సాంకేతిక పద్దతుల వల్లకాదని గుర్తించాలి. సినీరంగానికి చెందిన ఓ నటుడు 
అశ్లీల చిత్రాలను ఎందుకు (ప్రోత్సహిస్తున్నారన్న (ప్రశ్నకు సమాధానమిస్తూ *' ప్రేక్షకులు 
చూస్తున్నారు కాబట్టి, ఆదరిస్తున్నారు కాబట్టీ” అన్నాడు! ఇదే (ప్రమాణాన్ని నాటక 
రచయితలకు వర్తింపజేసి చూస్తే- నాటకానికి సరిపడా “'“ఇతివృత్తాలు దొరకడంలేదొన్నది 
వారి రొడ్డకొట్టుడు సమాధానం! ఇది బాధ్యతారహితమైన దృక్పథం. ఎందుకంటె 
బెర్నార్డ్‌ మలాము చెప్పినట్టు “కళకు జీవితం ఆయువుపట్టు, కాని దాని విస్తృతి 
అనంతం’? (Art is in life, but the realm is endless)! అంతేగాదు జనజీవిత 
సమగ్ర చిత్రణే, సుఖదుఃఖాల సమ్మేళనా చిత్రణే కళ అనికూడా అన్నాడు! జీవనరీతుల 
పట్ట,మానవ జీవితం పట్ల, అన్నింటికన్నా మిన్నగా మానవ వికాసం పట్ల నిబద్దత 


153 


ఎబికె సాహిత్యకీయాలు 


లేకపోతే ఇతివృత్తం దొరకదు! అందుకే నోబెల్‌ బహుమాన (గ్రహీత నాదినీ గోర్డినెర్‌ 
అంటుంది: ““నిబద్రత అన్నది కేవలం రాజకీయ పరమైనదేకాదు. జీవితం పట్ట అవసరమైన 
తాత్తిక దృక్సథంలోనే అదొక భాగం'(Commitment is part of the whole 
ontological problem in life)! ఒక జీవితాన్ని (ప్రభావితం చేసే ఆయా కాలాల 
సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, ఆధ్యాత్మిక పరిణామాలన్నీ నాటకం సహా అన్ని సాహిత్య 
(ప్రక్రియలనూ ఊగించి శాసించక తప్పుదు. తొలి తెలుగు సాంఘిక నాటకం ““నందక 
రాజ్యం” 1880లో (వావిలాల వాసుదేవశాస్త్రి) వెలుగుచూసిన తరువాత పన్నెండేత్లకు 
సంఘ సంస్కరణ పతాకగా దూసుకువచ్చిన సాంఘికం గురజాడ “కన్యాశుల్కం” కాని 
ఆ తరువాత పదిహేనేళ్ళ దాకా, 1926 వరకూ, మంగతాయి పీఠికాకర్త కాలీభట్టు 
('బ్రహ్మయ్యశ్యా స్త్రి చెప్పినట్టు “మనలో సాంఘిక స్థితిగతులను చిత్రించే రూపకాలే 
లేనపుడు’? అందుకు మూడు దశాబ్దాల ముందే వచ్చిన “కన్యాశుల్కం” ఎంత గొప్పదో 
తెలుగు (ప్రజలకు అప్పుటికే అర్ధమయింది. ఆ విస్మయం నుంచి అనుకున్నంతగా 
తెలుగువారు తెప్పరిల్లి నవ్య నాటక వీధుల్లో తేకువతో విహరించేటుట్టు మన రచయతలూ, 
కళాకారులూ ఇప్పటిదాకా చేయలేకపోవడమే విశేషం! కళా ధర్మానికి లోకరీతికీ మధ్య 
సమన్వయం కూర్చి, మానవుణ్ణి ఎప్పటికప్పుడు ఒకడుగు ముందుకే- (ప్రగతిగామిగా 
విశ్వగామిగా మలిచేందుకు రచయితలూ నాటక రచయతలు తోడ్పడాలి. 'కన్యాశుల్కం' 
నాటక కాలంనాటికన్నా ఎన్నో రెట్టు సామాజికులను పీడిస్తున్న రుగ్మతలు నేడున్నాయి. 
అవినీతి, చొల్లు కబుర్దు, హత్యలు, ఆత్మహత్యలు. హింసావాదం పెచ్చరిల్లిన ఆధునిక 
సవరాజం రంగస్ట్రలికి సర్వదా అనువైన ఇతివృత్తం. (ప్రభుత్వాలూ అలాగే 
తయారయ్యాయి. ప్రోత్సాహంలేదు. భావ దారిద్య్రం - మనచుట్టు చూపులేని విద్యలో 
ఉంది, మూఢనమ్మకాలను పెంచుకోవడంలో ఉంది. వాస్తవాలను, వ్యప్ప్ర సము 
జీవనంలోని ఆటుపోట్లునూ పరిణామాలనూ చూడనొల్లని దివాంధతలో ఉంది, పక్కవాడి 
బాగోగులను పట్టించుకోని మనస్తత్వంలో ఉంది! ఏ జిల్లాకూ చెప్పదగిన రంగస్టలంలేదు. 
బెంగాల్‌, మద్రాసు, మహారాషస్త్రలలో ఎన్ని నాటక రంగస్టలాలో! నాటక వికాసం కోసం, 
అభ్యుదయ పథంలో సమాజ పురోగతి కోసం “నా బొందో”” అంటూ పనిచేయగల 
సత్తా ఉన్న నటులూ, రచయతలు, దర్శకులూ కొందరైనా లేకపోలేదు కాని వీరంతా 
ఉండికూడా కాలుకదపని “నటని మనది! 


రమణ ప్రపంచ నాటక రంగరీతుర్ని, వివిధ దేశాలలో ప్రయోగాలను, ప్రక్రియా 


154 


తెలుగునాటక పరిణామం కడు రమణీ యం! 


భేదాలను, సిద్దాంతాలను ఆకళింపుచేసుకున్న ఆచార్యుడు. నాటకానికిజీవం- 
దీపాలంకరణలు, రంగాలంకరణలు, (ప్రయోగ విన్యాసాలూ కావు (అవితోడు మాత్రమే), 
మానవ జీవితం మాత్రమే అని తెలుసుకున్నవాడు. ఇబ్బన్‌నుంచి ఇలియట్‌దాకా, ప్రాచీన 
నాటకరంగ చరిత్ర నుంచి ఆధునిక రంగ చరిత్రవరకూ, విలియమ్‌ ఆలివర్‌ నూరిపోసిన 
కళామర్మాల నుంచి అలార్లి నికోల్‌ చెప్పిన కళాధర్మాల దాకా రమణ ఆపోశనం పట్టాడు. 
వందేళ్ల తెలుగు సాంఘిక నాటక దర్పణంగా చరిత్రను మన కత్తముందుంచిన రమణ 
దిద్దితీరిన స్వీయ నాటకాలు “చలిచీమలు””, ** ఆకురాలిన వసంతం””, “వెంటాడే 
నిడలు'” సమగ్ర మానవుడి చిత్రణ కోసం సాంఘిక విప్లవాన్ని త్వరితం చేయడం కోసం 
ఉద్యమించిన కళాఖండాలు. ప్లెఖనోవ్‌ సాంఘిక పునరుజ్జ్‌వనోద్యమం, కన్నింగ్‌ హామ్‌ 
సాంస్కృతిక వికాసనోద్యమం రమణ పరిశోధనకు ఉసురుపోశాయి. అతనిలోని సంఘ 
చైతన్యానికి ఒరుపిడి పెట్టాయి. ఆధునిక సాంఘిక నాటక పితామహుడుగా పేరొందిన 
ఇబ్బున్‌ నైతిక విలువలను నాటక రచయతగా రమణ ఆకళింపు చేసుకున్నాడు. ఆచార్య 
ఆత్రేయ నాటకాలలో కవితా స్పర్శతో కూడిన భావ చిత్రాలకు ఇబ్బన్‌ నాటకాలు 
ఉత్తేజమిచ్చాయి. అలాగే తెలుగు నాట కందుకూరి, చిలకమర్తి (ప్రహసనాల ప్రాశస్తాన్ని, 
వారు జనాన్ని (ప్రేమించిన తీరునూ నాటక రంగ చరిత్రలో రమణ రసవంతంగా 
చెప్పాడు. ఆధునిక నాటక రంగానికి నవ్యభావ రచనా ప్రక్రియకు, ప్రేక్షక చైతన్య 
స్పూర్తికీ కారకాలైన ఇబ్బన్‌ నాటకాలు బళ్లారి రాఘవ, రాజమన్నార్‌, డ్శాక్టర కొ(ర్రపాటి, 
గొల్లపూడిని ఎలా (ప్రగాఢంగా ప్రభావితం చేశాయో వివరించాడు. 1906లోబళ్ళారి 
రాఘవ (ప్రవేశంతో అభినయ చరిత్రలో అభినవ నాటకరంగ చరిత్ర ఎలా మలుపు 
తిరిగిందీ విప్పి చెప్పాడు. 1929లో ఆం(ధ నాటక కళా పరిషత్‌ అవతరణతో, 1946లో 
ఆం(ధ విశ్వవిద్యాలయ అవతరణతో నాటకరంగంలో పుట్టుకొచ్చిన కొత్త సంచలనాన్ని 
వివరించాడు. క్యూబన్‌ విసప్తవంతోనే లాటిన్‌ అమెరికా రంగ స్టల దిశాగతి కొత్తపుంతలు 
తొక్కిందంటారు. అలా 1933లో కమ్యూనిస్టు ఉద్యమ ఉధృతిలో, స్వాతంత్ర్య 
సమరదీక్షలో పూర్తి సమాజ స్పృహతో పెల్టుబికి వచ్చిన రంగషప్టలం తెలుగువాడి సాంతం. 
1943లో అఖిల భారత (ప్రజానాట్యమండలి స్థాపనతో, వివిధ కళారూపాలను తొలిసారిగా 
పునరుద్దరించిన ఆంధ్ర ప్రజా నాట్యమండలి రంగస్టల చరిత్రకు సర్వతంత్ర స్వతంత్రమైన 
బీజాలు నాటింది. మరొక్కమాటలో చెప్పాలంటే 1940-1955 మధ్యకాలం తెలుగు 
నాట సాంఘిక నాటకాలకు, విభిన్న కళారూపాల ప్రదర్శనకూ ఆనాటికి ఉన్నంతలో 
స్వరయుగమనే చెప్పాలి! ఈ దశలో వెలువడిన నాటకాలు, నాటికలు, ఒకటా ఆరా, 
155 


ఎబికె సాహిత్యకీయాలు 


ఎన్నో. ఈ చరిత్రలో కందుకూరి *““బ్రహ్మవివాహం*' నుంచి, కామేళశ్వ(ర్రావు 
““ ప్రతీకారం?” దాకా, కోలాచలం నుంచి కోరాట వెంకట సుబ్బారావు వరకూ, పానుగంటి 
నుంచి పర్వతాల నవనీతయ్య దాకా నాటక కర్తలను, వారి నాటకాలనూ స్టా లీపులకంగా 
చర్చించడమేగాక వివిధ నాటక పరిషత్తులు సమాజాల తరపున వెలువడిన పలువురి 
రచనలను (ప్రస్తావించడమూ జరిగింది. ““కన్యాశుల్బలి'* పరిపూర్ణ (ప్రదర్శనను దిగ్విజయం 
చేసిన ఖ్యాతి అబ్బూరిది కాగా, “నటాలీ” ఆధ్వర్యంలో వరద రాజేశ్వర్రావు చేసిన 
(ప్రయోగాలు అబ్బరమైనవేనని గ్రహించాలి. అబ్బూరి గోపాలకృష్ణ మరికొన్ని ప్రయోగాలు 
చేశారు. అభ్యుదయ నాటక రంగ సారధులైన డాక్టర్‌ రాజారావు, సుంకర, వాసిరెడ్డి, 
కోడూరు అచ్చయ్య, అనిసెట్టి, పినిసెట్టి, బెల్హంకొండల పరామర్శ ఉంది. తెలుగునాట 
అపూర్వ సంచలనానికి కారణమైన “ముందడుగు, “మాభూమి”, ““అపనింది', 
““రక్తకన్నీరు*' ల సమీక్షలున్నాయి. రాచకొండ “నిజం”, “తిరస్కృతి”? మరో మలుపు. 
తన జీవితాన్ని మలుపుతిప్పిన ““బ్రాండ్‌” నాటకంలో ఇబ్సన్‌ వాడిన పదసంపద 
నార్వేజియన్‌ భాషను సుసంపన్నం చేసినట్టే '“మాభూమి”” లోసుంకర- వాసిరెడ్డి వాడిన 
తెలుగు సామెతలు, నుడికారాలు, నానుడులూ, సంభాషణలూ విశ్వనాధ (ప్రశంసలు 
పొందాయి. కాగా 1965 తర్వాత కథావస్తువుకన్నా టెక్నిక్స్‌ (ప్రధానంగా అలంకారాలవైపు 
మోజు పెంచుకున్న రచయతలు, ప్రయోక్తలూ నేటి సాంఘిక నాటక పతనానికి ఎలా 
కారకులయ్యారో రమణ చెప్పాడు. అయితే ఈ దశలో టెక్నిక్‌ ప్రధానంగా ఎన్‌. ఆర్‌.నంది 
మలిచిన “మరో మొహంజదారో” రంగష్టల పతన దశకు ముందు ఆధునిక నాటకానికి 
కొసమెరుపుగా ఎలా నిలబడిందీ చెప్పాడు. అయితే ఇంత పతన దశలో కూడా కొన్నాళ్ల 
క్రితం ఆం[ధ్రయూనివర్సిటీ కేంద్రంగా సుప్రసిద్ద ప్రయోక్తలయిన వెంకటేశ్వర్రావు, 
అత్తిలి కృష్ణారావు రహదారినే రంగస్టలంగాచేసుకొని నూతన ప్రయోగాలు ( ఉ: గణోష్‌సాత్రో 


1మిపాచ్తోరిదీో) "ఏ జరసకరతకా చేశారని మరవరాదు. అలాగే ఒక ఏడాది [కితం 
న్‌ 


హైదరాబాద్‌లోని “గోల్డెన్‌ (తెషోల్డ్‌'” ఆవరణలో కాశీపట్నంవారి ఆరుబయలు “చావు” 
వినూత్న (ప్రయోగానికి మరో మచ్చుతునక! ఇలా ఒకకోణం కాదు- (గ్రీకు నాటకరంగ 
వైభవ పతనాలు, షేక్స్‌పియర్‌ సాంఘిక దృష్టి నీషే ప్రవచనాలు, వాస్తవికవాదం, కాల్పనిక 
వాదం, అనేక సంస్కరణ వాదాలు, తెలుగు నాటక రంగంపై ఇబ్బన్‌, బెర్నార్డ్‌షా, గోగోల్‌, 
దాస్తవిస్కీ1గోర్కీ, చెహోవ్‌ (ప్రభావం, స్వభావ వాదం, (ప్రతీక వాదం, వ్యక్తీకరణ వాదం 
అనిబద్దతా వాదం, అధి వాస్తవికతా వాదం, అస్తత్వవాదం, ఆధునిక ఆంగ్రనాటక రంగ 


156 


తెలుగునాటక పరిణామం కడు రమణియం। 


(ప్రభావం, ఇలా ఎన్నో కోణాల నుంచి రంగష్టల వైభవ పతనాలను రమణ సమీక్షించాడు. 
అంతేగాదు, సుప్రసిద్ద నాటక ప్రయోక్త, రిషరరీ అధినేత అయిన ఎ. ఆర్‌.కృష్ణ ఓపెన్‌ 
ఎయిర్‌లో ఉన్నవ వారి “మాలపల్లి” నవలను నాటకంగా (ప్రదర్శించిన తీరు అద్భుతం, 
సాహసోపెతం. కాని కుహనా నాటక (ప్రయోక్తల “థియేటర్‌ డిప్లామాలు” రమణ 
దృప్టలో*' సిగ్గుబిళ్లలు**! అయితే (ప్రయోగ వ్యామోహాన్ని విడనాడకుండానే వస్తు 
ప్రాధాన్యతను వదులుకోనివాడే ఆదర్శ ప్రయోక్త కాగలుగుతాడని రమణ కూడా 
అంగీకరించాలి. (ప్రపంచ థియేటర్‌ ఉద్యమానికి మూడువందల ఏళ్ల చరిత్ర ఉంది. 
ఇన్‌డోర్‌ థియేటర్టు16వ శతాబ్దం సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంతో అవతరించసాగాయి. 
థియేటర్‌ వెయ్యెళ్లపాటు కేవలం వినోద సాధనంగానే ఉండిపోయింది. విజ్ఞాన వేదికగా 
అది అవతరించడం ఆ తరువాతనే. తొలి నాటకశాల “ ఒలింపికో థియేటర్‌ (ఇటలి), 
స్పానిష్‌ థియేటర్‌ “స్వర్ణయుగం చూసాయి. ఇంగ్లాండ్‌లో రెస్టోరేషన్‌ స్తే హౌస్‌, 
ఆలివర్‌ థియేటర్‌, అమెరికాలో గధ్రీ థియేటర్‌ (ప్రపంచ |ప్రసిద్దాలు. మనకున్నది ఒక్క 
రవీం(ద్రభారతి! జిల్లాకొక్క రంగ స్రలమైనా ఉండాలి. ఇప్పటికైనా మించిపోయింది 
లేదు. తెలుగు నాటకం పునరుజ్జీవనం నిరాశవల్ల కలగదు. సమష్టి ఆలోచనల వర, 
లత్యనిర్దళం వల్ల మాత్రమే కలుగుతుంది. యువ కవి మనోమందిరంలో రగిలే అశాంతి 
నుంచీ ఎగసిపడే అలలనుంచీ, సమష్టి కార్యాచరణ నుంచీ ఈ చీకట్టు తొలగాలి: “ఈ 
అశాంతికి ఒక లిపిఉంది/ ఈ కన్నిటికి ఒక భాష-ఉంది/ నేను సముద్రాన్నై 
ఎగిసినప్పుడు/ ఈ అల వెనుక ఒక ఘోష వుంది/ అడుగు అడుగుకీ ఘనీభవించే 
ఆలోచనలో ఒక బాధ ఉంది”. ఆ వ్యష్టిబాధ సమష్టిరూపం దాల్చితే, సమాజం 
సమస్యలూ కళ్లముందు వాల్తాయి. సామాన్య (ప్రజల బాధలు తెలుస్తాయి.నాటుకానికి 
వస్తువును ఎక్కడి నుంచి చేదుకోవాలో తెలుసాస్తుంది! ఆ మహోదయం కోసం 
ఎదురుచూద్దాం. 


(ఆదివారం 20, జూలై [997) 


157 


విశ్వనాటక సాహిత్యానికి *నుంజులి కొత్తవెలుగు! 


కొవ్యాలలోనాటకం రమ్యమైందని ఎందుకంటారు? సామాజిక జీవన విధానాన్ని, 
మానవునిలోని మంచి చెడులను తిరిగి సామాజికులకు కళ్ళకు కట్టినట్టు చూపించి, 
మనస్సులలో చైతన్య దీపాలు వెలిగించగల, నీతిబోధకులకు ఆస్కారం కల్పింఛగల 
ప్రబోధ సాధనం కాబట్టి నాటకానికి అంత విలువ. నాటకం అద్దం అనుకుంటే అందులో 
కనిపించే బొమ్మలన్నీ ఆ అద్దం ముందు నిలిచిన సామాజికుల సజీవ పాత్రలే. ముంజేతి 
కంకణానికి అద్దం ఎందుకు? కంకణం ఆచేతన వస్తువు. కాని మనిషి చేతనుడు. కనుక 
స్వార్థ చింతనతో కర్తవ్యాన్ని, ధర్మాన్ని విస్మరించి సంచరించే మనుషులను సన్మార్గంలోకి 
తిప్పుడానికి నాటకమనే అద్దం తప్పనిసరి అవుతూ ఉంటుంది. పౌరాణిక, చారిత్రక, 
సాంఘిక నాట్రకాలతోపాటు పెక్కు ప్రయోగాత్మక నాటకాలు కూడావెలుస్తున్నాయి. అయితే 
ప్రయోగం కేవలం (ప్రయోగం కోసం కాకుండా సామాజిక (ప్రయోజనాన్ని ఆశించి 
రచించే ప్రయోగాత్మక నాటకాలకు ఎప్పటికైనా విలువ ఉండకపోదు. ముఖ్యంగా వర్తమాన 
సాంఘిక జీవనంపై(ప్రభావం నెర రచనల విషయంలో ఇది వురీ వాస్తవం. 
ఇటీవలకాలంలో, సర్కారీ హింసకూ,సాంఘిక ఆర్థిక దోపిడీకి బలి అవుతూ వచ్చిన 
పీడిత (ప్రజల జీవన సరళిని, బతుకు బరువుల్ని, పోలీసుల హింసా దౌర్హన్యాలను, 
మతమౌధఢ్యాన్ని తన నాటకాలలో చీల్చి చెండాడుతూ వచ్చిన ఇటాలియన్‌ హాస్య నాటక 
కర్త డారియాఫో. ““అరాచకవాది ఆకస్మిక మరణం”? (ACCiIdental Death of an 
Anarchist) అన్న నాటకం రాసిన ఈయనకు ఇటీవలనే నోబెల్‌ పురస్కారం లభించింది. 
అలాగే కొలది సంవత్సరాల (క్రితం కార్టూనిస్టుగా, కథారచయితగా, వ్యాఖ్యాతగా (ప్రసిద్దిలోకి 
వచ్చిన మంజులా పద్మనాభన్‌ గ్లోబలైజేషన్‌ పేరిట ప్రపంచ బ్యాంకు- ఐ. ఎం. ఎస్‌. 
కాబూలీవాలా సంస్టలు దేశంపై బలవంతంగా రుద్దుతున్న “సరళీకృత ఆర్రిక సంస్కరణలు” 
ఆ సాంఘికంగా, సాంస్కృతికంగా (ప్రజలపై ఎలాంటి (ప్రభావం కలగజేస్తున్నాయో చెప్పుడానికి 
ఒక నాటకం రాసింది. ఆ నాటకం పేరు ““హార్వెళ్టు? శ్రవ్య కావ్యంగానూ దృశ్య 
కావ్యంగానూ నప్పగల ఈ నాటకానికి (గీస్‌లోని ఒనాసిస్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన 


158 


విశ్వనాటక సాహిత్యానికి “మంజులి కొత్తవెలుగు! 


అంతర్జాతీయ నాటక పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది (2,50,000 డాలర్టు)! 
“నూతన ఆర్దిక సంస్కరణలతో విశ్వీకరణ పొందిన పెట్టుబడి తాండవ నృత్యంలో 
డబ్బు కొలమానంగా సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఎలా బలి అవుతున్నారో 
రేఖా మాత్రంగా మంజుల ఈనాటకంలో నిరూపిస్తుంది. మంజులా పద్మనాభన్‌ 
మ(దాసువీధుల్లో, కుటుంబాలలో కళ్ళారా చూసిన కొన్ని దృశ్యాలను ఆధారం 
చేసుకొని బొంబాయి కేంద్రంగా ఓ నిరుపేద కుటుంబం బతుకుతెరువు కోసం, 
కొడిగడుతున్న కుటుంబ సభ్యుల ప్రాణాల్ని కాపాడుకోడం కోసం- శరీర భాగాల్ని 
కలవారి సౌఖ్యం కోసం ఎలా అమ్మ చూపిందో ఈ నాటకం విశదీకరిస్తుంది. మరో 
మాటలో చెప్పాలంటే ఇప్పటికే దేశంలో ప్రారంభమై వ్యాపార సరళిలో కొనసాగుతున్న 
మూత్రపిండాల (కిడ్నీ) క్రయ విక్రయాల తంతు 2010 సంవత్సరం నాటికి ఏ స్టాయికి 
చేరుతుందో చూపుతుంది. శా(స్త్ర,సాంకేతిక పరిజ్ఞానం, అవి శరవేగాన సాగిస్తున్న 
విజయపరంపర పేద దేశాలైన వర్హమాన దేశాలలోని సామాన్య మధ్యతరగతి (ప్రజలను 
సంపన్న దేశాలలోని మోతుబరుల సుఖసౌఖ్యాల కోసం ఎలా బలి చేయబోతుందో 
మంజుల ఈ వ్యంగ్య నాటక రచనలో తెలుపుతుంది. అందులో ఆమె ఈ ప్రపంచాన్ని 
'రుణదాతలు'గాను. *“రుణగ్రహీతలుగానూ చూపిస్తుంది. అయితే ఈ “రుణం” ఆర్దిక 
సహాయం కాదు, నిధుల తరలింపుగాదు, మానవ శరీరభాగాలతో, జీవితాలతో చెలగాటం 
ఆడే వ్యాపారం. అందువల్ల సంప్రదాయంగా వునం ఆలోచించే “రుణదాతలి, 
'రుణగ్రహీతలి పరిభాషలో ఈ నాటక రచనను అర్దం చేసుకోరాదు. 2010 నాటికి 
కిడ్నీ దాతలు భారతీయులుగానూ, కిడ్నీ గ్రహీతలు అమెరికన్లుగానాూ ఉంటారు! పేద 
దేశాల (ప్రజల ఆర్థిక బాధలు “గ్రహించిని సంపన్న దేశాలలోని ధనవంతులు ఇందుకు 
పరిహారంగా కిడ్నీ దాతలను ఉత్తిచేతులతో పంపరు: పేదవాడు అందరికీ లోకువ అన్నట్టుగా 
పేదరికాన్ని లోకువగా భావించి పేదలు ఎన్నడూ కళ్ళజూడని వస్తు (ప్రపంచంతో వారిని 
ఆకట్టుకోవాలని చూస్తారు. అక్కడ పేదవాడి జీవితానికి విలువ లేదు, గౌరవంలేదు. 
కాని సంపన్నుడి సౌఖ్యం కోసం, అతని చిరాయువు కోసం బక్కవాడి (వాడే పేదవాడు) 
ఉసురు తీయడానికైనా సిద్దం. పాడి జీవితాన్ని పణం పెట్టడానికైనా వెనుదీయకపోవడం, 
ఇందుకోసం శ్నస్త్ర) చికిత్సా పద్దతులకు సరిపోయిన ఆధునిక వాతావరణాన్ని, పరికరాలనూ 
టెక్నాలజీ ద్వారా సమకూర్చి పెట్టడం. ఒక్క ముక్నలో మంజుల చెప్పుదలచింది - 
సంపన్న దేశాల నుంచి వర్రమాన దేశాల పేదప్రజలపై జరుగనున్న దాడి కిడ్నీల వ్యాపారం! 


159 


ఎబికె సాహిత్యకీయాలు 


నిజానికి మంజుల 2010వ సంవత్సరాన్ని భవిష్య కథనంగా చెప్పిందిగాని, ఇప్పుటికే ఈ 
వ్యాపారం ఇండియాలో (బెంగుళూరు, హైదర్తాబాద్‌లు కేంద్రంగా) సజావుగా 
సాగిపోతోంది. ఇది పిల్లికి (ధనంతుడికి) చెలగాటం, ఎలుకకు (పేదరికంలో ఉన్నవాడికి) 
(ప్రాణ సంకటం. ఈవ్యాపారం వల వ్యక్తి గౌరవ ప్రతిష్టలకూ, ఆత్మగౌరవానికీ జరుగుతున్న 
నష్టాన్ని గుర్తింపచేయడమే మంజుల ఉద్దేశంగా. కనిపిస్తుంది. ఎందుకంటె, ఏ ప్రక్రియ 
అయినా (ప్రజల ప్రయోజనం కోసం జరగాలిగాని, వ్యాపార ప్రయోజనాల కోసం మానవ 
శరీరభాగాలను [క్రయవి[క్రయాలకు గురిచేయరాదన్నదే ఇక్కడ (ప్రధాన లక్ష్యం. మంజుల 
ఈ నాటకం ద్వారా చేసిన నూతన సృష్టికి రంగస్టల భాగ్యం ఇంకా కలగవలసే ఉంది. 
(గీస్‌లోని భారత రాయబార కార్యాలయంలో “హార్వెస్ట్‌: నాటకాన్ని కొందరు నటులు 
పఠించినపుడు ఆసమావేశానికి హాజరైన సభికులు (శ్రవ్య కావ్యంగా ఆనందించవచ్చు. 
కాని దృశ్య కావ్యంగా మంజుల నాటకం రూపక సాహిత్యంలో చెలామణి కావలసి ఉంది. 
అయితే రాయబార కార్యాలయంలో జరిగిన నాటక పఠనంలో ఒక పాత్రదారిగా 
వ్యవహరించి (శ్రోతల మన్ననలు పొందిన కుసుమ్‌ హైదర్‌ దృష్టిలో “హార్వెస్ట దృశ్య 
కావ్యంగా కూడా నిలబడుతుంది! సర్వ రూపాలకు ప్రయోగ యోగ్యత కల్పించేది 
కాబట్టి నాటకాన్ని చాతుష (దృశ్య) (క్రతువుగా పెద్దలు వర్ణించారు. కాబట్టి .- మంజుల 
“హార్వెస శ్రవ్య కావ్యంగానూ దృశ్య కావ్యంగానూ వర్తిల్లగలదని చదివిన వారికి అనిపిస్తుంది. 
అందుకే సారస్వతీయులు ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంచారు: సరస్వతిని ఉపాసించేవారు 
ఎందరో ఉండొచ్చు. కాని సారస్వత నవనీతాన్ని అభ్యాస విద్యలో సాధక బాధకాలు 
తెలిసిన మురారి తప్పు మరెవరూ ఎరుగరు అంటారు. అలాగే మురారి కవి నాటకం 
““అన్నర్హ రాఘవమ్‌'' దేశంలో తొలి శ్రవ్య నాటకంగా భావిస్తారు. గంభీరమైన సముద్రంలోకి 
ఎన్నో కోతులు దూకి ఉండవచ్చుకాని, సముద్రం లోతు మాత్రం ఒక్క మందర 
పర్వతానికే తెలుసునని అంటారు. అలాగే మంజుల నాటకం లోతుపాతులు కూడా 
దానికి ప్రదర్శన భాగ్యం కలిగినపుడే సాధ్యం. అందువల్హ రచన అనేది వివిధ ప్రమాణాలతో 
సాగుతుంది. అది రచయిత విశ్చంఖులతలోని సమతుల్యతకూ, భావుకతకూ నిదర్శనం. 
అందుకే శామ్యూల్‌ జాన్సన్‌ అంటాడు: There Can be no certain limit to the 
modes of composition open to the dramatist. ఇబ్బన్‌, బి.బి.షా, హెననిక్‌, 
బెర్తోల్‌ (బ్రేహౌలు సాంఘిక, రాజకీయ భావ పరిణామానికి నాటక సాహిత్యం ద్వారా 
విభిన్న మార్గాలలో తోడునీడై నిలిచినవారే. యూరప్‌లో రీడర్స్‌ థియేటర్‌ ఉండేది. 


160 


విశ్వనాటక సాహిత్యానికి “మంజులి కొత్తవెలుగు! 


(గ్రీస్‌లో మంజుల '“హార్వెళ్టును శ్రవ్య కావ్యంగా ఎలా కొంత మంది కలిసి పఠించారో 
అలాగే రీడర్స్‌ థియేటర్‌లో నటులు కూడా నాటకాల్ని ప్రదర్శనకు ముందు ఒక 
బృందంగా పఠిస్తుండేవారు. నాటక రచనకు సంబంధించిన అన్ని సిద్దాంతాలనూ కాలదన్ని 
బాద్రేర్‌, బెగ్గ్‌సన్‌లా తమ తనాన్ని నిరూపించుకునే కొత్తతరం నాటక కర్తలు, రచయితలూ 
ఉండొచ్చు. మంజుల ఆ కోవకు చెందుతుంది. “హార్వెక్ట్‌' రచనను కొంత కమర్షియలైజ్‌ 
చేసినా “కాలి ఫర్‌ ఉమెన్‌? (ప్రచురణ సంస్థ ఆశయాలకు తగినట్టుగానే నేటి ఒక సాంఘిక 
సమస్యను మంజుల బలంగా (ప్రతిబింబించిందనే చెప్పాలి. 


మూడు అధ్యాయాలలో, తొమ్మిది అంకాలలో పూర్తిఅయ్యే మంజుల నాటకంలో 
(ప్రధాన పాత్రధారులు: ఓమ్‌ ప్రక్క్‌ జయ, ఓమ్‌ తల్లి మా,జీతు, బిద్యుత్‌భాయి. 
వీరంతా సామాన్య కుటుంబాన్ని సాకుతున్న ఓమ్‌కుటుంబీకులూ, ఇరుగు పొరుగూ, 
ఓమ్‌ ఎంత మంచివాడో అంత అసమర్దుడు కూడా. ఒకచోట కుదురుకున్న కొలువు 
కాస్తా ఊడిపోవడంతో పూటగడిఎని స్టీతిలో అవయవాలు అమ్ముకుంటే డబ్బులొస్తాయని 
విని, అందుకు మొత్తం కుటుంబాన్ని తాకట్టు పెట్టడానికి సిద్దమవుతాడు ఓమ్‌. ఈ 
కుటుంబం, విదేశీ కిడ్నీ వ్యాపారులకు ఆటపట్టు అవుతుంది. ఈ వ్యాపారులెవరు? 
అమెరికాలో మూత్రపిండాలు అవసరమైన ధనికుల తరపున ఇక్కడ పేదవాళ్ళ 
చిరునామాలు తెలుసుకొని “గార్డ్‌” పేరిట “ఏజెంట్స్‌'పేరిట వ్యవహరించే “ఇంటర్‌ 
స్టాంటా సర్వీసెస్‌ సంస్థా దాని తాలూకూ యజమానులూ. వీళ్ళు చెప్పిన “ప్యాకేజీ? 
(ప్రకారమే కిడ్నీదాతలు వ్యవహరించాలి. మరొక వ్యాపారితో కుటుంబ సభ్యులు 
మాట్టాడకూడదు. వ్యాపారం చేయకూడదు. ఆ అవకాశం ఆ విదేశీ కిడ్నీ కాం(ట్రాక్తరుకే 
ఉండాలిగాని మరొకరికి ఉండడానికి వీల్లేదు! ఇందుకోసం వారు ముందుగా “ఓమ్‌ను 
మచ్చిక చేసి, (క్రమంగా మిగతా కుటుంబ సభ్యుల్ని కూడామభ్యపరచడానికి ప్రయత్నిస్తారు. 
ఈ వ్యాపారంలో (ప్రధానమైన షరతు - పిల్లలు లేని దంపతులైతే మరీ మంచిదని 
చెప్పడం! కిడ్నీ వ్యాపారులు చెప్పినదానికి తలూపితే - దారి(ద్యంలో ఉన్న కుటుంబానికి 
కాసులు రాల్తాయి (సబ్సిడీలు తగ్గించి, ఎరువుల ధరలు పెంచి, బ్యాంక్‌ పరపతిని 
కుంచించి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలోకి పత్తిరైతుల్ని నెట్టిన ప్రపంచ 
బ్యాంకు షరతుల మూలంగా పత్తిరైతుల ఆత్మహత్యలు జరిగినట్లై కిడ్నీ వ్యాపారానికి 
కూడా దారిద్ర్యం ప్రధాన కారణమవుతోంది). మంజు ఒక-సందర్భంగా తమిళనాడులోని 
నిరుపేద గ్రామాలకు కిడ్నీ వ్యాపారులు ఎలా ఎగబడుతున్నారో చెబుతూ “ఆకస్మికంగా 


161 


ఎబితె నాహిత్యకతీయాలు 


బయటనుంచి ఊడిపడిన సంపద కిడ్నీ దాతల జీవితాలను చిందరవందర చేసింది ని 
పేర్కొనవలసి వచ్చింది! ఈవ్యాపారం గృహభఛిద్రాలకు కారణమై సామాజిక అశాంతికి 
ఎలా దారితీస్తుందో చతురమైన సంభాషణల ద్వారా, పటువైన సన్నివేశాల ద్వారా, 
దిటవైన సంఘటనల ద్వారా మంజుల హెచ్చరించింది. అంతేగాదు, దారి ద్యభారంవల 
కిడ్నీ దాతలుగా మారే వారిని గురించి చెబుతూ భార్య కిద్నీని డబ్బుకు అమ్మే భర్త, 
(“జయు భర్త ఓమ్‌) అవసరమైతే మరో పెళ్ళి చేసుకొని రెండో భార్య కిడ్నీ కూడా 
అమ్మడానికి జంకడని శఠిస్తుంది మంజుల. ఎక్కడో ఎవడో ధనవంతుడి సౌఖ్యం కోసం, 
అతడి ఆయుష్షును పెంచడం కోసం తన సంతానాన్ని తానే బలిచ్చే స్థితికి సమాజ 
పరిస్థితులు దిగజారడాన్ని మంజుల సహించలేదు. కిడ్నీ వ్యాపారంలో నేడు సాగుతున్న 
అంతర్జాతీయ పోటీని ఎండగడుతూ (06119810 theme of age cannibalising 
youth in quest of longevity) విశ్వీకరణ పేరిట నడుస్తున్న పెట్టుబడిదారీ దోపిడీ 
సంస్కృతి విస్తరణవల్హ్ల మానవాళికి కలుగనున్న ఒక అనర్జాన్ని చెబుతుంది. ఈ కిడ్నీలు 
అందుకునే విదేశీ సంపన్నులకు మంజుల నాటకంలో (ప్రతినిధులు: జిమ్ని, వర్సిల్‌. 
ఒకప్పుడు గొప్పు నాటకంగా ప్రసిద్ది పొందిన ఎన్‌. ఆర్‌.నంది *“మరో మొహంజదారో" లో 
అవకాశవాద, అసహాయ మనస్తత్వాలకు (ప్రతినిధులుగా, ధనాభిలాషకు, డాంబికాలకు 
చిహ్నాలుగా పరంధామయ్య, కోటీశ్వరయ్యలు ఎలా ఉన్నారో “హార్వెక్టు'లో వీరూ అంతే! 
మందు మాత్రంగా మంజుల కొన్ని పరిమితులలో తన నాటకంలో కొంత మెలోడ్రామా 
నడిపినప్పుటకీ ఆ పని ఎందుకు చేయవలసి వచ్చిందో కూడా ఇలా చెప్పింది. కథలు 
చెప్పుకుని ఎలా బతకలేరో కేవలం నాటకాలు రాసి బతుకును పోషించుకోలేరు. నాటక 
రచయిత కనే (ప్రతీ స్వప్నాన్ని తళుకు బెళుకుల సినీ పరిశ్రమ కాపుకాసి నీడలా 
వెంటాడుతూనే ఉంటుందనీ (fIIM Industry 0౧18 seductively on the hori- 
zon of every dream) ఆ (పమాదం నుంచి తన స్వాప్నిక జగత్తును 
సంరక్షించుకోవడానికి డ్రామా కొంత కమర్షియలైజ్‌ కావలసి వచ్చిందనీ మంజుల భావన. 
కనుక అకుంరితమైన అనురాగంతో అంకితభావంతో ఉన్న జబౌత్సాహిక నటుల 
భుజస్కంధాలపై రంగష్టలం రూపురేఖలు దిద్దుకొంటూ ముందడుగు వేయాలని ఆమె 
కోరుకొంచోంది. నేటి సంఘ పరిస్థితిని మంజూల “జయి పాత్రద్వారా రకరకాలుగా 
చెప్పించింది. “నేను నివసిస్తున్న గదిలో ఉండే ఏ ఇరువురి దృష్టిలోనూ అందులోనే 
ఉంటున్న మిగతా ఇద్దరూ ఉండీలేనట్టే' అంటుంది జయ. కిడ్నీ ఇవ్వడానికి ఓమ్‌ 
పడిన బాధల్ని వర్ణించింది. మీరు కిడ్నీ అమ్మితే సుందర భవిష్యత్తును, ధన కనక వస్తు 
162 


విశ్వనాటక సాహిత్యానికి “మంజులి కొత్తవెలుగు! 


వాహనాలు ఇస్తామన్న వ్యాపారుల మాటలు వినిపిస్తుంది. మింగమెతుకు లేదు, మీసాలకు 
సంపెంగనూనె పులిమినట్టుగా ఒక గదికే అవకాశంలేని చోట ఆధునిక పరికరాలు 
ఏర్పాటుచేస్తాం, సెంట్లు అమరుస్తాం, పూవులు పేరుస్తాం అంటూ కిడ్నీ వ్యాపారులు 
“చెవుల్లో పూవులు” పెట్టడం చూస్తాం! అంతేగాదు అక్కడ కూడా మంజుల కూర్చిన 
సంభాషణ చమత్కార మంజరిగా సాగింది : నీకు నవ్వురాక పోయినా నవ్వుతున్నట్టు, 
కృత్రిమంగా ముఖం పెట్టాలి. మనిషి నవ్వకపోతే సంతోషంగా లేనట్టు లెక్క; మనిషి 
నవ్వితే శరీరం సంతోషంగా ఉన్నట్టు, శరీరం నవ్వితే అతని అవయవాలన్నీ దర హస 
వీచికలు వెదజల్లినట్టే నట- ఇదీ కిడ్నీ వ్యాపారుల భాషాపదకోశం! దరహాస నియం(త్రణ! 
మంజుల 2010 సంవత్సరానికి కిడ్నీ వ్యాపారుల గురించి ఇచ్చిన అంచనా వ్యంగ్యరచన 
“హార్వెక్టు'. అలాగే నలభై అయిదేళ్ళ నాడు శ్రీశ్రీ ముగియనున్న 20వ శతాబ్దానికి 
వీడ్కోలు చెబుతూ 21వ శతాబ్దానికి స్వాగతం పలుకుతూ “చతురస్రం? అనే గొప్ప 
రాజకీయ నాటకం రాశాడు. 1999 డిసెంబర్‌ 31 నాటికి అమృతాన్ని అందరికీ 
పంచగలిగితే ఈ స్వాతంత్రం సాధ్యమవుతుందనీ, నిజమవుతుందనీ అంటాడు! 
మానవజాతికింకా మానసిక స్వాతంత్ర్యం ఏర్పడలేదు కాబట్టి అరణ్యాల్లో ఉన్న మన 
మనస్సుల్లో వెలుగులు రానంతకాలం ఈచీకటి తొలగదంటాడు. మానసిక స్వాతంత్ర్యానికీ 
ఆర్ధిక స్వాతంత్రానికీ మధ్య ఎంత అంతరం ఉందో నిరూపించే పాత్రలు ఓమ్‌ జయ - 
వాటిని ప్రయోజనకరంగా రూపుదిద్దిన రచయిత మంజులా పద్మనాభన్‌. అమెరికాలోని 
కిడ్నీ గ్రహీతలలో ఒకరైన వర్షిల్‌ అంటాడు : (ప్రపంచంలోని పేదవాళ్ళకు బతుకు 
లాగడానికి ఇన్ని డబ్బులు పడేస్తాం. ఆ మేరకు మా శరీరాల్ని యువ మూశత్రపిండాలతో 
నవంనవం చేసుకొంటాం... పేదవాడి ఆగ్రహం పెదవికిచేటు, ఆ(గ్రహం అహంకారం, 
గర్వం అతడికొక ఫ్యాన్సీ (డ్రస్‌లాంటిది' తప్ప మరేంకాదు అన్నాడు (గరం 5 ఇ 
poor man's fancy dress!) అయితే జయ మాథ్రం విదేశీ కుట్రకు బలికాదలచలేదు, 
తిరగబడింది, తలపడింది. పరువు ్రతిష్టల్ని కాపాడుకోవడానికి సిద్దమైంది. నా అంటూ 
నాకు మిగలేది చావే కనుక, నా చావే నాకు గర్వకారణం అంటుంది. చావు ద్వారానే 
విజయం సాధిస్తానంటుంది (Winning by 108108) జేమ్స్‌ లారెన్‌ బాక్‌ అనే కవి 
"pain will lessen,father, if you eat us" అంటాడు! జేమ్స్‌ బాధే మంజుల 
పా(త్ర “జయి బాధకూడా! 


- ఆదివారం 29, మార్చి 1998 


163 


జీవన సమరానికి చిత్రలిపి అజంతా “స్వప్పులిపి” 


తెలుగు అజంత భాష] ఆద్యంతమూ ఆ భాషకు న్యాయం చేకూర్చదలచి 
అజంత భాషనే తన నామధేయంగా మార్చుకున్నవాడు అక్షరళశిల్పి, సుప్రసిద్ధ కవి 
అజంతా! అంతేగాని కొందరు భావించినట్టు అజంతా గుహలకూ, ఎల్లోరా గుహలకూ, 
వాచిలోని శిల సంపదకూ మోజుపడి తన పేరును 'అజంతాగా మార్చుకున్నవాడు 
కాదు! అక్షరంతో జీవన బీభత్సానికి అద్దం పట్టిన వాడు; తన ఆశయాలకు, ఆకాంక్షలకూ 
అంతరాంతరాలలో దశాబ్దాలుగా గూడుకట్టుకుని సంచరిస్తున్న తన ఆలోచనలకూ, దోపిడీ, 
దారిద్ర్య బాధల నుంచి సామాన్యుడి విముక్తి కోసం తపనతో కంటున్న కలలకూ అక్షర 
బద్దమైన చి(త్రిలిపే ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన అజంతా 
“స్వప్ప్నలిపి! స్వాప్నికుడు కాని మానవుడుండడు. కానీ కలలు కనే వాళ్ళంతా 
స్వప్నకలశాలను జీవితాంతం చెక్కుచెదరకుండా భద్రపరచనూ లేరు. అజంతాకు 
ఇతరులకూ ఉన్న తేడా అక్కడే ఉంది! ఎందుకని? గాయపడిన స్వప్నాలు కాంతిని 
వెదజల్లలేవు గనుక “స్వప్నాన్ని కంటికి పాపలా కాపాడుకోగల శక్తి అజంతాకు ఉంది! 
అధివాస్తవిక రచనగా కనిపించే “స్వప్పలిపికి అసలు కథానాయకుడు మానవుడు, 
సగటుమనిషి అతి సామాన్యుడూ! ఈ రహస్యాన్ని అజంతాయే విప్పి చెప్పాడు. 
అన్నిటికీ కారకుడు మనిషి కనుక (ప్రతి మనిషిలో తనను చూసుకోవడం అజంతాకు 
ఇష్టం. తన స్వప్నంతోనే సంతృప్తి పడి ఉండడు. (ప్రతిమనిషి స్వప్నంలోనూ తానై 
సంచరించే కవి కనుక, అజంతా (ప్రతిమనిషి బాధలు, దుఃఖాలు, మండుతున్న గాయాలలో 
(ప్రత్యక్షమవుతాడు. (ప్రత్యక్షసాక్షిగానే దైనందిన జీవన బీభత్స దృశ్యాలకు ('ప్రత్యక్షర 
సాక్షిగా మెలుగుతాడు! ఈ రహస్యాన్ని అద్దం చేసుకోలేని కొందరు మరో అక్షరశిల్ఫ్సి, 
నిరంతర భావనా తపస్వి అయిన బైరాగిని ఆడిపోసుకున్నట్లే, అజంతాను నిరాశావాదిగా 
తలపోశారు కానీ మానవశక్తి పైన, మానవుడిపైన అజంతాకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని 
ఎవరూ అంచనా కట్టులేరు. అధఃపతితుడైన మనిషి బాధల పల్లవిని అద్దంచేసుకొని 
అతనితో మమేకమై దోపిడీ వ్యవస్టపై ధర్మాగ్రహం (ప్రకటించాడే గానీ, మానవుడి ప్రాశస్త్యాన్ని 


164 


జీవన సమరానికి చిత్రలిపి అజంతా “స్వష్ప్నలిపి" | 


అజంతా ఏ కోశానా కించపరిచినవాడు కాడు. కనుకనే అతను చీకటి హాలాహలాన్ని 
ఆస్వాదిస్తున్న వీధి మహర్షిని తన కావ్య నాయకుడని (ప్రకటించుకోగలిగాడు; శిరస్సు 
(బద్దలై ప్రవహిస్తున్న స్వప్నజలాలలో స్వచ్చమైన మనిషికోసం పరితపించిన పరిశోధకుడు 
అజంతా. ఇందుకు కారణం లేకపోలేదు. అతని జీవితమే ఒక కథాకావ్యం. 1947 నుంచీ 
1990 దాకా జీవనసమరంలో, బతుకు దిద్దుబాటులో ఆర్థికంగానూ ఉద్యోగరీత్యానూ 
అనేక బాధలు పడినవాడు అజంతా. “చెట్టు కూలుతున్న దృశ్యం? “పరిత్యాగి పరివేదని 
“వేళ్ళు ఇక్కడే” కవితలు అతని ఆత్మకథా చిత్రాలుగా భావించవచ్చు. జనన - మరణాలకు 
ఆభేదం పాటించిన ఆద్వైతి. అతను శిల్సీ, “వాస్తుశిల్సీ' కూడా. ఎందుకంటే (ప్రతిమనిషినీ 
అక్షరంగా భావించిన అజంతా అక్షరాలకు కూడా అవయవ నిర్మాణం పటిష్టం చేసినవాడు 
కాబట్టి! ఆయనే చెప్పుకున్నట్టు మనిషి ముఖకవళికల వలెనే, మనిషి అవయవ నిర్మాణం 
వలెనే అక్షరాలకు కూడా ఒక ఆకారం, ఒక భంగిమ, భావానుగుణ్యమైన ఒక కదలిక, 
ఒక లయ, ఒక విన్యాసం, రంగు, రుచి ఉంటాయని చెప్పి స్వప్నలిపి రహస్యం 
ఇదేనన్నాడు. దైనందిన జీవన బీభత్సంలో తాను చేస్తున్న విచిత్ర విన్యాసాలే అతని కొత్త 
ఛందస్సు! (శీ శ్రీ) తరువాతి తరం గొప్ప కవులలో ఒకరు అజంతా. అతని ముద్రలు 
అనేక మంది తెలుగు యువకవుల రచనలపైన బహుముఖాలుగా ఉన్నాయి. కానీ వారంతా 
వచన పద్య రోచిస్సులను వెదజల్లడంలో, (ప్రతి పదవిన్యాసంలో, భావచి(త్రాల పొందికలో 
అజంతాకు అంత దగ్గరగా రాలేకపోయారు. రాగలిగిన వారిలో ఎన్నదగిన కవి 
నగ్మముని కావ్యానుగుణమైన భాషను కాదు, కాలానుగుణమైన భాష అజంతాకు ఇష్టం. 
కనుకనే కావ్య నిర్మితిలో అతని నడకే వేరైంది. 


అయితే పద్యవచనకు (అతను మంచి వచనాన్ని పద్యంగా భావిస్తాడు గనుక) 
అజంతా కొన్ని విలక్షణమైన నియమాలు పెట్టుకున్నాడు. వాటిలో (ప్రధానమైనది - 
బళ్ళకెత్తగలనన్ని రచనలు కవి సృష్టించకూడదన్నది! ఆరుద్ర “నేను ఎక్కదలుచుకున్న 
రైలు ఒక జీవితకాలం లేటు” అన్నట్టుగానే అజంతా కావ్యరచనకు ఏళ్ళూ, వూళ్ళూ 
తీసుకుంటాడు. గంటలు, రోజాలు కాదు, ఒక్కో రచనను (కవితను) పూర్తి చేయడానికి 
రెండు మూడేసి ఏళ్ళు తీసుకున్నాడు. కానీ ఈసరిహద్దుల్ని కూడా అధిగమించి మరో 
నగ్నసత్యాన్ని అజంతా తాజాగా రాసన “మృత్యువు హాస్య ప్రయత్వం* కవితలో 
చాటుతున్నాడు “ఒకపద్యం రాయడానికి ఒక జీవితం ' కావాలంటున్నాడు!! మన 
కవుల్లో ఈ అనంతమైన చేక్కుడుకు అలవాటు పడిన మరోప్రసిద్దుడు దేవులపల్లి 


165 


ఎబికె సాహిత్యకీయాలు 


కృష్ణశ్నాస్త్రి_ ఆంగ సాహిత్యంలో ఫిలిప్‌ లార్కిన్‌ కవి ఒక్కో కవితను నెలల తరబడి 
ఆలా చెక్కుకుంటూనే కూర్చునే వాడు. జాన్‌ ఉప్‌డైక్‌ కూడా అజంతా లాంటి 
ఫర్‌ఫెక్షనిప్టే. కనుకనే కొందరు “పరిపూర్ణవాదులకు తమ రచనలను పుస్తకరూపంలో 
తేవడంగానీ, సకాలంలో తేవడంగానీ సాధ్యపడి ఉండదు. అజంతా దృష్టిలో (ప్రతి 
అచ్చయిన పుస్తకం కూడా ఓ “చిత్తు(ప్రతి' కిందనే లెక్క! ఈ భావన తీవరించబట్లే 
కడచిన నలభై ఏళ్ళుగా అతని రచనలు పుస్తకరూపంలో రాలేదు! (త్రిపురనేని (శ్రీనివాస్‌ 
పుణ్యమా అని “స్వప్పలిపి” రూపంలో అజంతా వెలుగుచూడటం వలనే సాహెత్య 
అకాడమీ మదింపునకు, పురస్కారానికి వీలైంది. ఒక రచనకు సంబంధించి అంతూ 
పొంతూ లేని చిత్తుప్రతులు పేర్చుకుంటూ పోవడంలో అమెరికన్‌ కవి, నవలకారుడు 
రేమాండ్‌ కార్వర్‌ కూడా (ప్రసిద్దుడే. కథకైతే 20-30 చిత్తుప్రతులు, కవిత అయితే 
కనీసం 40 చిత్తుప్రతులైనా పట్టువలసిందేనట! మిలన్‌ కుండేరా అన్నట్టు బహుశా ఈ 
తాత్సారం వలనే all grreat works are partially incomplete గా ఉండి 
ఉంటాయి. అందుకనే అజంతా కవితకు కూడా ఆద్యంతాలు లేవు. ముగింపూ, ఫలశ్రుతి 
అతనికి ఏవగింపు! ఎందుకని? జీవితానికి ముగింపు ఉండవచ్చునేమోగానీ జీవన సమరానికి 
ముగింపు" లేదు కాబట్టి ! ఆ మాటకొస్తే టాల్‌స్టాయ్‌ కూడా “వార్‌ అండ్‌ పీప్‌ నవలను 
ఎనిమిదిసార్రయినా తిరగరాశాడు! ఇక (బ్రిటీష్‌ కవి డోనాల్డ్‌ హాల్‌ అయితే తన కవితల్ని 
కనీసం వందస్యార్హయినా తిరగరాశాడు! నవలాకారుడు ఫిలిప్‌ రాత్‌ రోజుకు ఎనిమిదీగంటల 
చొప్పున చెక్కిచెక్కి ఆరుమాసాలకుగానీ ఓక్క పేజీని ముగించేవాడు కాడట! తృప్తిలేకనే 
మన అజంతా కూడా ఒక కవితను పూర్తిచేయడానికి సుద్నీర్లకాలం వెచ్చిస్తాడు. అది 
పరిపూర్ణవాదుల అనుల్రంఘనీయమైన నియమం. మనం కాదనడానికి వీలులేని పరసీమ 
అది! బహుశా అందుకే పై లక్షణాన్ని వివరిస్తూ కార్వర్‌ కవి "With water comes 
together with Other Waters" అన్న కవిత గురించి చెపుతూ "it I$ 850౧610100 
| love to do, putting words in and taking words out" అని ఉంటాడు! 
భాషను, పదాన్ని సునిశితం చేసుకొని వాడుక చేయడంలో, భావాన్ని శిల్సీకరించడంలో 


కవి నిశిత దృష్టి ఎలా ఉంటుందో కవి విలియమ్‌ మాక్స్‌వెల్‌ అంటాడు. "It ౫౬8 an 
education in how to refine language to the point where it almost 
becomes something else. It is a pure ౧౧౪౦1౦66 effectiveness and 


verve of an Olympic athlet" 


166 


జీవన సమరానికి చిత్రలిపి అజంతా “స్వప్పలిపి'।! 


అజంతా, బాధను ముఖచి(త్రం చేసుకున్నవాడే గానీ ఆ దుర్చురచిత్రాన్ని ఇతరులకు 
తొడగడానికి (ప్రయత్నించలేదు. బాధాగ్నిలో పునీతుడైన మనిషి పాదధూళిలో 
మరణానంతరం నేను పాడే స్వేచ్చాగీతాన్ని రచిస్తానని దండోరా వేసిన కవికన్నా ఈ 
లోకంలో జీవితాన్ని (ప్రేమించగలవాడెవడు? ఆకలి విషకౌగిలిలో రహస్య సముద్రాల 
హోరు వినగలిగిన, కనగలిగిన వాడు అజంతా. (ప్రశ్న (ప్రగతికి మార్గమని గ్రహించిన 
వాడు జీవన రహస్య శోధనను ఆపనూలేడు, (ప్రశ్న వేయకుండా ఆగనూలేడు! తన 
పెక్కు భావ చిత్రాలలో అతను సమాజంలో కుబుసం విడిచే ఎన్నో కాలసర్వాల 
గురించి హెచ్చరించాడు. కాలావధులకు అతీతంగా ఊపిరిపోసుకునే అదృశ్యలోక్రాలను 
చూపించగలడు; అతడు రేపిన సుడిగాలిలో ఎండుటాకులు సహితం సంభాషించేటటు 
చేయగలడు. మండుతున్న మధ్యాహ్నాల మధ్య, రుద్ర మందారాల మధ్య నుంచి 
నడిచిపోనరాగలడు; ఆ అనుబవంతోనే అజంతా ఆకలిజ్యాలలను కళ్ళతో 
ఆర్హగలననుకునేవాడిని పరమ వి(ద్రోహిగా జమకడతాడు; అలాగే అదే మోతాదులో 
“సోఫాలో కూర్చుని రివాల్వర్‌ గురిపెడుతున్న విప్తవ (ప్రవక్తను మహావంచకుడి' గాను 
శఠిస్తాడు. అయితే పోరును మాత్రం ఆశ్రయించక తప్పుదనీ అంటాడు! తను ప్రాతినిధ్యం 
వహించే మనిషి దైనందిన జీవితంలో ఇప్పటికీ పడుతున్న తీరని బాధలను ఏకరువు 
పెడుతూ సగటు మనిషి పుట్టుకతోనే ఎలా శాపగ్రస్తుడైపోయాడో కుమిలిపోతాడు. 
ఎందుకని? సామాన్యుడి (ప్రగతి మార్గంలో ముళ్ల కంచెలు పెట్టి, జిల్లేళ్ళు మొలిపించిన 
దుష్టశక్తులు ““సామాన్యుడి కన్నుల వెనుక సూర్యోదయాలను / ఎప్పుడో, ఏనాడో 
అపహరించారు” కనుక! సంఘంలో అంతరాల దొంతర్హను ఏవగించుకునే అజంతా 
ఆశకూ దురాశకూ మధ్యన అంతరాన్ని కూడా చూడమని అత్యాశలను విడనాడాలని 
సలహా ఇచ్చాడు. “ఇంద్రధనస్సుల సౌందర్యాన్ని ఆరాధిసూనే / అసత్యాల అరణ్యంలో 
చిక్కుకుపోయాను. గగనకుసుమ సౌరభం (క్రింద సృహ తప్పిపోయాను” అంత మాత్రాన 
క్రోధాగ్ని నేత్రాలను సమీకరించే ప్రయత్నాన్ని మాత్రం మానుకోడు అజంతా! అకలి 
రుద్రభూమిలో జీవన సౌందర్యాన్ని చూడబోవడం ఎంత చిలిపితనమో చెప్పాడు; 
అంతేగాదు, అత్యాధునికంగా ఒక ప్రకటన చేస్తున్నాడు కూడా అజంతా : '“నిస్సహాయుడు, 
నిరాయుధుడైన ఒక గిరిజనుడు లేదా ఒకదళితుడు మాట్లాడేదంతా కవిత్వమే'? నని. 
తెలంగాణాలో ఒక గ్రామం చాలు / లేదా మన్య (ప్రాంతంలో ఒక గ్రామం చాలు తను 
జీవితం అక్కడే ముగించుకోవాలన్న ఆకాంక్షను చాటాడు!! ఎన్ని గడ్డురోజులైనా ఎదురు 


167 


ఎబికె సాహిత్యకీయాలు 


కానివ్వండి. మనిషి మీద విశ్వాసం, ఆత్మ విశ్వాసం సడలకూడదన్నది అజంతా ఆదేశం; 
అందాకా “జీవన (ప్రవాహంలో మనిషి కదలిక, చూడకుండా ఉండలేను నేను; ఒక 
శరీరాన్ని చుట్టుకుని ఎన్నో శరీరాలు, ఒక హృదయాన్ని చుట్టుకుని ఎన్ను హృదయాలు, 
అంతా సామాన్యులే, (బ్రతుకు బరువు మోయలేక మోస్తున్న సామాన్య కుటుంబీకులే; 
ప్రవాహ జలాలను గుండెలకు హత్తుకొని, మనిషి గుండెచప్పుడు వింటేనేగానీ బ్రతకలేను 
నేను” అన్నాడు! అజంతా కవిత అగ్ని, జలపాతాల మేలుకలయిక. “అజంతా భాష వాల్మీకితో 
ప్రారంభమై అజంతాదులతో కొత్తపుంతలు తొక్కుతోంది. 


(ఆదివారం 4 జనవరి 1998) 


168 


పీడనపై పడగెత్తిన “శ్వేతనాగు! 


“*“సాొతంత్ర్య్రం వచ్చాక బానిసత్వం, దాసత్వం రద్దయినాయన్న సంగతి, ఆ 
బానిసలకు ఎవరూ చెప్పినవారు లేరు. వాళ్ళ వంశస్థులు తరతరాలుగా భూస్వాముల 
సదుపాయం కోసం బానిసత్వమే అనుభవిస్తున్నారు. భూములన్నా, వ్యవసాయమన్నా 
ఖర్చుతో కూడుకున్న పని. అవి వీళ్ళకి అందుబాటులో ఉండవు. పొట్టకి అవసరమైన 
గింజలు ఒక్కొక్కప్పుడు మిగులుతాయి, ఒక్కొక్క_ప్పుడు మిగలవు, పంటు పుష్కలంగా 
పండినా సరే! అనావృష్టి అతివృష్టి వరదలు ఏమొచ్చినా సరే, అప్పులు తీసుకోవడం, 
వేలి ముద్రలు వేసేయ్యడం బాకీ తీర్చడం కోసం జీతం లేని వెట్టిచాకిరీ చేయడం, 
బానిసత్వం, జన్మదాస్యం. పంటలో దాదాపు మొత్తం అంతా ఎలాగూ కామందుకి 
పోతుంది. తన వాటాకి వచ్చే స్వల్పమూ కూడా బాకీ తీర్చడానికే పోతుంది. ఇంక 
జీతమూ, కూలీలేని వెట్టిచాకిరీయే మిగులు. సర్వంస్వాహా శక్తి కలది పద్దు పుస్తకం. ఆ 
పద్దు పుస్తకంలోని “టిక్కు'ల్లో చిక్కుకుపోయిన బందీలే వీళ్ళు. అప్పులపాలై వెట్టిచాకిరీ 
చేసే బానిసలు, దాసానుదాసులు. 

ఈ కథకు అంతులేదు. ఏ రోజో కాదు, ఈ రోజుకీ యావద్భారతంలోని గ్రామీణ 
వ్యవసాయ సంబంధాలలో నడుస్తున్న చరిత్ర కూడా అదే, కొంచం అటూ ఇటూగా! 
అణగారిన ఆర్హుల గాథలకూ, దళిత, అదివాసుల దయనీయ స్థ్రితిగతులకూ పీడనా 
దోపిళ్ళకూ - ఒక్క మాటలో భూస్వామ్య వ్యవస్థ నగ్న స్వరూపానికి అద్దం. పట్టిన 
మహా కథకురాలు బెంగాలీ రచయిత మహాశ్వేతాదేవి మాటలివి! సామాజిక న్యాయానికి 
నిర్వచనం చెప్పి, సంప్రదాయంలోని మంచిని గుర్తించి, వర్తమానంలోని చెడు లక్షణాలపై 
కత్తి కట్టిన “శ్వేతూనాగు ఈ మహాశ్వేత! “జ్ఞాన్‌పీర్‌ పురస్కారం ఈమెకు దక్కడంవర్ల 
పురస్కార గ్రహీతల విలువ పెరిగింది. ఎందుకంటే, అగ్రవర్ధుల, అంత్యవర్థుల మధ్య 
అగాథాన్ని శాశ్వతంగా పూడ్చడం కోసం ఏ “అంత్యోదయం' కోసం అంబేద్కర్‌, 
గాంధీలు శ్రమించారో, ఏ వామపక్ష ఉద్యమాలు గణనీయమైన పోరాటాలు సాగించాయో- 


169 


ఎబికె నాహిత్యకీయాలు 


వాటన్నింటికీ అక్షరబద్దంగా విలువ సమకూర్చిన ఘనత మహాశ్వేతాదేవికి దక్కుతుంది. 
పైన పేర్కాన్న ఆమె మాటలు దళిత జాతుల బాధల పల్లవి “రాకాసికోరి నవలలోనివి. 
దేశంలోని భూస్వామ్య వ్యవస్థ గ్రామీణ ఉత్పత్తి శక్తులను ఎలా అణగార్చిందీ, అందువల 
తాడితుల, పీడితుల సంఖ్య ఎలా పెరిగిందీ, వ్యవసాయ సంబంధాల్ని నిర్దేశించి 
నియంటత్రిస్తున్న శక్తులు ఎలా బలం పుంజుకొన్నదీ - “శ్వోతి రచనలు మన కళ్ళకు 
కట్టినట్టు చూపిస్తాయి. ఆదివాస (ప్రాంతాలలోనే ఆమె “ఆవాసం అన్నట్టుగా 
ముక్తివోర్చాలు నడిపిన ఉద్యమ మహిళగా కూడా మహాశ్వేత ఎదిగి వచ్చింది. 
బీహార్‌- బెంగాల్‌ సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాస (ప్రాంతాలు ఆమెకు కార్యరంగాలు 
కావడమేగాక, ఆమె “కథాికేళికి ఆదివాసుల జీవితాలు (ప్రధాన ముడిసరుకులయ్యాయి. 
సంతాల్‌, ముండారీ జాతుల తిరుగుబాట్లు రచనలకు పూర్వరంగాన్ని సమకూరాయి. 
వ్యవసాయ కూలీలపైన, పేద రైతులపైన జోతేదార్లు (భూస్వాములు) సాగించిన 
అత్యాచారాలు ఆమె రచనా దీక్షను మరింత సునిశితం చేశాయి. వాళ్లో ఎమర్సన్‌ 
అన్నట్టు “రచయిత విమోచన (ప్రదాత (Liberating God). అలా తన 
గుండెనే సన్నికల్చుగా మార్చుకొని సామాజిక న్యాయసాధన కోసం జీవన రసాయనాలను 
తయారుచేసి పీడితులకు పంచుతున్న రచయిత “శ్వేత. ఈదృష్ట్యా ఆమె రచనా జీవితం 
ఆచరణకు మాతృకగా మారిపోయింది. (ప్రసిద్ద కథకుడు, నవలా కారుడూ 
పి.జి. ఉడ్‌హోస్‌ అనలేదూ: "A ౪1619 life 19 the ideal life" అని! శ్వేతాదేవి 
మహామొండిది కాబట్టే ఎంతకాలమని ఆకలి దప్పుల్ని గురించి ఒకే కథా వస్తువుగా 
రాస్తూంటావని ఎవరో (ప్రశ్నించినపుడు ఆమె ఇచ్చిన సమాధానం: “ఎంతకాలం 
ఆకలి, దారిద్ర్యం, ధనవంతులు, భూస్వాముల బహిరంగ దోపిడీ, ప్రభుత్వ యంత్రాంగాల 
కీడనా సాగుతాయో, అంతకాలమూ నేను అవే విషయాలు రాస్తూంటాను” అని! ఆమె 
సంఘసేవికగా ఉబుసుపోని కథలూ, నవలలూ రాయలేదు. అవగాహనతో, అనుభవాలతో 
నిండిన వాస్తవ జీవిత చిత్రణ ఆమె కవన రంగం. కట్టు బానిసల విమోచనోద్యమకారిణిగా 
శ్వేతాదేవి తండ్రి మణిష్‌ ఘటక్‌ సాహిత్య వేదికా తీర్చిదిద్దిన “వార్తిక పత్రికను వ్యవసాయ 
కార్మికుల, పేద రైతుల, రిక్షావాలాల మాటల్లోనే వాళ్ళ జీవిత దర్పణంగా మలిచింది! 
జేమ్స్‌ జాయిస్‌ “యులిసిన్‌'లాగా ఒకరోజు కథాకాలాన్ని జీవన చిత్రణ పరిధిగా మలిచిన 
మరో రచన “ఒక తల్లి. వర్తమాన (ప్రపంచానికి కూడా చెహోవ్‌ బంధువెందుకయ్యాడు? 
నిజ జీవితాలను చి(త్రించాడు కాబట్టే. మహాశ్వేతాదేవి ఇటీవల కాలంలో నోబెల్‌ సాహిత్య 


170 


పీడనపై పడగెత్తిన “శ్వేత' నాగు! 


పురస్కారం పొందిన ఆఫ్రికన్‌ - అమెరికన్‌ రచయిత్రి నాది నీ గోర్హిమీర్‌ లాంటిది! 
అమెరికన్‌ సాంస్కృతిక జీవనానికి చేదోడు వాదోడై నాలుగువందల ఏండ్లకుపైగా 
సంపదైశ్వర్యాల సృష్టికీ, మెరుగులు దిద్దడానికీ కారకులైన దళిత వర్గాలతో గొంతు 
కలిపిన వ్యక్తి గోర్దిమీర్‌. మనిషీ అతని పరిసరాలు - వెరసి రాజకీయాలు. ఆ 
రాజకీయ చైతన్యాన్ని గోద్దిమీర్‌, అప్పన్‌ సింక్షయిర్‌ గొప్ప నవల “జంగిల్‌ (అడవి) 
ద్వారా పొందింది. అలాగే మానవునిలోని మంచి-చెడులను అధ్యయనం చేసిన 
మహాశ్వేతాదేవికి టాగోర్‌ శాంతినికేతన్‌ విద్యా సంస్కృతులు తోడృడ్డాయి. మానవీయ 
దృష్టికి ఆమె తగిన వారసురాలైంది. ఆ క్రమశిక్షణే ఆమె భావిజీవితానికి ఏడుగడ 
అయింది. 


శ్వేతాదేవి “రాకాసి కోరి భూస్వామ్య వ్యవస్థలోని చెడుగుల్ని ఎత్తి చూపిన గొప్పు 
నవల. వర్గ వ్యవస్థ, వర్గ వ్యవస్థ, మతవ్యవస్ట - పేదసాదలపై ముప్పేటగా జరిపిన దాడిని 
బట్టబయలుచేస్తుంది. కొండజాతులు, దళితులు తమ భూములను ఎలా కోల్పోయి, 
తమ నివాసంలోనే తాము ఎలా నిర్వాసితులు కావలసి వచ్చిందీ కళ్ళకు కట్టినట్టు 
చూపుతుంది. ఇందుకు సంప్రదాయాల ఉచ్చులూ, ఆచారాల అచ్చులూ అరదండాలుగా 
ఎలా తోడ్పుడ్డాయో వివరిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల వారు సాగించే 
వ్యాపార దోపిడీ ఎన్ని పద్దతుల్లో సాగుతూంటుందో తెలుపుతుంది. *బాఢా గ్రామం 
ఆధారంగా రాజపుత్ర అగ్రవర్థులు అక్షరాస్యులుకాని తక్కువ కులస్టుల్ని, ఆదివాసుల్నీ 
ఎలా దోచుకుతింటారో చూపుతుంది. ఉత్పత్తి సాధనాలూ, ఉపాధి ఆధారాలూ కలవారి 
సొత్తు అయినంత కాలం సాంఘిక న్యాయానికి అర్జాలు మారతాయని బోధిస్తుందీనవల. 
అంతేగాదు, సామాజిక ఆర్థిక పరిస్థితులను పొలిటికల్‌ ఎకానమీ ద్వారా పరిశీలించిన 
గొప్పు నవల ఇది. యజమానులు భూముల్ని కౌలుకి ఎందుకిస్తారో సమాధానం చెబుతుందీ 
నవల! (గ్రామం ఒకటీ, భూకామందులు తొమ్మిది కుటుంబాలు, మిగతా అందరూ 
అప్పులపాలై అమ్ముడుపోయిన (ప్రజ. కొందరు యజమానుల దగ్గిర భూములు కౌలుకు 
తీసుకొని వ్యవసాయం చేసుకుంటారు. ఈ పద్దతి యజమానులకు అభ్యంతరం ఉండదు 
ఎందుకంటే వ్యవసాయానికి కావలసిన పెట్టుబడి డబ్బు వీళ్ళ దగ్గరుండదని తెలుసు! 
అప్పులకోసం తిరిగి యజమానుల దగ్గరికే చేరతారనీ తెలుసు!, అప్పు తీసుకున్నారా, 
వాళ్ళని ఉచ్చులో కట్టిపడేశారన్నమా టే. అప్పుమీద వడ్డీ తీర్చడానికే కౌలు వాటా కాస్తా 
పోతుంది. ఆపైన (ప్రాణాలు నిలబెట్టుకోడానీకి పట్టెడు అన్నం సంపాదించుకోడానికి 


171 


ఎబికె నాహిత్యకీయాలు 


పాలేరు పనిచేయడం మేలు! ఈ ఊడిగం ఇలా ఉండగా భూస్వామ్య సంస్కృతి" పాలేర్ణ 
సంసారాలను కూడా ఎలా చెడగెడుతుందో, (స్త్రీలపై అత్యాచారాలకు ఎలా 
దిగజారుతుందో శ్వేతాదేవి ఈనవలలో అడుగడుగునా ఎండగట్టింది! ఈ నవలలోని ఒక 
మేదినీ సింగ్‌, ఒక గణోక్‌ ఒక బరకందాజ్‌, ఒక రామ్‌రూప్‌ (పాత్రలు భూస్వామ్య 
సంస్కృతికి (ప్రతినిధులైతే, ఆ వ్యవస్థ రథచక్రాల కింద నలిగిపోయిన తాడితులకు, 
పీడితులకు (ప్రతినిధులు ఒక గులాల్‌, ఒక గంగ, ఒక లచ్చిమా, ఒక మెహర్‌, ఒక 
హరువా, ఒక మోరీ, రుక్కని, పుత్లా, లఖ్సితియా! ఊరు ఆడపడుచుల బతుకులు, 
ఆలుబిడ్డల (ప్రాణాలు ఎన్ని చట్టాలున్నా భూకామందులకు అప్పుడాలూ, నైవేద్యాలూ! 
ఆస్తికీ వాళ్ళ భోగభాగ్యాలకు లంకె. సంస్కృతికి నిదర్శనం కట్టూ, బొట్టూ, కంటి 
కడియం జుమికీ కావనీ, మానవుల అంతరంగం (ప్రధానమనీ చాటుతుంది శ్వేతాదేవి. 
కామందులు పేదసాదల భూములులాగేసుకున్నారు, గుడిసెలు కాజేశారు, స్థలాలు 
ఆ(క్రమించుకున్నారు, తమ మాట వినకపోతే గుడిసెలు కాల్చారు, గూడేలకు గూడేలనే 
కూల్చారు. ఆ ఆదివాసలు ఎక్కడ బతుకుతున్నారుమరి? అటవీశాఖవారి భూముల్లో. 
ఆదివాసుల భూములకు అ(గ్రవర్షస్టులు ఎగబాకడంవల్లనే సాంఘికంగా, ఆర్థికంగా 
దుర్చలులైన 'అంత్యవర్హస్ట్రులు' అడవుల పాలుకావలసి వచ్చిందని - ఈనవల 
పిండితాద్దం. ఈపరిస్రితుల్లో ఈ పీడితులు ఎందుకు ఉద్యమిస్తారో, మరెందుకు విస్తవిస్తారో, 
ఎందుకు తిరగబడతారో శ్వేతాదేవి నీళ్లు నమలకుండా, కాళ్ళు తడబడకుండా చెప్పింది. 
పాతిక సేర్ర గోధుమలిచ్చి, నలభై ఏళ్ళ గొడ్డుచాకిరీ చేయించుకోడం - ఇదే భూస్వామ్య 
సంస్కృతికి వెన్నతో పెట్టిన విద్య. మరి ఈ గుట్టు ఎప్పుడు రట్టువుతుంది? (ప్రారం 
ద్వారా ఇన్ని బాధల మధ్యనే 'అలగాజనానికి ఒక జన్మహక్కు. సం(క్రమించిందంటుంది 
శ్వేతాదేవి : కులప్రాబల్యం రాజ్యాధికారం చేస్తున్న ఈ దేశంలో మనుషులుగా బతకడానికి 
కూడా ఆస్కారం లేకుండా, స్వేచ్చా స్వాంత్రాలు పోగొట్టుకుని వంచితులైన పీడిత 
(ప్రజల ప్రచార పాటవాలకు కథావస్తువులన్నీ దోపిడీ సమాజమే అందజేస్తుందంటుంది 
శ్వేతాదేవి. ఈ హక్కును మిగిల్చిపోయినదెవరో తెలియదంటుంది! బతుకు బరువైన 
వేళా, కన్నీరు చెరువైన వేళా బాధితులలో చైతన్యం వెల్లివిరిస్తుంది. దళిత జాతుల్లోని 
ఈ ఇంటింటి గాథను, భూములు, కౌళ్ళు అన్నీ బాకీలకి దఖలు పడి ఫకీరులై పోతున్న 
గాథను ఈ రోజుకీ మనం చూడొచ్చు: ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ - కేరళల్లో ఆదివాసుల 
జీవనానికి అడ్డుతగులుతూ వచ్చిన స్టానిక భూస్వామ్య శక్తుల ధాష్రీకం గిరిజనోద్యమా లవల్ల 


172 


పీడనపై పడగెత్తిన “శ్వేతి నాగు! 


కొంత కట్టుబడినా, గిరిజన భూములను చట్టవిరుద్దంగా ఆ(క్రమించుకొన్న మైదాన ప్రాంతాల 
(సెటిలర్స్‌) భూస్వాముల పెత్తనం కొత్తగా తలెత్తింది. ఇటీవల తీసిన లెక్కల (ప్రకారం 
2,000 మంది గిరిజన (స్త్రీలు గిరిజనేతర భూస్వాముల ఆగడాలకు, రకరకాల 
మోసాలకు గురయ్యారు! గిరిజన ప్రాంత భూముల క్రయవిక్రయాలను నియంత్రించే 
బదలాయింపు రెగ్యులేషన్‌ ఉన్నా, “వన్‌ ఆఫ్‌ సెవెంటీ' రెగ్యులేషన్‌ ఉన్నా, హెమెండార్స్‌ 
నివేదికలున్నా ఈ దోపిడీ యథేచ్చగా సాగిపోతూనే ఉంది. గిరిజన భూములకు చెందిన 
అరవైవేల కేసుల్లో గిరిజనులకు అనుకూలంగా పరిష్కారమైన కేసులు ఇరవై వేలు కూడా 
లేవు! ఇది ఇలా ఉండగా, యువతరం డబ్బూ, హోదా భోగేభాగ్యాలు ఇచ్చే విలువల్ని 
కాస్తా నిరాకరించి ఆగగహావేశులై ఎందుకు అడ్డదారులు తొక్కుతున్నారో, ఎందుకిలా 
మారవలసి వచ్చిందో తెలియక సతమతమవుతున్న తల్జుల చరిత్ర శ్వేతాదేవి “ఒకతల్లి' 
కథ! పారుపోని పదాలతో, అద్భుతమైన సంభాషణా చతురిమతో కథాచిత్రణ చేయగలిగిన 
దిట్ట శ్వేతాదేవి. వాక్యవిన్యాసంలో, కథా సంవిధానంలో (ప్రసిద్ద రచయిత జోన్‌ డిడియన్‌ 
లాంటిది శ్వేతాదేవి. హెమింగ్వే రాసిన “ఫేర్‌ వెల్‌ టు ఆర్మ్స్‌, నవల తన వాక్య 
నిర్మాణాన్ని సునిశితం చేసిన రచన అంటుంది డిడియన్‌. సూటిదనమేగాని, మార్మిక 


రచన తన లక్ష్యం కాదంటుంది. అలాగే శ్వేతాదేవి రచన కూడా ("They are perfect 
sentences, very direct sentences, smooth rivers, clear water over 


granite, no sinkholes"). జీవితం ఊట కాదు, అదొక జల, మహత్తర శక్తి. ఆ 
శక్తినుంచి పుట్టుకొచ్చేదే సృజన శక్తి. ఈ శక్తి రచనకూ, కళాఖండానికీ ప్రాణం, 
మహాప్రాణం. రచయితలో నిద్రాణమై ఉండే ఈ శక్తికి జనశక్తితో చేతులు కలిపినప్పుడే 
సాద్దక్యం! 

(ఆదివారం 5, జనవరి 1997) 


173 


భావరసకోటి బాలల ఛాయాచిత్ర పేటి! 


పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, మనస్సు తట్టుగానే, చి(త్రిక పట్టగానే వింత 
సోయగాలు పోతుంది; రంగుల హరివిల్టుగా, మనోవల్రరిగా కళ్ళముందు పరచుకుంటుంది! 
ఇటీవల ముంబై కార్యరంగంగా అంతర్జాతీయ స్థాయిలో ముక్కుపచ్చలారని బాల బాలికలు 
ఛాయా గ్రాహకులుగా పలువురి కళ్ళలో పడ్డారు. కమనీయ కాంతులు వెదజల్లిన దృశ్యాలను 
వాళ్ళ కెమెరా కళ్ళు బట్వాడా చేశాయి! మాలిన్యంలేని మనస్సులు మన్వంతరాలను 
జయిస్తాయి; చిలిపి కళ్ళు చిద్విలాసాలు చూపిస్తాయి. 16వ శతాబ్రం నాటి సెయింట్‌ 
ప్రాన్సిస్‌ జేవియర్‌ అన్నాడు: ““పిల్లల్ని ఏడేళ్ళు వచ్చేదాకా నా దగ్గర ఉంచండి, ఆ 
తరవాత తీసుకెళ్ళి చూడండి వాళ్ళ ఉచ్చస్టితి”! అలాగే జాన్‌ వాట్సన్‌ అనే విద్యావేత్త 
కూడా చిన్నారి పొన్నారుల మనస్సులను ఎలా మాద్దవంగా మలచవచ్చునో చెప్పాడు: 
*“* ఆరోగ్యవంతులైన అరడజనుమంది చిన్నారుల పోషణ బాధ్యతను నాకప్పుగించండి. 
వాళ్ళలో ప్రతి ఒక్కడినీ మీకు నచ్చే, మీరు మెచ్చే బిడ్డగా తీర్చిదిద్ది అప్పగిస్తానని 
గ్యారంటీ ఇస్తా?’ అన్నాడు! అలాంటి (ప్రయోగాన్ని ఇటీవల కాలంలో “గట్టీ కన్సర్వేషన్‌ 
ఇన్‌స్టిట్యూట్‌” అనే సంప్ర 12-18 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న బాలబాలికలకు 
ఫోటోగ్రఫీలో పోటీలు నిర్వహించి ఒక ఎగ్జిబిషన్‌ (జనవరి 1997) ఏర్పాటుచేసింది. 
పిల్లలలో ఈ విద్యపట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించడం కోసం, వారిలో నిద్రాణమై 
ఉన్న కళను పోషించి ప్రోత్సహించడం కోసం, దృశ్యకళలనూ, మానవ సంస్కృతిని 
వ్యాప్తి చేయడం కోసం లాస్‌ ఏంజెల్స్‌ (అమెరికా) కేంద్రంగా లాభాలతో నిమిత్తంలేని 
సేవాసంప్ట '“జౌపాల్‌జెట్టి (ట్రస్ట్‌'” పేరిట ఒక సంప వెలసింది. దీని ఆధ్వర్యంలోనే 
ముంబై కేంద్రంగా ఉన్న జెట్టీ ఇన్‌స్టిట్యూట్‌ బాల గంధర్వుల్టా బాల ఛాయా (గహకుల 
తరాన్ని (ప్రోత్సహిస్తోంది. జనజీవిత దృశ్యాల్ని, వారి సుఖదుఃఖాలను, వారి జీవన శైలిని 
కమెరా కళ్ళలో బంధించి ఈ తరానికీ, భావి తరాలకూ ప్రపంచ సంస్కుతీ వారసత్వంలో 
భాగంగా ఒక నవ్యతరానికి చిహ్నంగా, కొండగుర్తుగా “ముంబై దృశ్యాదృశ్యాలుతో ఓ 
సావనీర్‌ను (ప్రకటించారు దాని పేరే “పిక్సర్‌ ముంబై- లాండ్‌ మార్క్స్‌ ఆఫ్‌ ఎ జెనరేషన్‌” 


174 


భావరసకోటి బాలల ఛాయాచి[త్ర పేటి! 


ఇది వివిధ వృత్తులకూ, వ్యాపకాలకూ చెందిన కుటుంబాలలోని తొమ్మిదిమంది 
జాత్సాహిక బాలబాలికల ఛాయా చిత్రదర్శిని. ఇప్పుడిప్పుడే ఎదిగివస్తున్న ఈ నవతరంలో 
కొన్ని వందలమందికి ఇంటర్వ్యూలు నిర్వహించి నవనీతంలా తొమ్మండుగురిని ఛాయా 
గ్రాహకులుగా పోటీలలో ఎంపిక చేశారు. లోకాల యవ్వనపు కాంతులన్నీ కలిసి వసంతం 
అయిందన్నాడు బాపిరాజు. ఆ కాంతులే ఛాయా (గ్రహణంలో కూడా (ప్రతిబింబాలు 
చూసుకున్నాయి! ఈ చిన్నారులకు చెప్పిన వస్తువు “ముంబై లోని నాలుగు దిక్కులలోని 
(ప్రజాజీవనం, పరిసరాలూ. విభిన్న కోణాల నుంచి వారు జీవితాన్ని కెమెరాలో 
బంధించారు. ఈ చిన్నారులకు, ఈ కొత్త తరానికి ఛాయాగగ్రహణ విద్యలో ఎంపిక 
చేసుకున్న కొండ గుర్తులేవి? అసలు ఆ గుర్తులకు మూలమేది? ఏదైనా కావచ్చు- ఓ 
విగ్రహం కావచ్చు, ఓ శిల్పం కావచ్చు; కొందరికి గుర్తు కొండ అయితే, వేరొకరికి 
కాకతీయ ““తోరణం”’ కావచ్చు, ఇంకొకరికి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా కావచ్చు, మరొకరికి 
చార్మినార్‌, ఇతరులకు బెజవాడ ప్రకాశం బరాజ్‌, విశాఖ డాల్పిన్స్‌ నోస్‌ కావచ్చు, లేదా 
లేపాక్షి బసవయ్యో, కోస్తాలో వరికోతలో కావచ్చు! భావ చిత్రాలు ఛాయాగ్రాహకుడి 
ఇష్టైనిషస్టైలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. ఊహాపోహలు, పరిశీలన, కమెరా నిర్వహణలో 
పాందిక, వస్తు నిర్దేశం, అన్నింటికీ మించి రసదృష్టీ- కళాకారుల్ని తీర్చిదిద్దుతాయి. 
నగర జీవితంలో మీకు తోచిన ఆసక్తికరమైన దృశ్యాన్నిగానీ, ప్రజల జీవితాన్నిగానీ, వారి 
వ్యాపకాలనుగానీ- వస్తువుగా స్వీకరించి ఫోటోలు తీయమని ఈ చిన్నారులను ఆదేశించి 
జన సముద్రంలోకి వదిలిపెట్టారు. ఆత్మవిశ్వాసం, కళాత్మక (ప్రతిభ రసదృష్టి ఉన్న 
పిల్లలను విభిన్న సాంఘిక ఆర్థిక, భౌగోళిక పూర్వరంగాలనుంచి నిర్వాహకులు ఎంపిక 
చేశారు. వాళ్ళకి కెమెరాలు, ఫిల్ములు ఇచ్చారు. కెమెరాను ఎలా లోడ్‌ చేయాలో, ఎలా 
హోల్డ్‌ చేయాలో ఎలా వాడాలో శిక్షణ ఇచ్చారు. ముగ్గురు పెద్దల ఆధ్వర్యంలో నగరం 
నాలుగు దిక్కులకూ ఈ చిన్నారులు తమ కెమారాలతో దూసుకుపోయారు! వాళ్ళు 
కెవారాలలో బంధించి తెచ్చిన దృశ్యాలే ఈ సావనీర్‌. ఇందులో ఈ బాల 
ఛాయాగ్రాహకులు ఎంతగానో స్వతంత్ర పోకడలు పోయారు చేయి తిరిగిన 
ఫాటోగ్రాఫర్లకు ఏమాత్రం తీసిపాని చిత్రాలను తీసి సావనీర్‌ను రసమయం చేశారు 
ఇక్కడ వయస్సు (ప్రధానం కాదు, మనస్సు, శిక్షణ. చరిత్రలో చాంపోలియన్‌ (16వ 
శతాబ్దం) పదహరవ ఏటనే బహు భాషావేత్త అయ్యాడు. ఆ తరువాత ఈజిష్టియన్‌ 
చిత్రలిపిని విడమర్చి శబ్దార్దాలు లాగాడు. పాస్కల్‌, లెబ్నిజ్‌, గాస్‌లు బాల్యదళల్టోనే 


175 


ఎబికె సాహిత్యకీయాలు 


గణితానికి చిక్కుముడులు విప్పారు. మొజార్ట్‌ మూడేళ్ళకే బాల గంధర్వుడయ్యాడు. 
ఇక్కడ మన బాలమురళీకృష్ణ తొమ్మిదేళ్ళకే ఆ స్థానం చేరుకున్నాడు. రష్యన్‌ చితకారులైన 
కారల్‌ బ్రులోవ్‌, అలైండర్‌ ఇవ్వనోవ్‌ తొమ్మిది- పదకొండేళ్ళకే రష్యన్‌ కళాపరిషత్‌ 
సభ్యులయ్యారు. ఎడిసన్‌ అతికౌమార దశలోనే తొలి డిస్కవరీలకు వైతాళికుడయ్యాడు! 
ఈ సంప్రదాయంలోనే ముంబై చిన్నారులు నగర వీధులకు ఎగబాకి అర్ధవంతమైన, 
అందమైన ఫోటోలను భావ చిత్రాలుగా మలిచారు. సుఖదుఃఖాలలో మానవుని 
అనుభవాలకు నిలువుటద్దం పట్టేది ఫోటోగ్రఫీ కళ అని వీళ్ళు గ్రహించారు. రచయిత 
కలంతో రాస్తాడు, చిత్రకారుడు బొమ్మను కుంచెతో వేస్తాడు, చాయా గగ్రహకుడు కాంతినే 
కలంపోటుగా (Writing wth light) మార్చుకుంటాడు! వస్తువుగానీ దృశ్యంగాని రచయిత 
కన్ను కప్పినా, కెమెరా కన్ను కప్పలేవు! అందుకే ఛాయా చిత్రకళను ““నిజానికి నిలువుటద్రం 
ఫీల్మ్‌*(TTUth on film) అన్నారు. లెన్స్‌లో సూర్యోదయ భావ కవితను బంధించగల 
కవి ఛాయాగ్రాహకుడని (Ly 0 a sunrise in his lens) వర్ణించారు, 


ఇలా “లెన్స్‌'లో భావకవితా చిత్రాలు పొదిగిన చిన్నారులు దర్శించిన స్థలాలు, 
ప్రాంతాలు ఎన్నో; నారిమన్‌ పాయింట్‌, భులాభాయ్‌ దేశాయ్‌రోడ్డు, గ్లోరియా చర్చి, 
స్టాక్‌మార్కెట్‌, లాల్‌బాగ్‌ స్టైవోవర్‌, ముంబై సమాచార్‌ మార్గ్‌ వారా ఎన్నా! అయితే 
ఈ సందర్భంగా చిన్నారుల ఈ ఛాయాగ్రాహక విజ్ఞాన యాత్రలో తమ కెమెరా కన్ను 
నగర జీవితానికే పరిమితమైనా, తమ అనుభవాలకు విశ్వజనీనతను సాధించుకోగలిగారు. 
ఎందుకంటే జీవన సమరంలోని ఎత్తుపల్లాలను వారు ఈ యాత్రలో చూడగలిగారు. 
తొమ్మండుగురు బాల ఛాయాగ్రాహకులు తమ దృశ్య “కావ్యాలికు సమకూర్చిన అక్షర 
వరన కూడా మనలో ఆలోచనా తరంగాలు రెక్కొడుతుంది. జీవితంలో జ్ఞాపకం 
ఉంచుకోదగిన కొండగుర్తులంటే ఏవిటో ఒక్కొక్కరూ చెప్పిన వివరణ మరపురానిదీ, 
మరవరానిదీ! అతీతమైన సంక్షోభం నుంచి పుట్టుకొచ్చే ఒక ఆకస్మిక పరిణామమే ఓ 
“కొండగుర్లు అని బాల ఛాయాగగ్రహకురాలు నివేదితా మాగర్‌ అంటే, నాలుగు గోడల 
మధ్యనున్నది జీవితం కాదు,వాటి వెలుపలదే అసలు జీవితం అంటుంది అనితా 
బాలచం(ద్రన్‌; మా స్కూల్ళో ఆటఫ్టలమే నాకు “మైలురాయి. అనీ, పొట్టగడవడానికి 
నగరానికి వచ్చే షల్రైెవాసుల వలస కూడా మరపురాని దృశ్యమేనని అసిర్‌ ముల్లా భావిస్తే, 
గరం రణగొణ ధ్వనుల తం(తీనాదమైనా, (ప్రశాంతికి నోచుకొనే చిరుమూలలు కూడా 
గరానికి శోభనిస్తాయంటాడు వినీత్‌ చౌహాన్‌! వలస పక్షులు పుట్టినచోటనే బందీలై 


176 


భావరసకోటి బాలల ఛాయాచిత్ర పేటి! 


వలస వెళ్ళకపోతే వాటి జీవనం దుర్భరం. అలోగే మానవ సంస్కృతి బతికి బట్టకట్టాలంటే 
ఇతర సంస్కృతులను కూడా తనలో ఇముడ్ఫుకోవడం సహజమంటుంది యామినీ 
హూలీ. అసలు కొండ గుర్తుల కోసం ఈ వెతుకులాట దేనికి, ఈ తపన దేనికి - నగర 
జీవితాన్ని తీర్చిదిద్రేవాళ్ళు ప్రజలేఅయినపుడు? కాబట్టి (ప్రజలే తన కొండ గుర్తు అంటాడు 
నికోల్‌ డిసోజా! ఫోటోగ్రఫీ కళను విశ్వజనీనం చేసినవాళ్ళు ఒకరా, ఇద్దరా? 
రసాయనవాదులూ, రసవాదులూ, కళాకారులూ, భౌతికవిజ్ఞాన శా'స్త్రవేత్తలూ- అందరూ 
ఈ కళావిర్భావానికి తలో చేయి వేసినవాళ్ళే. హెన్రిక్‌ షుళ్త్‌, డాగరీ, హారీ ఫాక్స్‌, 
టాల్బొట్‌లాంటి వాళ్ళు ఓనమాలు నేర్చుకున్న ఈకళ నేటి చిన్నారులకు సహితం 
విద్యను, విజ్ఞానాన్ని సుకరం చేస్తున్న ఒజ్జబంతిగా ఉపయోగపడుతోంది. ఈ చిన్నారులలో 
ఎంతమంది రోజర్‌ ఫెంటస్‌లాంటి యుద్రరంగ ఫోటో గ్రాఫర్జు ఉన్నారో, (బ్రాడీ టిమోతీ 
సులివాన్‌, అల్జూండర్‌లాంటి అంతర్యుద్ధ ఛాయా గ్రాహకులున్నారో ఎవరికెరుక? జీవితపు 
వెలుగునీడలను, అనితర సాధ్యమైన కోణాల మధ్య కెమెరాలో బంధించి చూసే 
రఘురాయ్‌లాంటి ఫోటోగ్రాఫర్టు వీరిలో ఎందరున్నారో! రోజుకో తీరున ఆధునిక 
సాంకేతిక పరిజ్ఞాన పరిధులు విస్తరిస్తున్న కొద్దీ కమెరాలే కాదు, వాటిని వినియోగించే 
టెక్షిక్ళూ మారుతున్నాయి. ఎలక్షిక్‌ ఫ్లోష్క్‌ ఆల్హ్రా ఫాస్ట్‌ లెన్స్‌లేగాదు, కొత్తరకం ఎడాప్టర్దు, 
అత్యాధునికమైన కలర్‌ (ప్రొసెసర్‌లు, డిజిటల్‌, లాప్‌టాప్‌ కంప్యూటర్‌-కమ్‌- ఫోటోగ్రాఫ్‌ 
సౌకర్యం అమరిన పనిముట్టూ విస్తారంగా అందుబాటులోకి వస్తున్నాయి. చరిత్రను 
లిఖించేది, భద్రపఠిచేదీ ఒక్క రచనేకాదు, దానికి తోడునీడగా వార్తకు విలువ తెచ్చే 
ఛాయాచిత్రం కూడా! 


(ఆదివారం 16, ఫిబ్రవరి 1997) 


కలింగాం(ధ్రలో “కారా? కథానిలయం! 


వఎనిషికో వ్యాపకం. కళా, సాహిత్యాలలోని శాఖోపశాఖలన్నింటి పరమార్దం- 
మానవుడి ఉద్దరణ. (ప్రపంచంలోని సమస్త జీవరాశి నిరంతరం చలనంలోనే ఉందని 
చాటేది శివతాండవం! ఈ చలన దశకు రూపు, రంగు, రుచి కల్పించేవాడు మానవుడు. 
అతడి చేష్టితాలకు అక్షర రూపమిచ్చేవాడూ మానవుడే. ప్రపంచ రంగప్టలంపై మన 
జీవితాన్ని మనకే చూపే దృశ్య కావ్యం నాటకం. అయితే (ప్రశాంతంగా భావ విప్లవానికి 
దోహదం చేసేదీ సామాజిక సృహను కల్ఫించగలదీ (శ్రవ్య కావ్యం కథ! తెలుగు కథా 
సాహితికి ఎన్నో భూషలు సమకూర్చిపెట్టిన కొడవటిగంటి కుటుంబరావు ఎందుకనో ఓ 
సందర్భంలో ““ఒక రచయిత రాసిన కొన్ని కథలు అతనికి కీర్తి తేవచ్చునేమోకాని 
సంఘాన్ని చెప్పుకోదగ్గట్టు మార్చలేవు** అన్నారు. నిజానికి కొ.కు.మాటు అభ్టసత్యమే 
అయినా, సాంఘికంగా పెనుమార్పులకు దోహదపడే భావ విప్లవానికి తోడునీడై, 
చంద్రునికో నూలుపోగులా సహకరించే సాహిత్య ప్రక్రియలలో ఒకటి కథ/ కథానిక 
అని చెప్పితీరాలి. అదే నిజం కాకపోతే సంఘ సంస్కరణోద్యవుం తెలుగునాట 
మహోధృతంగా సాగుతున్న 19వ శతాబ్దం ఆఖరిపాదంలో 20వ శతాబ్దం తొలిదశకంలో 
తెలుగు కథకు “దిద్దుబాటు” ద్వారా అంకురార్పణ చేసిన మహాకవి గురజాడకు 
ఈరోజున అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం వచ్చేదికాదు. తెలుగు సాహిత్యంలో 
ఆధునిక తెలుగు కథకు అంకురార్పణ జరిగిన ప్రాంతం కళింగాం(ధ్రం. ఆ ఉత్తరాంధ్రలోనే 
మరో సంతోషకరమైన పరిణామానికి శనివారంనాడు (22న) నాందీ వాచకం పలికిన 
ఘటన- తెలుగు “కథాిగమనాన్ని దిద్దితీర్చిన గురజాడకు అడుగుజాడగా (శ్రీకాకుళ 
సాహితి ఆధ్వర్యంలో (శీకాకుళంలో వెలసిన తెలుగుల “*“కథానిలయంి”. తెలుగునాట ఒక 
సాహిత్య (ప్రక్రియను ఇబ్బడిముబ్బడిగా సమర్ధించడం కోసం దానికి ఒక “గూడు” 
ఏర్పరచాలన్న ఆలోచన, తపన గొప్పది. దీనికి యజ్ఞకర్త, “యజ్ఞం” రచయిత సు ప్రసిద్ర 
కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా). వివిధస్థాయిల్లో అవార్డుల రూపంలో 
నకు వచ్చిన పారితోషికాలతో ఈ పరిశోధన (గ్రంథాలయ నిర్మాణం తలపెట్టాడు 


178 


కళింగాం(ధలో *కారా కథానిలయం! 


“కారా. అందుకు యావదాం(ధ్ర సాహితీపరుల నుంచి, సంస్కృతిపరుల నుంచి సాహిత్య 
పిపాసుల నుంచి విరాళాలు ఆశిస్తూ మిగిలిన లోటును పూడ్చమని దాతలకు, 
కథావిధాతలకూ చేసిన విన్నపాన్ని గౌరవించడం మనందరి విధి. ఎందుకంటే ఒక 
(ప్రక్రియకు వేరు సదనం ఏర్పడడం అన్నది తెలుగుదేశంలోనే కాదు, భారతదేశంలోగాని, 
విశ్వసాహిత్య వీధుల్లోగాని ఉన్నట్టు కచ్చితమైన దాఖలాలు లేవు! కలకత్తాలో ఎక్కడో 
'కథానికుంజ్‌ పేరిట ఒక ఇల్లు ఉందని చెబుతారు గాని, బహుశా అది వ్యక్తులు 
మమకారంతో కట్టుకున్న సొంత ఇంటికి పెట్టుకున్న రచయిత ముద్దు పేరై ఉండాలి! 
రాచకొండ విశ్వనాథ శాస్త్రి “ఇల్టు'కు ఇచ్చిన రెండు నిర్వచనాలలో ఒకటీ కొందరి 
దృష్టిలో ఇల్లు ఉండడానికే అయితే, మరికొందరి దృష్టిలో ఇబ్ల కేవలం ఆస్తిగా 
మలచుకోడానికి! కాని కారా ఛాయిస్‌ మొదటిదానకాని రెండో దానికి కాదు! కథా 
చగక్రవర్తితోపాటు పెరుగుతూండే జ్ఞానాలయం కారా “కథానిలయం” కావడం ఇక్కడి 
విశేషం. అది యావదాం(ధ్ర కథకుల విశేష పరిశోధనాలయంగా, లక్షకు పైబడిన కథల 
కాణాచిగా వర్ధిల్లబోోతోంది. కథా చరితల శోధకులకు, పరిశోధకులకూ అది జ్ఞానతృష్ట, 
తీర్చిపెటే గంగోత్రి కాబోతోంది. అంటే, తనకు అందిన పారితోషికాలతో ఇంతవరకూ 
అందివచ్చిన తెలుగు కథాసరిత్సాగరం సరిహద్దులను పరిశోధనా జిజ్ఞాసను “కథానిలయం” 
ద్వారా పరివ్యాప్తం చేయబోతున్నారు. “కారా'ది కేవల జ్ఞానపీఠం కాదు, తన ఎదుగుదలకు 
సహకరించిన “సమాజానికి రుణం తీర్చుకోవాలనుకుని సామాన్య [ప్రజల గుండెలోతుల్ని 
శోధించుతూవున్న జనపీఠం. ఒక్కముక్కలో “కథానిలయా"' న్ని ప్రజల పరం చేయడమే 
(ప్రారంభ సంరంభం లక్ష్యం. ఆధునిక తెలుగు కథకు నేటికి ఎనభై ఏడేళ్ళ వయస్సు. 
ఇక పదమూడేత్లలోనే (2010 నాటికి శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకొంటుంది! 
తెలుగు కథ ఆరు పూవులూ పన్నెండు కాయలుగా వర్టిల్చతూ వచ్చిన తీరు రసవత్తరం; 
సువ్యాప్తమైన సాహితీ ప్రక్రియగా, సుసంపన్నమైన కథగా అది ఎంతమంది వర్దిష్టు 
రచయితల చేతులలోనో, మరెంతమంది |ప్రసిద్దుల శిల్ప చాతుర్యంవల్లనో వింత సోయగాలు 
పోయింది. తెలుగుల సాంస్కృతిక పునరుజ్జీవనంలో నవోదయ కర్తగా భాసిల్లిన గురజాడ 
ప్రారంభించిన భావ విప్లవ రధానికి రెండు చక్రాలు- సంఘ సంస్కరణ, భాషా సంస్కరణ 
అదే ఆనాటికి నిద్రేశమైన సాహితీ నిబద్దత; (స్త్రీల కన్నీటి గాథలకు హేతువు కనిపెట్టి 
వారికి వకాల్తా వహించిన గురజాడ మతమౌఢ్యాన్ని కూడా చీల్చి చెండాడిన ఉద్యమశిలి. 
గురజాడతో తెలుగు కథ ఎత్తుబడే మారిపోయిలద. పైశాచీ భాషలో గుణాఢ్యుడు 


179 


ఎబికె సాహీత్యకీయాలు 


రాసిన “బృహత్కథ ఆ తరువాతి రచయితలైన దండ్యాచార్య, క్షణ, ('ప్రభృతులను ఎలా 
ప్రభావితం చేసిందో ఆలాగే గురజాడ కథలు ఆయని తరువాతి తెలుగు కథకులను 
శాసించుతూ వచ్చాయి. సుమారు తొమ్మిది దశాబ్దాల నాటి గురజాడ భావాలతో 
పోల్చుకున్నప్తుడు నేటితరంలో చాలామంది యువకులు ఇంకా “తాతగారి నాన్నగారి 
భావాలకు దాసులుగా మనోవికాసంలో ముసలివాళ్ళుగానే గడుపుతున్నారని చెప్పాలి! 
గురజాడ తరువాత ముప్పయ్యేళ్ళకు (స్త్రీవిమోచన సాధకుడుగా, సాంఘిక తిరుగుబాటు 
బావుటా ఎత్తిన వాడు చలం. కొ.కు. మాటల్లో చెప్పాలంటే “తెలుగు కథారచన 
చరిత్రలో ఒక (బ్రహ్మాండమైన ఉప్పెన చలం. ఆయన కథా రచన చరిత్రలో తెచ్చిన 
మార్పు అపారం. అంతవరకూ అమాయకంగా ఉన్న తెలుగు కథ చలం చేతిలో పడి 
గడుసు తేలింది. సహజంగానే చలం యుగం ఏర్పడింది”. చలం కలం నుంచి జాలువారిన 
“ఓ పువ్వు పూసింది” కథ (స్త్రీవాద సాహిత్యం పెరుగుదలకు బీజాలు నాటింది. ఇది 
ఇలా వుండగా తెలంగాణాలో ఆం(ధోద్యమ నాయకుడు మాడపాటి హనుమంతరావు 
కేవలం హిందీ కథల అనువాదాలతోనే తృప్తిపడక స్వయంగా (ప్రసిద్దమైన ““మల్తికాగుచ్చము' ' 
కథా సంపుటం (ప్రకటించారు. సురవరం వారి “సంఘం పంతులు” గొపు కథ. 
ఆనాటి పోలీసు వ్యవస్థపైన వ్యంగ్య వైభవంతో ఆయన చురకలంటించారు! అలాగే 
రాయలసీమ కథా జగత్తును ఏలిన వై.సి.వి.రెడ్డ, మధురాంతకం రాజారాం, పులికంటి 
కృష్ణారెడ్డ, నామిని సుబ్రహ్మణ్యంనాయుడు, పి. రామకృష్ణారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డిలాంటి 
(ప్రసద్దులున్నారు. 

ఆధునిక కథకు ఆద్యుడైన గురజాడ (ప్రాచ్య, పాశ్చాత్య సాహితీ రీతిలో తెలుగు 
కథకు స్వేచ్చా వాయువులనుకూడా దించాడు; కొత్త రుచులు నేర్పాడు. ఆ ఊపులో 
తమ కథలకు రూపుదిద్దుకున్నవారు ఒకరా ఇద్దరా, ఎందరెందరో, చిలుకూరి, 
చింతాదీక్షితులు, (శీపొద సు(బ్రహ్మణ్యశ్యా స్త్రి, మల్దాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ, అడవి 
బాపిరాజు, కొడవటిగంటి, సుదర్శనం, గోపీచంద్‌, బుచ్చిబాబు, పాలగుమ్మి, చాసో, 
మాగోఖలే తెలుగు కథను శిఖరాయమానం చేశారు. మళ్ళీ వీరిలో ఒక్కొక్కరూ, కథా 
సంవిధానంలో, శైలిలో, శిల్పంలో, వైచిత్రిలో, పాత్రపోషణలో ఎవరికి వారే అనితర 
సాధ్యమైన పోకడలు పోయారు. మధ్యతరగతి మందహాసం వెనక చెప్పుకోలేని బాధలు, 
గాథలూ, బలహీనతలను, నీతికథలను, వైజ్ఞానిక కల్పనా కథలనూ, డిట్జెక్టివ్‌వ్యంగ్య 
రచనలనూ పుంఖానుపుంఖాలుగా అందించినవాడు కొడవటిగంటి కథను సామాబిక 


180 


కళింగాం(ధధలో కారా కథానిలయం! 


సంస్కర్తగా దిద్రితీర్చిన కొలదిమందిలో ఆయనొకరు. రా.వి.శ్వ్నాస్త్రి, విశ్వసాహితికి వన్నెలు 
చిన్నెలు కూర్చిన కథకుడు. అతని చేతిలో కథానిక కావ్యంగా, వచన కావ్యంగా, ప్రతిపద 
వ్యంగ్యంగా, రసనిష్యందంగా, సందేశంగా నిర్దేశం చేసింది. ఆధునిక కథ గురజాడ 
తర్వాత నాలుగు దశాబ్దాలకే నాలుగు చెరగులా మరింత నవ్యత సంతరించుకొని (ప్రపంచ 
కథానికల పోటీలో (గాలివాన, ““నీలి*) బహుమతులకు అర్జురాలయింది. రకరకాల 
ఆచారాలు డుల్లిపోతున్న యుగ సంధ్యలో కథానిక లక్ష్యాన్ని కొత్త పుంతలలో పదునుపెట్టిన 
వాడు గోపీచంద్‌ కాగా, బుచ్చిబాబు మనసత్త్వ విక్లేషణా ప్రాధాన్యతతో దూసుకువచ్చినవాడు 
(“నన్ను గురించి కథ వ్రాయవూ?”**)! పాలగుమ్మి నుంచి పాపినేనిదాకా, వేలూరి 
శివరామశాస్త్రి నుంచి విశ్వనాథ దాకా తెలుగు కథ (క్రమంగా నాలుగంచులూ తీరి 
నిలిచింది. “చాసో? కర్మ సిద్దాంతాన్ని చీల్చి చెండాడిన వాడు; కాళీపట్నం రామారావు 
వ్యవఫ్టలోనే దాగివున్న తిరుగుబాటును ప్రశాంతంగా చూపించి, జ్ఞానబోధచేశాడు, 
మనిషిలోవే కాదు, రచనలో కూడా నిరాడంబరత వ్యక్తంచేసినా అంతరంగంలోని కల్లోల 
తరంగాలను, బడబానలాన్నీ సామాన్యుడిపరంగా కళ్ళకు కట్టినవాడు (“యజ్ఞం”, 
““చావు””). కరుణకుమార, “మాగోఖలోలు గ్రామీణ సమస్యలను, కూలినాలి జనం 
కష్టాలను, పల్తా జీవనంలోని -నైర్మల్యాన్నీ చూపినవారు. మునిమాణిక్యం జీవితంలోని 
ఆనందమయ ఘట్టాలను దాంపత్య జీవితాన్ని “కాంతా? సమ్మితంగా రసమయంచేశాడు. 
పురిపండా ““విశ్వకథావీధి''ని తెలుగువారి సందుగొందుల్లోకి దించాడు! 1960కి ముందు 
కాలం- మధ్యతరగతి సుఖదుఃఖాలపై తెలుగు కథ కేం(ద్రీకరించగా 1964 నుంచీ 
“యజ్ఞం”. ఆవిష్కరణతో శ్రమజీవులకూ (శ్రమ జీవన సౌందర్యానికీ కథ కొమ్ముకాసింది. 
టెక్నిక్‌ దృష్ట్యా పద్మరాజు “గాలివాని' గొప్పుదైనా, కథా సంవిధానంలో, భావ వైచిత్రిలో 
“యజ్ఞం” ఎన్నో మెట్లుపైన ఉంటుంది; 1985 నుంచీ తెలంగాణ కొత్తతరహా కథలకు 
కాణాచిగా మారింది. |త్రిపురూ వింతైన పదచిత్రాలతో, విచిత్రమైన ఉపమానాలతో 
నవ్యతనవైపుగా కథను మలచుకొన్నాడు. స్వతంత్ర పోకడలు పోయిన కథకులలో ““శారది', 
హిత(శీ, విశ్వనాథరెడ్డి, వాకాటి పాండురంగారావు, శీలా వీ(ర్రాజు, తిలక్‌ , (శ్రీపతి, 
మునిపల్లె రాజు వస్తారు. (శ్రీశ్రీ కోనేటిరావు కథలు, చింతా ““వటీరావు” కథలు మనస్సును 
పదును పెడతాయి. మల్లాది మరోవైపు నుంచి తనవి నీతికథలు కావు, “జాతికథల' ని 
చాటుకున్నాడు! విద్వాంసులు కథకులు కాలేదన్న లోటును శివరామశ్నాస్త్రి తీర్చాడు! 
1985 తర్వాత ఉధృతస్థాయిలో దూసుకువచ్చిన రెండు (ప్రత్యేక పాయలు (స్త్రీవాద 


181 


ఎబికె నాహిత్యకీయాలు 


సాహిత్యం, దళిత సాహిత్యం. (స్త్రీవాద సాహిత్యంలో అందుకు ముందుతరానికి కనపర్తి 
వరలక్ష్మమ్మ ఇల్లిందుల సరస్వతీదేవి, ఆచంట శరదాదేవిలాంటి వారు ప్రాతినిధ్యం 
వహించగా, కడచిన ముప్పయ్యేళ్ళుగా కొత్తతరాలకు రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, 
సులోచనారాణి, భానువాతి, అబ్బూరి ఛాయాదేవి, పి.సత్యవతి, కుప్పిలి పద్మ 
(ప్రతినిధులుగా ఉన్నారు. బడుగువర్లాల కథాసాహితికి కొలకలూరి ఇనాక్‌, బి. ఎస్‌. రాములు, 
బోయ జంగయ్య, కాలువ మల్లయ్య, కె.వరలక్మి ప్రతినిధులు. ఇలా అప్రతిహతంగా 
(ప్రవహిస్తున్న కథాయాత్రకు సంకుచిత హద్దులు ఉండకూడదు. “కారా? కథానిలయం 
సరిహద్దులు ఉత్తరాంధ్రకు పరిమితంకారాదు; రాజకీయులు (ప్రవేశపెట్టిన (ప్రాంతీయ 
విభేదాలను సాహితీ జగత్తు సహించరాదు, చెరిపివేయాలి. నదులనంటి ప్రభవిక్రిన 
మానవ నాగరికతకు (ప్రాంతీయ దోషాలు పనికిరావు. ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమల 
జానపదులకూ, వారి పద సాహితికీ, వారి యాసలకు, బాసలకూ ““కథానిలయం'' 
యధథాగ్థానం కావాలి! 


(ఆదివారం 23, ఫిబ్రవరి 1997) 


182 


ఆధునిక భారతానికి గీతామెహతా రేఖాచిత్రం! 


““నాటికాలం మేటిదైతే 
నేటి బాధలు తీరునా 
ఆరిపోయిన దూరదీపం 
కారుచబీకటి మాపునా”” 


ఓ కవి కుమారుడు చెప్పిన ఈ మాటలకు అర్థం తెలుసుకున్నపుడు ఆధునిక 
భారతానికి సు(ప్రసిద్ద రచయి(త్రి గీతావెహతా వైకుంఠపాళి ("Snakes and 
Ladders")తో రూపొందించిన రేఖాచిత్రం అర్హంకాకపోదు! ఇండియా, ఇంగ్లాండ్‌, 
ఆమెరికా- ఈ మూడు దేశాల మధ్య ఆశులో గొట్టంలా ఖండాంతరాలను చుట్టు 
బెడుతూ తరచుగా తిరుగుతూండే గీతామెహతా ఆంగ్ర భాషలో సమున్నత స్థితికి ఎదిగి 
వస్తున్న మహిళా రచయితలలో ఒకరు. అమెరికన్‌, (బ్రిటిష్‌ యూరోపియన్‌ టెలివిజన్‌ 
కంపెనీలకు అనేక డాక్యుమెంటరీ చిత్రాలకు రచయితగా, నిర్మాతగా, దర్శకురాలుగా 
వ్యవహరించింది. ఇండియాలోనూ, కేం[బ్రిడ్డీ యూనివర్శిటీలోనూ విద్యాధికురాలుగా 
గణుతకెక్కిన ఈ భారతీయ ఆడపడుచు సీమాంతరాలలో కూడా ప్రసిద్దికెక్కిన 
రచయిత్రి. ఈమె కలం నుంచి జాలువారిన తాజా కథనం భారతదేశంలో వస్తున్న 
మార్సుల గురించి, భారతీయత: గురించి పాశ్చాత్యులకు ఉద్దేశించి రాసింది. 
ఇంతకుముందు ఈమె భారత సాంఘిక, రాజకీయ రంగాలలో సాగుతున్న సంఘర్షణ 
గురించి, స్వరాజ్య సంపాదన కోసం భారతీయులు చెల్తీంచవలసి వచ్చిన మూల్యం 
గురించీ “రాజ్‌? పేరుతో ఓ గ్రంథం రాసింది. చారిత్రక సన్నివేశాలతో పడుగు పేకలా 
అల్బుకుపోగలిగిన కథన కౌశలంతో నడిపించిన ఈ నవలను విమర్శకులు అమెరికన్‌ 
స్వాతంత్ర్య సమరానికి దర్పణంగా పేరొందిన “గాన్‌ విత్‌ది విండ్‌?” రచనతో పోల్చారు. 
కాగా గీతామెహతా మరి రెండు రచనలు (ప్రాచ్య, పాశళ్ళాత్య సంస్కృతుల మధ్య 
వ్యత్యాసాలను, ఘర్షణలను చి(త్రించిన ““కర్యాకోలా'', మానవునిలోని బలహీనతలను 


183 


ఎబికె సాహిత్యకీయాలు 


విప్పిచెబుతూ, భారతీయ జీవనంలోని మంచిచెడులను సంప్రదాయ కథనా చాతుర్యంతో 
మలచిన నవల “ఎ రివర్‌ సూత్రా””.కాగా గీత తాజా రచన “వైకుంఠపాళి సంప్రదాయ 
భారతీయ జీవన రీతులనూ, విధానాన్నీ పరామర్శిస్తూ అందులోని మంచికి హారతి 
పడుతూనే నవభారతం ఆధునికం కావలసిన అవసరాన్నీ, అవకాశాలనూ వివరిస్తోంది. 
గితామెహతాకు ఈ దర్శనం ఎలా సాధ్యమయిందని అనుమానించేవారికి- స్వాతంత్ర్య 
సమరంతో పెనవేసుకున్న ఆమె కుటుంబీకుల చరిత్రే సమాధానం. దేశ స్వాతంత్ర 
సమర దినాలలో జన్మించిన గీతకు ““జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌” అని ముత్తవ నామకరణం 
చేస్తే ఆ పేరులో భారతీయత లోపించిందని చెప్పి మిగతా కుటుంబ సభ్యులు “గీత: 
(పాట) అని పేరుపెట్టారు! కనుకనే ఆవిడకు స్వాతంత్ర్య సమరంతో ప్రత్యక్ష 
సంబంధాలుండే అవకాశం లేకపోయినప్పటికీ ఆమె జీవితం ఉత్తరోత్తరా “ ఇంగువ 
కట్టిన గుడ్డిగా భాసించక తప్పలేదు. అందువల్తనే ఆనాడు కాకపోయినా, ఈనాటికైనా 
“స్తేచ్భ్బాగానం) (SంNg of Freedom) వినిపింపజేస్తోంది గనుక *'గీతు'గానే మనమధ్య 
మసలుతోందని చెప్పాలి! అంతేగాదు, గీత తల్తి నర్తకి తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. 
తన తండ్రికి జ్ఞాతుడైన వ్యక్తి చిటకాంగ్‌లోని (బ్రిటిష్‌ ఆయుధాగారంపై దాడిచేసిన 
భారతీయ దళంలో ఒకడూ, స్వయానా కవీ. గాంధీజీ అహింసా పద్దతి దేశానికి 
(బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల నుంచి విమోచన సాధించలేకపోతోందని కుపితులైన ఆనాటి 
సమరశీల యువ జాతీయవాదులు కొందరు ఇండియన్‌ ఆర్మీలోని సానుభూతిపరులైన 
దేశభక్తి (పీరితులైన ఆఫీసర్హ నుంచి ఆయుధాలు సంపాదించారు. వారిలో ఒకరు గీత 
తండ్రీ. అండమాన్‌ దీవుల్లో నేరస్తులకు శిక్షా కేంద్రమైన “కాలాపానీ? పీనల్‌ కాలనీ 
(నల్లనిటి దీవి - 181206 Of Black Water) భారతీయ దేశభక్తులెందరినో ఆనాడు 
తరలించారు (బ్రిటిషువాళ్ళు. గీతామెహతా కుటుంబ చరిత్ర అంతటితో ఆగలేదు- నాటి 
జాతీయోద్యమం సెంటిమెంట్స్‌ను పట్టించుకోలేదు. దాపరికం లేకుండా లక్ష్యాన్ని 
(ప్రకటించడం స్వాతంత్ర్య సమరం తొలి పాఠాలలో ఒకటి. భారతీయ సమాజంలోని 
అతి మౌఢ్య ధోరణులను పోనాడి, క్రమంగా సామాజిక స్పృహను పౌరులకు కల్పించి 
సంస్కరణాభిలాషను వారిలో పెంచి పోషించిన సమరం అది. మనసులో మాలిన్యం 
లేకుండా (స్త్రీ పురుషులు కలివిడిగా తిరగడానికి తగిన వాతావరణాన్ని సృష్టించిన 
ఉద్యమం అది. ఆ బాటలో నడిచిన సరోజినీదేవి కులాల కట్టుబాట్లు తెంచడమేగాక, 

రాష్ట్ర సరిహద్దులను కూడా దాటి తెలుగు వాడిన పాణి(గహణ మాడిన ఘడియలవి 


184 


ఆధునిక భారతానికి గీతామెహతా రేఖాచిత్రం! 


అదే బాటలో ముందుకు సాగిన గీత ముత్తవ తూర్పు భారతంలోని హైందవ 
కుటుంబంలో జన్మించినా ఉత్తర భారతంలోని ముస్టిమ్‌ జాతీయవాదిని వివాహమాడింది. 
ఇంతటి చారిత్రక, ఉత్తమ సామాజిక పూర్వరంగం ఉన్న కుటుంబం నుంది వచ్చి నేడు 
అంతర్జాతీయ ఖ్యాతినందుకున్న గీతామెహతా వైకుంఠపాళీ రచన ఆధునిక భారతానికి 
సం(ప్రదాయ ఎలువల నుంచి తాత్వికార్హం కల్పిస్తున్న రచన. స్వాతంత్రోద్యమం నాటి 
గౌరవాలు, విలువలు ఈరోజు మరుగునపడిపోతున్నందుకు ఆమె రోదిస్తోంది. దేశానికి 
స్వాతంత్ర్యం వచ్చి ఏభై ఏళ్ళు అయినా, సకల త్యాగాలూ చేసి స్వాతంత్ర్య పోరాటంలో 
అసువులు బాసిన అమరవీరుల పేర్లను చరిత్ర పుటల్లో కనపడకుండా చేస్తున్నందుకు 
గీత విలపిస్తోంది. ఇందిరాగాంధీని గుర్తుచేస్తూ ““మీకు స్వాతంత్ర్యం తెచ్చింది నా తండ్రే? 
అన్నందుకూ, ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అని కొందరు 
వందిమాగధులు నినాదాలిచ్చినందుకూ గీత ఈ రచనలో శరించింది. ఒకనాటి 
ధైర్యసాహసాలు తదనంతర దశలో కొడిగట్టి పోయినందుకు, వీరులు భీరువులైనందుకు, 
సాంఘిక రాజకీయాధికారాన్ని చేబిక్కించుకున్నవారికి జో హుకుం అంటున్నందుకూ 
ఆమె నిశితంగా విమర్శించవలసి వచ్చింది. (ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబ (వంశి 
పాలనా వ్యవష్ట తలెత్తి అనర్థాలు కలిగించినందుకు రాజకీయుల్ని విమర్శించింది. 
పాలకులనుబట్టి పాలితులు కూడా ఎలా తయారవుతారో సోదాహరణంగా చెబుతూ గీత 
రానురాను (ప్రచార సాధనాలపైన ప్రభుత్వ అజమాయిషీ కొంత తగ్గినా మారుతున్న 
విలువల్లో జనాలకు కూడా సిసలైన కళాకారులకు బదులు గ్లామర్‌ స్టార్స్‌ కావలసి 
వచ్చిందనీ, (ప్రేక్షకులు కూడా ఇంత ఆలోచనకు చోటిచ్చేకన్నా సెన్సేషన్‌ను (పేమిస్తున్నారనీ 
నిరసన తెలిపింది. సజీవ దృశ్యానికి బదులు కృత్రిమ దృశ్యాలకు విలువ ఇస్తున్నారని, 
కృత్రిమ వరివంగడాలు మాదిరే కంట్రీ సంగీతం పోయి “కం[తీ? సంగీతానికి విలువ 
పెరుగుతున్నదనీ గీత బాధపడుతుంది (0౪౧8 Indians are dancing to hybrid 
music)! జానపద శైలికి మారు భంగ్రా రాక్‌ మ్యూజిక్‌చోటు చేసుకుంది కళా 
రహస్యాలను గురించి ముచ్చటిస్తూ గీతామెహతా కళ (ఆర్ట్‌) అన్నది స్పందించలేని 
ప్రేక్షక లోకం ముందు చేయి తిరిగిన కళాకారుడు చేసే ప్రదర్శనగా భావించరాదని, 
కళాకారుడు (పేక్షకలోకం, ఇతివృత్తం, శిక్షణాయుతమైన స్వరసమ్మేళనం వైరా సర్వ 
సంభారాలు సమకూర్చుకుని సమ్మోహింపజేసే రసరాజ్యడోలగా ఓ సమష్టి కళాస్పష్టిగా 
(a moment of mutual creation)ఉండాలని అంటుంది ఇంతటి సమున్నత 


185 


ఎబికె సాహిత్యకీయాలు 


స్థాయిలో ఈ సమష్టి కళాదర్శనం ఎలా సాధ్యం? ప్రత్యూష పవనాంకురాలకు స్వాగతం 
పలికే “భైరవ రాగాన్ని ఆమె తలచుకుంటుంది. తమసోమా జ్యోతిర్లమయ (చీకటి 
నుంచి వెలుగులోకి అన్న ఉపనిషత్‌ వాక్యాన్ని ఆలాపిస్తుంది. పాశ్చాత్య లోకంతో 
ఇండియా పట్ల, దాని సమస్యల పట్టు ఉన్న అనాదరణను, వెకిలి ప్రచారాన్ని గీతామెహతా 
ఈ రచనలో తుత్తునియలు చేయడానికి ప్రయత్నించింది. 


అయితే ఈ ఊపులో ఆమె అపుడపుడూ ఆర్టికాభివుద్లి సూత్రాలకు, 
విధానాలకు సంబంధించి తిరిగి వరల్డ్‌ బ్యాంకు చిట్కాల పరిధిలోనే ఆలోచనలు 
చేస్తోంది! గ్లోబలైజేషన్‌ కళ్ళద్దాల నుంచి భారతీయ సమస్యలను ఆమె దర్శిస్తోంది. 
నవభారత నిర్మాతలలో ఒకరైన జవహర్‌లాల్‌ నెహ్రూ (ప్రణాళికా విధానమే, ఆయన 
రూపొందించిన పారిశ్రామిక విధానమే భారతదేశ అనర్జాలకు (ప్రధాన కారణమన్నట్టు 
చిత్రించడానికి గీత ప్రయత్నించింది. ఇందుకామె గాంధీని ఉదహరిస్తూ “'ఎప్పటికపుడు 
భారతదేశ సమస్యలను కనుగొనే ఏ పరిష్కారమైనా పదేళ్ళకు మించి మనగలగలేది న్న 
మాటను పట్టుకుని వేలాడుతోంది. అలా అని గీత మల్టీ నేషనల్స్‌ వల్ల వస్తున్న 
(ప్రమాదాన్నీ తక్కువ అంచనా వేయదు. కాని పరిష్కార మార్గాల వద్దకు వచ్చేసరికి 
ఆమె ఆలోచనలు తేలిపోతున్నాయి. దేశ సమస్యలేమిటో ఆమెకు తెలుసు. ప్రపంచంలోని 
పది పారిశ్రామిక దేశాలలో ఇండియా ఒకటనీ తెలుసు. ఏడాదికి లక్షలాది సంఖ్యలో 
యూనివర్సిటీ పట్టభద్రులు ఉత్పత్తి అవుతున్నారనీ తెలుసు. ఇండియా రోదసి శకంలో 
(ప్రవేశించి పురోగవింస్తోందనీ తెలుసు. ఆహార రంగంలో కొంత స్వయుం 
సమృద్దిసాధించామనీ తెలుసు. కానీ ఈ స్వయం సమృద్దికీ, పెరుగుతున్న దారి ద్ర్యానికీ 
మధ్య పొంతన లేదనీ పెరుగుతున్న గ్రాడ్యుయేట్స్‌ సంఖ్యకు తులతూగగల ఉపాధి 
అవకాశాలులేవని కూడా ఆమెకు తెలుసు. అంతేగాదు, రోదసిలోకి ఉపగ్రహాలు 
(ప్రయోగించినా నేలమీద రైతులకు ఎదురవుతున్న ఇరిగేషన్‌ వనరులు, విద్యుత్‌వనరుల 
కొరత గురించి తెలుసు. అయితే భారతదేశానికి సమస్యలు ఎన్ని ఉన్నా- స్వాతంత్ర్య 
సమువార్షన వల్ల అందివచ్చిన స్వేచ్చ (ప్రసాదించిన కొన్ని హక్కులు (రహస్య బ్యాలెట్‌, 
పత్రికా స్వాతంత్ర్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ) మాత్రం చెక్కుచెదరనందుకు గీత 
సంతసిస్తుంది. మధ్యమధ్యలో దారిద్ర్యంపై చేస్తున్న ఆమె వ్యాఖ్యలు వ్యంగ్య వైభవంతో 
తులతూగుతున్నాయి ఒక కాగితం పరిశ్రమ యజమాని “గార్భేజి'ని తొలగించేందుకు 
నియమించిన భిక్షగాళ్ళను గురించి ఆమె ప్రశ్నించినప్పుడు వీళ్ళు గుడ్డ పీలికలు 


186 


ఆధునిక భారతానికి గీతామెహతా రేఖాచిత్రం! 


ఏరుకునేవాళ్ళులెమ్మంటాడు. అందుకు గీత నిధసన తెలిపినపుడు ఆ యజమాని పోనీ 
మీకాపేరు నచ్చకపోతే “స్వయం ఉపాధిలో ఉన్నవాళ్ళు” అనుకోండి అంటాడు! ఒకాయన్ని 
ఆమె “*మీరు కాపిటలిస్ట్రా, మార్కిస్ట్థ్రా'” అని అడిగితే అతను “నేను టైపిస్టు” నని 
అన్నాడట! గీత దేశం నలుమూలలా చేసిన పర్యటనలో కలుసుకుని (ప్రత్యాశ్షానుభవంతో 
తెలుసుకున్న విషయాలు భవంతులలో నివసించేవారి గురించి కాదు. భారతదేశ దారి(ద్ర 
భారంలో సగానికి పైగా మోస్తున్న సామాన్యజీవులను, కష్టజీవులను, పసితనంలోనే 
ఎట్టైడన్నం కోసం బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులనూ కలుసుకుంది. వారి గోడు 
విన్నది. నిజమైన గ్రామీణ భారతం ఏమిటో తెలియజెప్పడానికి ప్రయత్నించింది. 
(గ్రామాల నుంచి పట్టణాలకు పర్రెవాసులు వలస పోవడానికి కారణాలు కళ్ళారా చూసింది. 
సంపన్నుల భారతానికీ, ఆపన్నుల (పేదల) భారతానికీ మధ్య ఉన్న అంతరం 
తెలుసుకుంది. స్త్రీల కన్నీటి గాథలను విన్నది. భూమియాలు (తోవచూపేవాళ్ళు), 
రాజ్‌పుఠానా (స్త్రీలూ ఎందుకు భూములు విడిచిపోవలసి వచ్చిందో చెప్పింది. తోటీల 
(పారిశుద్ద్య కార్మికుల) కడగండ్డు, బెస్తలు, కొండ తెగల ఇబ్బందులూ అర్థం చేసుకోడానికి 
(ప్రయత్నించింది. కారుచౌక కూలీ ఇచ్చి సామాన్య కష్టజీవుల్ని పరెల్లోనూ, పట్టణాల్లోనూ 
వర్తకులు, కాం(ట్రాక్టర్లు ఎలా దోచుకుంటున్నదీ గీత రచనలో ఉంది. కొన్ని కాం(టాక్ట్టు 
పనులు ముగియగానే కూలీలను (ప్రాంతంగాని (ప్రాంతాలకు ఎలా వెట్టిచాకిరికి పంపించడం 
జరుగుతుందో చెప్పింది. ఈ సందర్భంగా గీత “గరీబీ హటావో నినాదాన్ని గురించి 
(ప్రస్తావిస్తూ ఒక కార్మికుడి అనుభవాన్ని ఉదాహరించింది. ఆ కార్మికుడి మాటల్లోనే: 
“దారి[ద్యం రూపుమాపేస్తామని, ఉద్యోగాలిస్తామని రాజకీయ వేత్తలు చెప్పారు. అది 
నమ్మి వారికి ఓటు వేశాం. కాని తీరాచూస్తే వాళ్ళు మమ్మల్ని కలుసుకోవడానికే 
ఇష్టపడ్డంలేదు. ఇళ్ళ నిర్మాణ పనుల్లో ఉంటూ అలాఅలా బతుకు సా గిస్తున్నాం. ఇటుకలు 
మోసుకుంటాం. కాంక్రీట్‌ కలుపుతుంటాం. పనికిరాక ఇతర్గు పారేసిన సామాగగ్రితో 
గుడిసెలు వేసుకుని బతుకుతున్నాం. ఢిల్రీనగరం సుందరంగా ఉండాలని దేశ నాయకుల 
బోధ. “'దారి[ద్ర్యాన్ని రూపుమూపండి”” అన్న నినాదాన్ని కాస్తా మన పాలకులు ““పేదోళ్ళని 
నిర్మూలించండి'” అన్న నినాదంగా మార్చేశారు. నిజానికి పేదోళ్ళు అందంగా కనిపించరు. 
మేము నిర్మాణ పనుల్లో ఉన్నపుడు బుల్‌డోజర్టు పంపి మా గుడిసెలను నేలమట్టం 
చేశారు. అందులోని మా సామానంతా ధ్వంసం అయిపోయింది. మమ్మల్ని బస్సుల్లో 
ఎక్కించి, నగరానికి 30 మైళ్ళ అవతలకు తీసుకెళ్ళి విడిచారు. అక్కడ పనుళ్లేవు, 


187 


బబిక నాహిత్యకీ యాలు 


నీళ్ళులేవు, తిండిలేదు. ఆ ఈదురు గాలుల్నుంచి మా పిల్లల్ని రక్షించుకునే దారి 
కూడా లేదు. “'ఎమర్హన్సీ కాలంలో జగ్‌మాహన్‌ .రాజకీయుల అండతో చేసిన పనులు 
ఇవే.... ఇలా గీతామెహతా ఎన్నో అనుభవాలను ఇందులో పేర్కొంది. బురాక్రసీ గురించి, 
అవినీతి గురించీ ఎండగట్టింది. గీత ఇందులో మరో ముఖ్యమైన అంశాన్ని వెల్లడించింది- 
అక్షరాస్యత పెరగనిదే రాజకీయ చైతన్యం పెరగదు. ఈ రెండూ పెరగనిదే జనాభా 
నియంత్రణ సాధ్యపడదు. అంతేగాదు, ఇండియా ఒక జాతికాదనీ, బహుళ జాతుల 
వేదిక అనీ స్పష్టం చేసింది. అలాగే ఇండియాది ఏక నాగరికత కాదనీ, బహుళ జాతులతో 
దీపిస్తున్న భిన్న సంస్కృతుల సమ్మేళనం అనీ చెప్పింది. వివిధ జాతుల సంస్కృతులు 
విభిన్న (ప్రగతి దశలలో ఉన్నాయనీ, వైరుధ్యాల మధ్యనే సహజీవనం నెరపుకుంటున్నాయనీ 
నమ్ముతుంది. ప్రపంచ దేశాలకే నాగరికత రుచులు చూపించిన ఒకనాటి సుందర 
భారతాన్ని మరింత ఆధునికం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. మస్తిన్‌ మనది, 
కాలికో మనది, కలంకారీ అద్దకం మనది, సంపద మనది. వాటి సద్వినియోగం మన 
చేతిలో పని. ఇంతకూ అసలు కొసమెరుపు- దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు 
అసలు (ప్రేరణ పి.వి.నరసింహారావు కాదు, 1986లో ఇలాంటి చొరవకు 
““తీర్థంకరులు''గా, పురోహితులుగా పనిచేసినవారు డాక్టర్‌ కిసింజర్‌, మదర్‌ థెరిసా, 
దలైలమా. ఈ విషయాన్ని గీతామెహతా ఇందులో నమోదు చేసింది! దూతలు ఎన్ని 
పనులైనా చేస్తారుగదా! 


(ఆదివారం 15, జూన్‌ 1997) 


188 


బౌద్రిక సరిహద్దుల్ని విస్తరించిన వూర్మూస్టు 
బలరాముడు! 


తత్త్వవేత్తలు ఇంతవరకూ (ప్రపంచానికీ, అది మానవులకు విసురుతున్న సవాళ్ళకూ 
భాష్యం చెబుతూ వచ్చారు. కాని ఇకనుంచి వారి కర్తవ్యం (ప్రపంచాన్ని మార్చడం 
అన్నాడు కారల్‌ మార్క్‌. ఈ మార్పు ఏ పునాదిపైన రావాలి? సమకాలీన సాంఘిక 
ఆర్థిక పరిఫ్టితులు, వాటి పుట్టుపూర్వాల అన్వేషణ ఆధారంగా, చరిత్రగతిని, అది 
వదిలివెళ్ళిన అడుగుజాడలను పరిశీలించడం ద్వారా, కార్య కారణ సంబంధాలను 
తర్కించుకొని భావి జీవితానికి మంచి బాటలు తీయగల సునిశితమైన ఆలోచన 
ద్వారా, అధ్యయనం ద్వారా, పురోగమన శక్తులకూ, తిరోగమన శక్తులకూ పరస్పరం 
సాగుతున్న సంఘర్షణ కారణాలను విచారించి వివేచనతో పరిష్కార మార్గాలు 
వెతుక్కోవడానికి ప్రయత్నించడం ద్వారా - ఈ మార్పు సాధ్యం అని మార్కీయులు 
నమ్ముతారు. తెలుగునాట అలాంటి విశ్వాసంతో ఎదిగిన మేధావులలో, తాత్త్వికులలో, 
చరి(త పరిశోధకులలో ఒకరు- బుధవారంనాడు కన్నువయాసిన ఏటుకూరి 
బలరామమూర్తి. ఒకతరం తెలుగు యువకులలో సామాజిక స్పృహతో కూడిన చారి(త్రిక, 
తాత్త్విక సంబంధమైన భావధారను సరళమైన రచనల ద్వారా ఎక్కించడానికి మేధస్సును 
కరిగించుకున్న వ్యక్తి ఏటుకూరి. ఈయన సాహిత్య, చారిత్రిక తాత్త్విక సమస్యలపై 
పెక్కు వ్యాసాలు రాయడవేంకాదు, యువతరానికీ, మార్కిస్టు కార్యకర్తలకూ 
అందుబాటులో ఉండేవిధంగా ఆంధ్రుల సంక్షిప్త చరిత్రను, భారతీయ తత్త్వశాస్త్ర 
విశేషాలనూ, అంత సులభంగా భారతదేశ చరిత్రనూ అందించిన మేధావి బౌద్ద 
ధర్మంలోని గతితర్శ_ విశేషాలను మార్కీయ దృక్కోణం నుంచి వివరించి చెప్పాడు. 
చరిత్రను, తత్త్వశా(స్తాన్నీ సాంఘిక పరిస్టితులనుంచీ, ఆయా కాలాలలోని ఆర్ధిక 
ప్టితిగతులనుంచీ పరిశీలించకుండా కేవలం సాధారణ సంఘటనలుగా, యాద్నచ్చిక 
సన్నివేశాలుగా పరిణామాలను “రికార్డు''చేసిన (గంథకర్తలు మనకు చాలామంది 


189 


ఎబికె సాహిత్యకీయాలు 


దొరుకుతారు. కాని అలాంటి, ధోరణి చరిత్రాధ్యయనానికి సరిపోదు, తాత్త్విక పరమైన 
ఆలో చనాళక్తినీ పెంచదు. (ప్రాచ్య, పాశ్చాత్య తాత్త్విక సంపదను తనదిగా భావించుకుని, 
“తవ్వోడిగా (గ్రంథ సంచయంలోకి తలదూర్చి సత్యాసత్యాలను అన్వేషించి కొత్త 
వ్యాఖ్యానాలతో వెలికి తెచ్చిన అభినవాచార్యుడు బలరామమూర్తి. సామాజిక స్పృహతో 
తొలినాళ్ళలో తెలుగువారి చేతికి అందివచ్చిన £ైక చరిత్ర- సురవరం (ప్రతాపరెడ్డి 
“ఆం(ధుల సాంఘిక చరి(త్రి”, ఆ తరువాత చెప్పుదగినది కంభంపాటి సీనియర్‌ 
సత్యనారాయణ ఆరంగ్రరచన. ఆ తరువాత గణించదగిన కొలది (గ్రంథాలలో ఒకటి 
ఏటుకూరి ““ఆం(ధుల సంక్షిప్త చరిత్ర”. విమర్శకు ఎంతగా జంకడో, చరిత్ర 
పరిశోధకుడికి అవశ్యమైన భోళాతనానికి కూడా ఈయన పెట్టిందిపేరు. అందుకే 
కపటంలేకుండా ఆం(ధ్రుల చరిత్రకు ఆముఖమ్‌ రాసుకుంటూ “చారిత్రక సరిహద్దులను 
రాజవంశాలు నిర్ణయించే (ప్రాచీన కాలం అది. కనుక ఆ పరిధిని ఈ (గ్రంథం 
అధిగమించలేకపోయింది”* ని సత్యప్రకటన చేయగలిగారు. “తెగల స్థాయి నుంచి 
జాతిస్టాయికి, మతావేశ దశ నుండి భాషాసమైక్యతా దశకు పయనించి, ఫ్యూడల్‌ సామాజిక 
ప్టితినుండి ఆధునిక యుగంలోకి అడుగుపెడుతున్న ఆంధ్రజాతి స్టూల చిత్రణి'కు 
అద్దం ఏటుకూరి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర. ఇందులో ఆయన ఆంధ్రుల (ప్రాచీనత 
నుంచి ఆధునిక యుగావిమ్మారణ దాకా, శాతవాహన యుగం నుంచి సామ్రాజ్యవాద 
శకందాకా, విష్ణుకుండిన యుగం నుంచి విశాలాంధ్ర అవతరణవరకూ తేనెలొలుకు 
తెలుగులో తెనుగువారి కథ నడిపారు. క్రైస్తవ మత సిద్దాంతాలలో, (క్రీస్తు బోధలలో 
క్యూబా అధినేత ఫిడెల్‌ కాస్రో మహా మహోపాధ్యాయుడని చాలామందికి తెలియకపోవచ్చు. 
కాని చారిత్రక విభాత సంధ్యలలో మానవకథవికాసాన్ని తెలియనివ్వకుండా ఎన్ని శక్తులు, 
ఎందరు ప్రభుకుమారులు, చారిత్రికులు అబద్దాలాడారో చెబుతూ ఇలా అన్నాడు కాస్తో: 
““'మనం అసత్యాలతో వియ్యం అందుకున్నాం, వాటిని భుజాన వేసుకుని తిరగవలసిన 
దుఫ్రతి మనకబ్బింది. బహుశా ఈ కారణంవల్లనే కావొచ్చు సత్యం చెవిన పడగానే 
యావత్‌ ప్రపంచమూ కలగుండు పడిపోతుంది, దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తుంది'”. అది 
కన్ఫూసియనిజం కానివ్వండి టావోయిజం, షింటోయిజం, హిందూయిజం, 
క్రిస్టియానిటీ, బౌద్దం, జైనం, జుడాయిజం, ఇస్టామ్‌- ఏదైనా కానివ్వండి, సర్వమతాల 
సారం మానవసేవే అయినప్పుడు, ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు తలెత్తవలసి వచ్చిందన్న 
జిజ్ఞాస మనకు అవసరం. అలాంటి సత్యాన్వేషణను పారకులలో పురిగొల్పగల చేవ, 
చైతన్యం ఉన్న మేధావి ఏటుకూరి 


190 


బౌద్ధిక సరిహద్దుల్ని విస్తరించిన మార్క్సిస్టు బలరాముడు! 


అలాగే బలరామమూర్తి “మన చరిత్రి*లో ఆదిమ మానవుల నుంచి అర్దబానిస 
వ్యవస్థ వరకూ, సాంఘిక కల్గ్గొలాల దశల నుంచి తాత్త్విక చింతన దాకా, సంస్కృతీ 
విస్తరణ నుంచి స్వాతంత్ర్య పోరాట దశల వరకూ వేగాతివేగంగానే సమీక్షించి (క్రమబద్దంగా 
చర్చించారు. అన్ని యుగాలను సమీక్షించుకుంటూ వచ్చి ఆధునిక యుగీన సత్యంగా 
సవుతా ధర్మాన్ని (ప్రబోధించారు. అయితే బౌద్దముతం శణదళకు కారణాలను 
అన్వేషించడంలో కొంత తొట్రుబాటు (ప్రదర్శించారు ఏటుకూరి. బౌద్దమతం సామ్రాజ్య 
విస్తరణలో ఉన్న అశోకుడి చేతి ఎత్తుబిడ్డ కావడంతో- బౌద్దాన్ని సామాజ్యతత్త చిహ్నంగా 
నాటి (ప్రజాబాహుళ్యం భావించడం సహజం. కాని, ఈ పరిణామమూ, శిధిల 
ధోరణులూ, స్వతంత్ర రాజ్య స్టాపనకు బౌద్దం ఆటంకం కావటమూ, చేతబడులూ 
వారా పరిణామాలు బౌద్దమత క్షీణదళశకు కొన్ని కారణాలు కావచ్చు. కాని, ఇది 
అర్దసత్యం. యజ్ఞయాగాదులపై, (ప్రజాపీడనపైన బతకనేర్చిన పురోహిత వర్గంపైన, 
పరాన్నభుక్కు_లపైన, విగ్రహారాధనపైన ధ్వజమెత్తి, పునర్ణన్మ సిద్దాంతాన్ని వ్యతిరేకించి, 
పుట్టిన (ప్రతిదీ చావక తప్పదని భౌతిక సత్యాన్ని (ప్రతిపాదించిన బౌద్దమతాన్ని నాశనం 
చేయడానికి ఆనాడు కొందరు గజ్జైకట్టారు. అదీ బౌద్దం క్షీణదశకు (ప్రధాన కారణం. 
నాడు యజ్ఞయాగాదులు ఆగిపోతే వాటిపై సంపాదనకు ఆధారపడినవారు ఉపాధి 
కోల్పోతారు. కనుకనే ఆ దుర్హశలో ఉన్నవారు బౌద్దంపై ఎదురుదాడికి దిగారు. దాని 
ఫలితమే- శంకర శిష్యగణాలు నాగార్జునకొండ సహా పెక్కుచోట్ల ఉన్న బౌద్దారామాలను, 
చైత్యాలను కూలగొట్టడం, దోచుకోవడం అని ఫెర్యూసన్‌ నిరూపించి నమోదు చేశాడు! 
అందుకనే కాలక్రమంలో తరానికొక్క సుడ్తోదనుడూ, వరానికొక్క సిద్దారుడూ 
పుట్టుకురావాలన్న నానుడి జన[శుతమై పోయింది! 


ఎందుకంటే, బౌద్దం ఆనాడు ఒక్క జ్ఞాన బోధలతోనే సరిపెట్టుుకోలేదు. ఆత్మరక్షణ 
ఆయుధాన్ని కూడా సమకూర్చిపెట్టింది. ఈనాటి ““కరాటే'' లాంటి మార్షల్‌ ఆర్ట్‌కు 
పునాది అనాటి ఆది బౌద్దం బౌద్ద సన్యాసి బోధి ధర్మ ““కలారిపయత్తు'' అనే దేశియ 
(కేరళ) మార్షల్‌ ఆర్ట్‌ను చైనాకు నేర్చి వచ్చినవాడు. ఇలా- బౌద్దాన్ని దేశ సరిహద్దులు 
దాటించి భారతదేశం హేతువాద దృష్టిని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నదని గురజాడ 
అప్పారావు ఆవేదన చెందాడంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. “మతానికి '“ధర్మం”” లేదా 
'ధర్మచింతని అని పేరు పెట్టుకుంటే సగం ఇబ్బందులు తొలగవచ్చు! ఎందుకంటే 
“రెలిజియన్‌?” అంటే “బంధం”? (to bind) అని అయినప్పుడు ఏ ఇద్దరి పౌరుల 


191 


ఎబితె నాహిత్యతీయాలు 


మధ్య సంబంధమైనా బంధమేకదా. 'మతరిపేరిట మనుషుల మధ్య మమతానుబంధాల్ని 
తెగ్గొట్టజూడడం అవివేకం. 


ఈ మానవీయ దృక్పథంతోనే ఏటుకూరి చివరిదాకా తన రచనలు కొనసాగిస్తూ 
వచ్చారు. చివరికి, ఇటీవల కొలదికాలం వరకూ “*మిసిమి””కి రాసిన తాత్త్విక వ్యాసాలలో 
కూడా ఈ నిశిత దృష్టిని ఏటుకూరి కోల్పోలేదు. ఆరు భారతీయ దర్శనాలలో 
మొదటిదర్శనం ““సాంఖ్యి'మనీ, అది నిరీశ్వరవాద (ప్రతిపాదనమనీ, ఆ మాటకొస్తే 
బౌద్దానికి పూర్వమే సాంఖ్య భావన ఉందనీ, అలాంటి దానికి క్రమంగా వైదిక వాసనలు 
తొడిగారనీ ఆయన రాశాడు! మతభావన తగ్గిపోయి, జాతిభావానికి పెద్దపీట వేసిన 
యుగాలు కూడా మనకున్నాయనీ, వాటిలో ఆంధ్రుల చరిత్రలో (ప్రధానమైనది చాళుక్య 
యుగమనీ మరిచిపోయిన మంద బద్దులకు జ్ఞాపకం చేసినవాడు బలరామమూర్తి. 
చారిత్రకంగా పదికాలాలపాటు ప్రజాబాహుళ్యం గుర్తుంచుకోదగిన మహద్దటనలకు, 
(ప్రజానుకూలమైన సన్నివేశాలకూ ధర్మచింతన దోహదం కావాలిగాని మానవాళి 
యుగయుగాలుగా కష్టించి సృష్టించుకున్న సువర్ణ సేతువును- ఆ సమష్టి సంస్కృతీ 
వారసత్వాన్ని చేజేతులా కూలదోసుకోరాదని ఏటుకూరి కూడా భావిస్తారు. మనకి 
వారసత్వ రాజకీయాలొద్దుగాని, సంస్కృతీ వారసత్వాన్ని విధిగా పెంచి పోషించుకొందాం! 


(శుక్రవారం 5, ఏప్రిల్‌ 1996) 


192 


““మహోదయంి” నుంచి “గేయకవులి” దాకా...! 


““ నిజం! నమ్మండి, నమ్మకపాండి. అది మీ ఇష్టం. కవిననో, రచయితననో, 
బుద్ది జీవిననో, మేధావిననో, నేనై నేనెన్నడూ డప్పు కొట్టుకోలేదు. విమర్శకుళ్లినీ, 
విజ్ఞానిననీ, తాత్తికుణ్ణనీ, “(కాంతదర్శి'ననీ, రుషిననీ, నోకై నేనెవరి నుంచీ హెచ్చు 
మెచ్చు కోరుకోలేదు. యాచించలేదు యోగ్యతాప[త్రాలు, ఆర్దించలేదు పంచరత్నాలు, 
పాగడమనలేదు, పాగడదండ వెయ్యమనలేదు. పదవి, బిరుదు, సన్మానం, సత్కారం, 
సభా గౌరవం, (ప్రభు పోషణం- ఇవేవీ నానుంచి వెలువడ్డ ఆశలు కావు. నా ఆకాశం 
ఈ నేల మీదనే. ఈ నా జనమే నా ప్రాణ పంచకం. వీరి ఉన్నతి ఒక్కటే నా 
ధ్యేయం. అందుకోసమే నా శక్తి, నా తీరిక, నా కాలం, నా సమస్తం". ఈ మాటలు 
పుట్టుకొచ్చింది మరెవరి నోటనుంచో కాదు, అద్దశతాబ్దంగా ఆం(ధ సాహితీ విమర్శనా 
లోకంలో నిష్కామకర్మగా సాహిత్య సేవలు అందజేస్తూ వచ్చి మొన్ననే కీర్తిశేషుడైన 
అభ్యుదయ వాదీ, ఆం(ధ (ప్రదేశ్‌ విస్తవ రచయితల సంఘం కార్యదర్శి స్థాయినుంచి 
అధ్యక్ష స్థాయికి ఎదిగి, అఖిలభారత విప్లవ సాంస్కృతిక సంస్థ వ్యవగ్యాపక కార్యదర్శిగా 
రెక్కలు విస్తరించుకుని సాహితీ నేతృత్వం అందజేసిన కె.వి. రమణారెడ్డి నిగర్వంగా 
చెప్పిన పచ్చి నిజాలు! రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు ఇన్నాళ్ళూ 
అడుగడుగునా కె.వి.ఆర్‌. కవిగా, సాహితీ విమర్శకుడుగా, సాహిత్య చరిత్రకారుడుగా, 
ఉద్యమ రాజకీయ కర్మసాక్షిగా, కవితా సిద్దాంతాల సమన్వయకర్తగా ఎంతగానో 
సందించిన మూర్తి. అతనికి సమన్వయం తెలుసు, మానవ సంబంధాలకు ఉండవలసిన 
అనుల్హ్లంఘనీయమైన నియమాలు తెలుసు, వ్యక్తిత్వ కొలమానాలు తెలుసు, మానవీయ 
విలువలు తెలుసు. కనుకనే సాహిత్య విమర్శలో మార్క్స్‌య దృక్పథానికి పెద్దపీట 
వేసుకున్నా కొందరిలా పిడివాదిగా చెలామణి కావడానికి ఉద్యమించిన వాడు కాడు. 


193 


ఎబికౌ సాహిత్యకీ యాలు 


జాతీయ పునరుజ్జీవనంలో మహాకవి గురజాడ అప్పారావు స్థానాన్ని బేరీజు వేస్తూ, 
ఆధునికాంధ్ర సాహిత్య విమర్శను కొత్త పుంతలు తొక్కించి, విమర్శనా సాహిత్యానికి 
మార్గనిర్దేశం చేసిన రచయిత రమణారెడ్డి. తెలుగు సాహిత్యం విమర్శనా దృష్టని 
కోలోోయి ఎదుగూబొదుగూ లేకుండా పోతోందన్న గురజాడ ఆవేదనకు అపవాదుగా 
రమణారెడ్డి సృష్టించిన అన్న్ధరత్నం - “మహోదయం”. మానవ జీవితంతో 
చెలగాటమాడకూడదనీ, ఎలాంటి తృణీకార భావమూ లేకుండా మానవ జీవితాన్ని 
గంభీరమైన దానిగా భావించి దానినే రచయితలు తము కలాలకు ఇతివృత్తం 
చేసుకోవాలన్న గురజాడ బోధ రమణారెడ్డి సాహిత్య జీవితానికి వెలుగు దివ్వెగా 
మారింది. ఈ విలువలు ఆధారంగానే అతను ప్రజారచయితగా కవిత్వానికి ఖరీదు 
కట్టాడు, విలువలతో తూచాడు, తన బేరీజుకు అందని రచయితలతో తలపడ్డాడు. 
ఈ దృష్ట్యానే కె.వి.ఆర్‌. గురజాడ నుంచి దువ్వూరి రామిరెడ్డి దాకా, (శ్రీశ్రీ 
నుంచి చెరబండరాజు వరకూ రచనలను అంచనా కడుతూ వచ్చాడు. భోళాతనం 
నిష్కర్ష అతని ఆయుధాలు. విస్తవోద్యమాల గురించిన చర్చల్గోనూ, అంతర్జాతీయ 
కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలుబాటల గురించిన శషబిషలలోనూ తల 
పండిన ఒక రాజకీయ సిద్దాంతవేత్తకు ఉండే శక్తి సామర్ణ్యాలతో తలదూర్చినవాడు. 
ఒకవైపునుంచి ““అకర తూణీరంి” ద్వారా సాహిత్య విమర్శునా(స్తాలు సంధించినా, 
మరోవైపు నుంచి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌లో హేమాహేమీల మధ్య నడిచిన 
సిగపట్టను వర్ణిస్తూ 'రివిజనిజం? పాఠాలు బోధించినా కె.వి.ఆర్‌ దృష్టి సునిశితం. 
“మహోదయం” ఉదయించడానికి ముందే “అడవి”, “అంగార వల్లరి” కవితా సంపుటాల 
ద్వారా తానెంత (ప్రజాపక్షపాతో రమణారెడ్డి నిరూపించుకున్నాడు. అతని వచనంలోగాని, 
కవితలోగాని అన్వయ కాఠిన్యం వ్యక్తమవుతూ వచ్చినా కె.వి.ఆర్‌.ను సాహితీ జగత్తుకు, 
(ప్రజలకు సన్నిహితం చెసింది - రచయితల బతుకు తెరువుకు మూళల్యమైన ప్రజా 
పంథాయేనని మరవరాదు! సాహితీ రంగంలో కడచిన మూడు దశాబ్దాలుగా వచ్చిన 
నవ్య కవుల రచనలను మనసారా ఆహ్వానించి ఆశీర్వదించిన వారిలో (క్రీశ 


? 


194 


“మహళోదయంి' నుంచి ““గేయకవులి' దాకా...! 


రమణారెడ్డి అగ్రజులుగా నిలబడతారు. (శ్రీశ్రీ) సాహిత్య సంపుటాలకు సంకలన 
కర్తగా అతను చేసిన సేవ ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో మరపురానిది. 
“భువనఘోషు, “జైలుకోకిలి, “కాహళి సంపుటాలు వర్తమాన సామాజిక రాజకీయ 
పరిణామాలకు అద్దం పట్టిన రచనలు. విరసం కవితా సంకలనంగా వెలువడిన 
“రుంరు'తో పాటు స్వీయ కవితగా వెలుగుచూసిన “సూరీడు మావోడు అటు 
ఉద్యమకారుల్లోనూ, ఇటు కవితాప్రియుళ్లోనూ సంచలనం సృష్టించింది. ఎమర్జెన్సీలో 
జైలు జీవితం ఆయనను కుంగదీయలేదు. తాను సంకలీకరించిన 'రుంరుపై 
ప్రభుత్వం రాజద్రోహ నేరం మోపినా అతను చలించలేదు. విరసం కార్యకలాపాల 
సందర్భంగా, సికిందరాబాద్‌ కుట్ర కేసు అతని నడుం విరగ్గాట్టునూ లేదు. అలానే, 
నిలబడి తలపడి తన తనాన్ని ముద్ర వేసుకున్నాడు. సొంత వ్యవహారాలకు తావివ్వకుండా 
నిర్బంధంలో ఉన్న విరసం సభ్యుల బాగోగులు పట్టించుకుంటూ వివిధ జైళ్ళ మధ్య 
సంధానకర్తగా వ్యవహరించిన వాడు రమణారెడ్డి. ఒక్కమాటలో చెప్పాలంటే - 
కడిచిన ముప్పయ్యెళ్ళుగా ఆయన (శ్రీకాకుళం నుంచి కరీంనగర్‌ దాకా సాగిన 
ఉద్యమ కవితా చరిత్రకు సాక్షిగానే కాదు, సాధికార వ్యాఖ్యాతగా కూడా నిలిచాడు. 
ఇంద్రవెల్లి వెళ్ళాడు. గోండుల గోడు విన్నాడు, మారని పరిస్థితులను గమనించాడు. 
గోండులపై ప్రభుత్వం జరిపించిన కాల్పులలో రక్తపు ముద్దగా మారిన ఓ బక్కజీవి 
వస్తాన్నీ, అతని కర్రనూ నిర్బంధపు నీడల మధ్యనే ఎ[ర్రజెండాగా నిలిపి వచ్చినవాడు 
కె.వి.ఆర్‌! వాచాలత కాదు, వాక్ళుద్ది, నమ్రత, విన్నాణం అతని కూసు విద్య. 
కనుకనే చివరిదాకా మచ్చలేని మనీషిగా మసలుకున్నాడు. (శ్రీకాకుళ సాహితీ 
విప్టవోద్యవు కర్తగా ఉన్న సుబ్బారావు పాణిగ్రాహిని ధనస్వామ్య (ప్రభుత్వం 
పొట్టనపెట్టుకున్నప్పుడు తను రాసిన స్మృతి గీతాన్ని అచ్చువేయకుండా తొక్కి పట్టింది 
“పెట్టుబడికి పుట్టిన ఏ విషపుత్రికో” కాదు, స్వయానా విప్లవ రాజకీయాలకు 
తామే అసలు సిసలు వారసులమని వి(ర్రవీగిన ఒక కమ్యూనిస్టు పత్రికే కావడం 
కె.వి.ఆర్‌.కు విస్మయ కారణమైంది! 


195 


ఎబికె సాహిత్యకీయాలు 


ధనమూల మిదమ్‌ జగత్‌ అన్న లోకరీతికి దూరమై సర్వం సామాజికమ్‌ 
జగత్‌ అని ఎంతో ఎత్తుకు ఎదిగినవాడు కె.వి.ఆర్‌. రచనలో చారిత్రక ప్రమయమే 
తన హ్టైక ధ్యాస అన్నాడు. *'కర్తి అయిన సామాజిక శక్తికి “క్రియ” ద్వారా సత్ఫలితం 
చేకూర్చడంకంటే సంస్కృతికి వేరే పరమాద్దం ఏముందని (ప్రశ్న్షించుకున్నాడు. 
సంస్కృతికి పెట్టని నిధి సామాన్య ప్రజలే. ఆ ప్రజకు చెందవలసిన రాజ్యాధికారమే 
సంస్కృతికి మానవీయతనీ, మనిషికి సంస్కారాన్నీ సమకూర్చి వేల ఏళ్ళ పర్యంతం 
విస్తరించి పోయిన అఖాతాన్ని పూడ్చి యథార్ద సాఫల్యానికీ, వాస్తవ స్వేచ్చా స్వాతంత్ర్య, 
సౌ(భాత్రమయమైన మహత్తర సామాజిక వ్యవస్థకూ (ప్రారంభం కాగలదని విశ్వసించిన 
సద్విమర్శకుడు కె. వి.ఆర్‌. వైవిధ్యాన్ని “సుందరంగా, పప్రాణబంధురం'గా ఎంచి, జీవన 
సంగ్రామంలో సమష్టి ప్రయత్నమే పరమార్రంగా భావించిన వాడాయన. మనిషిని 
సర్వత్రా ప్రేమించాడు, మానవతను తలచాడు, మమతను, సమతను రెండు కళ్ళుగా 
మలచుకొని మనిషిని మరీమరీ పలకరించాడు. చీకట్లను చీల్చుకుని వెలుగును 
(ప్రసాదించే సూర్యుడిలా అంతివుంగా “మానవుడే విజేత” అని చాచాడు: 
“అనతిక్రమణీయం నాగరికత చెలియలికట్టు/ (క్రిమి కాదు మనిషి/ మహాసము(ద్రం 
శేముషి / సంకల్పబలం మనిషి / మనిషంటేనే మనస్సు/ మనిషంటెనే మహస్సు' 
అన్నాడు రవుణారెడ్డి. భావచిత్రాలు బొవ్ముకట్టి చూపడంలో కూడా 
కె.వి.ఆర్‌. దిట్టగానే కనిపిస్తాడు. ఓరిమితో తప్ప విస్తవం జయప్రదం కాదని చెప్పడానికి 
ఒక వంక చంద్రవంకను మాధ్యమం చేసుకొని (ప్రకృతి పరిణామక్రమాన్ని చెబుతాడు. 
పడమటి మబ్బు మసకల్లో మూర్చిల్లి పడి ఉన్న పంచమినాటి చంద్రవంకను చూపిస్తూ, 
ప్రకృతిపరంగా ఉద్యమాన్ని విప్లవీకరిస్తాడు: ““కొమ్మర్ని కలుపుతూంది/ పూర్ణత్వం 
సూచించే అస్పష్ట రేఖ/ ఇంకా పది రాత్రుల తర్వాతే పౌర్ణ్గమి/ అందాకా అవసరం 
కంటికి ఓరిమి/ ఎదురుచూస్తూ కూచోడంకాదు/ ఎదురు నడుసూ పోవడమే 
కర్తవ్యం/ --- రేఖ బింబమయేలా [క్రమంగా/ రాకా చంద్రుడు ఉదయించే దాకా 
ఎదుర్కోలు!" ఈ స్వీయానుభూతి అతని సామాజిక చైతన్యం నుంచే 


పుట్టుకొచ్చిందని మరవరాదు. 
196 


“మహోదయంి' నుంచి 'శేయకవులి' దాకా...! 


విద్యార్థి సంఘాల నుంచి విజ్ఞాన చీలికలు పంచే సాహిత్య సంఘాల దాకా 
బాధ్యతలు నిర్వహించిన కె.వి.ఆర్‌. ప్రజాస్వామ్య సంస్కృతీ విలసనానికి ఎంతగానో 
చేదోడు వాదోడైన రచయిత. ఈ విస్తరణ 'మహోదయరి నుంచి గద్దర్‌ పోరాట 
“(ప్రజల గుండె డప్పుల) దాకా కొనసాగుతూ వచ్చింది. కవితలే కాదు, 'మాభూమి' 
తరహాలో “అన్నపూర్ణ, “రాజీవం'లాంటి సందేశాత్మక రాజకీయ నాటకాలు కూడా 
రాసిన కె.వి.ఆర్‌. ది నిజంగానే అరుదైన విలక్షణమైన సాహిత్య వ్యక్తిత్వం. సామాజిక, 
రాజకీయ అంశాలను మార్కిస్టు దృక్పథం నుంచి ఎలా అనుశీలన చేశాడో 
తెలుసుకోగోరే వారికి రమణారెడ్డి “సాహిత్య లేఖలు” ఉపకరిస్తాయి. కొందరు పత్రికా 
సంపాదకులకూ, (శ్రీశ్రీ, ఆరుద్ర, నగ్నముని, చేకూరి, రాచమల్లు, పురాణం, 
వరదరాజేశ్వరరావు, రామలక్ష్మి దాశరథి, సుప్రసన్న, తుమ్మల వెంకట్రామయ్య, 
మహీధర, కొడవటిగంటి, అనిసెట్టి, రా.వి.శ్యాస్త్రి లాంటి ఉద్దండులకు రాసిన 
విమర్శనా లేఖలు ఇందులో ఉన్నాయి. “వ్యక్తి స్వాతంత్ర్యం” గురించి బూరపట్టి 
గొంతు చించుకున్న ఒక దినపత్రిక 1955 ఎన్నికల్లో (శ్రీ క్రీపై రేపిన దుమారానికి 
సమాధానంగా తాను రాసిన లేఖను ప్రచురించకుండా ఎలా తొక్కిపట్టింది కె. వి.ఆర్‌. 
వివరించాడు. ఆం(ధ్రదేశ అభ్యుదయ రచనోద్యమానికి నన్నయ నుంచి నగ్నముని 
దాకా ఉన్న పూర్వరంగాన్ని సందర్భోచితంగా అందులో [ప్రస్తావించి కుహనా విమర్శకుల 
నోళ్ళు కట్టేశాడు. కనుకనే ఆ లేఖ ఆనాడు వెలుగుచూడలేదు! దేశ దేశాల్లో 
పరిఢవిల్దుతూ వచ్చిన ప్రజాతంత్ర రచనా సంప్రదాయాల్ని పేరుపేరునా అందులో 
ఏకరువు పెట్టాడు. విమర్శించవలసి వస్తే ఎంతటి వారినీ కె.వి.ఆర్‌. విడవలేదు. 
అవసరమైన చోట (ప్రజాస్వామిక ప్రతిపాదనలు చేయకుండానూ వదలలేదు. విప్లవ 
రచయితగా ఉన్నా, సాహిత్య అకాడమీ తెలుగుభాషాాభివృద్దికి చేయవలసిన తక్షణ 
కర్తవ్యాలను గుర్తుచేశాడు. పిడివాదాన్ని అతను విసర్హించగలిగాడు కనుకనే కొందరిలాగా 
ఎవరికీ రమణారెడ్డి స్నేహం రీత్యా దూరంకాలేదు! అతివాదానికి దూరంగా ఉన్నందుననే 
అతను ఇలా ప్రకటించగలిగాడు: “మన దేశంలో దూషణ, భూషణలు ఎక్కువ. 


197 


ఎభిం సాహిత్యకతీయాలు 


మనం చాలా నిక్కచ్చిగా ఉండి పరిస్థితుల్ని సవ్యంగా అంచనా వేయాలి. కారల్‌ 
మార్క్‌ను మార్క్సిస్టులు “క్రీస్తు! లాగా చేశారని, యుటోపియన్‌ సోషలిస్టుల్ని జాన్‌ది 
బాస్తిస్ట్‌ లాగా చేశారనీ ఒకసారి అశోక్‌ మెహతా అన్నారు. దెవుళ్ళనయినా, దయ్యాలనైనా 
మనం సరిగ్గా అంచనా వెయ్యాలి” అన్నాడు! ఇలాంటి అంచనా విరసం సాహిత్య 
పాఠశాలకు రాసిన “(ప్రాచీన భారతీయ సాహిత్యంలో సామాజిక (ప్రతిబింబం? అన్న 
(ప్రసంగ పాఠంలో రమణారెడ్డి అందించగలిగాడు. విప్లవాలు ప్రారంభమయ్యేది పాఠశాల 
గదుళ్ళోంచి అన్న ఇరాస్మఫ్‌ (౬529౧069) మాటలు ఈ సందర్భంగా గుర్తుకు రాక 
మానవు! ఇటీవల రమణారెడ్డి రచన “గేయకవులు” నెల్లూరి వెంక(ట్రామనాయుడు, 
సుంకర, కాళోజీ, పొట్టపల్రి రామారావు, నాజర్‌, తిరునగరి రామాంజనేయులు, 
పాణిగ్రాహి, గద్దర్‌ల సాహిత్య కళాసేవలకు అర్పించిన నివాళి. రమణారెడ్డి సాహిత్య 
విమర్శలో - విలియమ్‌ విమ్‌సాట్‌, క్షనెత్‌ (బ్రూక్స్‌, స్రెఖనోవ్‌, (క్రిస్టోఫర్‌ కాడ్‌వెల్‌, 
ఎడ్వర్డ్‌ విల్సన్‌ (సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) లూయిపారిం్టన్‌ (Main currents in 
American Thought) కోవకు చెందిన వాడు. గురజాడ నాది (ప్రజల ఉద్యమం, 
ఎవరి సంతోషం కోసమో దానిని వదలబోను అని తెగేసి చెప్పినట్టే, కె.వి.ఆర్‌. 
“(ప్రజలే నా ప్రాణపంచకం' అని ఆచరణలో నిరూపించుకున్న ధన్యజీవి. (ప్రజల 
ఉన్నతిని ఆకాంక్షించిన వాడు కాబట్టే గుండె గొంతుకలో ఇలా చాటుకో గలిగాడు: 
““జనం తన తనాన్ని వదులుకోక/ జుత్తు మరో చేతికి దొరకనీక/ తన కథలో తానే 
నాయకస్థానాన నిలిస్తే/ తన కష్టసుఖాలకు తానే బాధ్యత వహిస్తే/ వీరులెందుకూ 
పీరులెందుకూ తనకు? కార్యం తనది, తాను చక్కదిద్దుకోవాలి చివరకు?! 


(ఆదివారం 18, జనవరి 1998) 


198 


కష్ట సుఖాల కలనేత మానవ (కథాసాగర్‌?! 


“కధానికలు రాయడానికి పదేళ్ళ లైసెన్సులు జారీ చేయాలి. ముసిలాళ్ళు 
కథానికలు రాయకూడదు. కథానిక యువకుల సొత్తు... అంచేత (ప్రతి కథకుడూ తన 
పదేళ్ళ ల్రైసెన్సుకు కాలదోషం పట్టుగానే నవలలో ఏవో రాసుకోవాలి”, “కాదు, కథానికలు 
ఎవరైనా రాయోచ్చు... ఏ యుగంలోనూ ఏ కథానికా (ప్రపంచాన్ని తలకిందులు చేసినట్టు 
దాఖలా లేదు?” పరస్పరం రెండు విరుద్ద భావాలుగా సాగిన ఈ సంభాషణ కొడవటిగంటి 
కుటుంబరావు “ఫోర్త్‌ డైమెన్షన్‌ కథలో ఇరువురి మధ్య నడిచిన ఘట్టం. నిజానికి 
వీరిద్దరి మధ్య ఘర్షణ - కథలు అవసరమా లేదా అన్న మీమాంస పైన కాదు సుమా! 
కథానిక, లేదా నవల లక్ష్యం- మానవునిలోని బుద్ది మాంద్యాన్ని తొలగించి, నిరాశను 
వైదొలగించి మానవుణ్ణి చైతన్యమూర్తిగా మలచడం తప్పు మరొకటి కాదు. ఈ విషయం 
సంభాషించుకునే వారికి తెలుసు. కాని అసలు విషయం “కాలం అనేది లేని కథ చెప్పు” 
అని వీరిలో ఒకరు అన్నప్పుడు “నేను చెప్పేది కాలం అనేది కూడా కథలో పాత్ర 
కావాలని” మరొకరు సమాధానమివ్వడం! ఏతావాతా తేలేదేమంటే కాలాన్నీ, సమకాలీనాన్ని 
రచన అనేది (ప్రతిబింబించాలనీ, కాలాన్ని కాలదన్నడమూ, సామాజిక పరిణామక్రమాన్ని 
అందులోని ఎగుడు దిగుళ్లను, అంతరాల దొంతద్లను, ప్రజల కష్ట సుఖాలనూ గుర్తించ 
నిరాకరించడమూ, కాలాన్ని కాదు - అసలు కలాన్నే రచయిత విరిచేసుకోవడమని! 
పాతికేళ్ళ చరిత్రతో దీపిస్తున్న “కళాసాగర్‌ వ్యవస్థాపకులు, నిర్వాహకుల చేతుల మీదుగా 
తెలుగు కథా సాహితీ మహార్ణవంలో మరో ఉత్తమ కథా నదీమ తల్లి మరో పాయగా వచ్చి 
చేరింది. దానిపేరే 'కథాసాగరొ. తెలుగు కథ పుట్టి ఎనబై ఏడు సంవత్సరాలైతే, తాము 
ఉత్తమ కథలుగా భావించిన ఎనభై ఏడింటిని కాలంతో నడిపించి అందమైన సంకలనంగా 
తీసుకువచ్చిన వ్యవస్థాపక కార్యదర్శి ఎం.ఎ.సుభాన్‌ అభినందనీయులు ఇలాంటి 
సంకలనాలకు ఉప(క్రమించే సాహితీ జాత్సాహికులు, లేదా నిర్వాహకులు, (ప్రచురణకర్తలూ 
ఒక జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది ఒక సంకలనంలో ఇంతకు ముందే వచ్చినవి 
మరో సంకలనంలోకి రాకుండా జాగ్రత్తపడాలి. అపుడు అన్ని సంకలనాలు కలిసి నదులన్నీ 


199 


ఎబికె నాహిత్యకీయాలు 


మహా సాగరాభిముఖంగా ప్రయాణించినట్టు అనుపమానమైన బృహత్‌ కథాసాగరం 
అవతరిస్తుంది. సాహిత్య అకాడమీలు లోగడ (ప్రచురించిన తెలుగుకథా సంపుటాలు 
కొన్ని ఉన్నాయి. తొలినాటి తెలుగు కథలను సంకలనంగా తెచ్చి జీవం పోసి, ఆసక్తిగల 
పాఠకులలో అనురక్తిని కలిగించినవారు మధురాంతకం రాజారామ్‌; తెలుగులో సుమారుగా 
ఏటేటా “కథ పేరిట ఎన్నెన్నో కొత్త కథలను సంకలీకరించి ప్రచురిస్తున్న యువకుడు, 
కథకుడు నవీన్‌. ఇవిగాక సీమాంతరాలలోకి మెడలు చాచుకొని “విశ్వకథావీథి?లో 
విహరించిన వారు పురిపండా అప్పలస్వామి. వీరందరి కృషిని మరింతగా ఇనుమడింప 
చేయగల విధంగా “కళాసాగర్‌ తన రజతోత్సవ కానుకగా “తెలుగు జనజీవన (ప్రతిబింబాల 
కథానిధి'గా ఈ కథాసాగర్‌ను వెలువరించింది. తెలుగు కథల వాడీ, వేడీ రుచి చూపించగల 
సాగరంలో ఈదులాడగోరే కథా (పియులైన పాఠకులకు తారసిళ్లేవి ఒక ముఖం కాదు, 
బహుముఖాలు, ఒక కోణం కాదు, ఒక దృక్కోణం కాదు, ఒక తత్వంకాదు, ఒక 
సిద్దాంతం కాదు, ఒక తబిశీలు కాదు, ఒక తకరారు కాదు, విభిన్న కోణాలూ, పలు 
దృక్పథాలు, భిన్న భిన్న మనస్తత్వాలూ ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆనందింపచేసేవి 
కొన్ని, ఆలోచింపచేసేవి ఇంకొన్ని, చర్చకు దోహదం చేసేవి, కర్తవ్యాన్ని (ప్రబోధించేవీ 
మరికొన్ని. ఒక్క మాటలో- నవరుచుల సమ్మేళనం ఈ కథాసాగరం. కథల ఎంపికలో 
సంకలన కర్తలు వివిధ (ప్రాంతాలకు (ప్రాతినిధ్యం కల్పించారు. (ప్రవాసాం(ధ్రులను 
ఆదరించారు. ఆయా ప్రాంతాల జన జీవితాన్ని (ప్రతిబింబించే విధంగా అంశాలను 
ఎంపిక చేశారు. కథా సాహిత్యంలో నేడు (ప్రతిఫలిస్తున్న వివిధ సిద్దాంత వాదాల ఛాయలూ, 
పలు పాయలూ ఇందులో ఆవిష్కరించుకున్నాయి. ఇందులో మానవ జీవితంలో వ్యక్తుల 
స్థాయిలోనూ సమాజ స్థాయిలోనూ ఎదురయ్యే ఘర్షణ ఉంది. సమన్వయం ఉంది. 
అన్నింటికీ మించిన మానవతా దృష్టిని ఒకడుగు ముందుకు సారించే అకుంఠితమైన 
ప్రయత్నమూ ఉంది. అనుభవం నేర్చిన గుణపాఠాలున్నాయి. అహంకారం కూల్చివేసిన 
అంతస్తులున్నాయి. జీవితానికి ప్రత్యక్ష (ప్రేక్షకులు ఉండరు అలాంటి జీవన సమరానికి 
(ప్రతినిధులెందరెందరో, ఈ కధల్లో! ఉదాహరణకు వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా “తన 
మార్గం'లో ప్రయాణించే వద్దనమ్మ, “వరుడు'లో చిన్నయ్య, “అరుదైన ఆత్మహత్యి లో 
వెంకటేశ్వరరావు 'గోపురం'లో వసుంధర, “సముద్రంలో రాజా, జయ, “4711 
టాస్కా*' లో పద్మరాజు, సుందరం, “కాలానికి దూంంగా'లో తిరుమలరావు, విశ్వనాథ్‌, 
“రాజనీతి లో పోలుపిల్లి, సింహాచలం, “సీతాపతి” కథలో సీతాపతి, “తిరుగుడు గుమ్మిలో 


200 


కష్ట సుఖాల కలనేత మానవ. 'కథాసాగర్‌ | 


అప్పులనాయుడు, గుంపస్వామి, “కావేరి సీతారామన్‌ లో కమలనాథన్‌, సీతారామన్‌, మల్లిక, 
'పొద్దుచాలని మనిషి లో విశ్వపతి, రాజశేఖరం, “కూలిన బురుజు'లో జయరాం, వాసు, 
'అదెక్కడిలో పరంధావుయ్య, పద్మావతి, “అమ్మమీది సామ్ములు'లో సరోజ, 
'తాతదిగిపోయిన బండిలో లక్ష్మణస్వామి, వెంకటాచలం, “ముఖేషిపాటిలో కృష్ణు 
“వీరుడు - మహావీరుడు'లో గండిపేట రౌడీ, అల్లాపురం వస్తాదు, కొత్తపేట శాండో, 
“బస్సు ప్రయాణంలో బాలిరెడ్డి, “మనిషి విధ్వంసంలో రామేశం, రాజారాం ఒకరా - 
ఇలా ఎన్ని చెప్పేది, అందరూ ఈ జీవన సమరంలో వెలుగునీడలకు (ప్రతిబింబాలే! 
కథల ఎంపికలో “కథాసాగర్‌ సంపాదకులు ఉద్దేశించిన అశ్వాన్ని సాధించగలిగారనిపిస్తుంది. 
వారే చెప్పుకొన్నట్టు “వస్తువులో క్షిష్ణతకు, శిల్పంలో నేలవిడిచిన సాముకు దూరంగా, 
సహజత్వానికి దగ్గరగా ఉన్న కథలనే? ఎన్నిక చేయగలిగారని చెబితే అతిశయోక్తి కాబోదు. 
19వ శతాబ్దానికి ముందు సాహితీ జగత్తుకు తెలిసిన (ప్రక్రియ మౌఖిక సంప్రదాయంగా 
అందివచ్చిన “టేల్‌, 'గల్పికగా' అవతరించిన “స్కెచ్‌ (ప్రధాన భూమిక వహించాయి. 
ఆ (క్రమంలో తెలుగులో వందల ఏళ్ళుగా “అనగనగా... అన్నది పులుగడిగిన ముత్యంలా, 
తర్వాత అవతరించిన 'కథికు తొలిరూపమే. పేదరాశి పెద్దమ్మ కథలు, కేవల నీతిబోధలు, 
వగ్రోక్తులు, కల్పిత గాథలూ చోటుచేసుకున్నాయి. ఈ రంగంలో పాశ్చాత్య (ప్రపంచంలో 
ఏ ఎడ్లార్‌ అలెన్‌ పో లాంటి రచయితలో వచ్చి "Stories must have a compact 
and unified effect" అని చెప్పేదాకా అక్కడి సాహితీ జగత్తును వాషిర్టర్టన్‌ ఇర్వింగ్‌లాంటి 
వాళ్ల “స్కెచ్‌బుక్‌' విలియమ్‌ డౌన్‌ హోవెల్స్‌ లాంటి వాళ్ళ “సబర్బన్‌ స్కెచెస్‌' ఏలుతూ 
వచ్చాయి. “కథాసాగర్‌ లాగానే అలెన్‌ పో ఒకప్పుడు 12168 0 the Grotesque and 
Arabesque" అచ్చువేశాడు. హెర్మన్‌ మెల్‌వీలీ కూడా “పిజ్ఞాటేల్డ్‌' (PIZZA TALES) 
అచ్చువేశాడు. ఇలాగే ఆధునిక కథకూ సీమాంతరాలలో బీజాలు పడ్డాయి. ఆమాటకొస్తే 
చరిత్ర రచనకు మూల పురుషులలో ఒకరుగా భావించే హిరొడోటస్‌ కథా జగతికి 
కూడా ఆద్యుడని (([0g0i = Tale5) కొందరంటారు. తవ్వినకొద్ది మన వెనకటి 
తరాలు కళ్ళముందుకొచ్చి చెప్పె కథలకు జాతక కథలు, పంచతంత్ర గాధలూ, 
రాజతరంగిణి, కథా సరిత్సాగరం జ్ఞాతంగాను, అజ్ఞాతంగానూ దోహదం చేసినవే 
అయితే 1910 తర్వాత తెలుగు కథ ఎదుగుదలపై - కథా చిత్రణలో, సంవిధాన 


దర్శకత్వకగ్రిలుతలో, చోశ్షైమోనల్షలో, మలుపులు తిప్పడంలో (క్రమంగా దశాబ్దాల 
మీద ఆక బయ కశక ఫ్యా, హేమింగ్‌నీ, మపాసా లాంటి పాళ్ళత్యుల 


ఎబికె నొ హిత్యకతీయాలు 


(ప్రభావం కూడా పడింది. ఈ (ప్రభావం తెలుగు కథకు చెరుపు కంటే మెరుపునే 
(ప్రసాదించింది శిల్పంలో మన రచయితలు తెలుగు కథను ఏ పాళ్ళాత్య రచయితకూ 
తీసిపోని విధంగా పరసీమలకు చేర్చారు. ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. ఇంతకూ సాహిత్యానికి 
లక్ష్యం ఏమిటని (ప్రశ్నించుకున్నప్పుడు నోబెల్‌ బహుమాన (గ్రహిత అయిన కామిలో 
జోసి సెలా చెప్పిన నిర్వచనంతో మనం ఏకీభవించవచ్చు. రోగ లక్షణాన్ని స్పృశించని 
వైద్యం దండగ అంటాడు. అలాగే సామాజిక రుగ్మతలను తలపోయని రచన నిరర్దకం 
అంటాడు. "The goal is to touch the ulcer with your finger, and write 
the poultice of rhetoric" అంటాడు! తెలుగువారిలో సుమారు 4500 మంది కథా 
రచయితలున్నారన్న అంచనానను నమ్మవలసివస్తే, “కథాసాగర్‌? లాంటి సంకలనాలు అవసరం 
మరెంతో ఉందనిపిస్తోంది. వాటన్నింటినీ ఒకేచోట సంపుటాలుగా చేర్చాలన్న సుభాన్‌ 
కోరిక మెచ్చతగిందే. కానీ ఈ లక్ష్యం ఆయనకు అతిశయంగా కూడా కాదు 'భీషణాతి 
శయంి'గా కనిపిస్తోంది. 50 సంపుటాలలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథగా ఎంపికచేసి 
ఒక ఊహాతీత సంకలనం తేగలిగితే “కథకులందరికీ న్యాయం చేకూర్చవచ్చు' నన్న 
మహదాశయం మెచ్చుకోతగింది. సంకల్పబలానికి సానుకూలమైన అర్హబలం తోడుకావాలి. 
(ప్రభుత్వాల ప్రోత్సాహం లేని చోట, సంస్కృతీ విరోధులూ, కళావిధ్వంసకులూ ఇంకా 
ఊళ్ళేలుతున్న చోట ఈ (ప్రయత్నం అసిధారావ్రతం. ఉత్తమ లక్ష్యాలతో (పీరేపితులయ్యే 
కళాసాగర్‌లాంటి స్ట్థిత(ప్రజ్ఞతగల సాంస్కృతిక సంస్టలు తలచుకొంటే సుభాన్‌ ఆశ 
దురాశకాదు! మానవ విలువలను పెంచి పోషించడానికి తోడ్పడే రచనలే - సంఘజీవుల్లో 
జడత్వాన్ని విదిలించి, చైతన్య దీపాలు వెలిగించగలవని ఇందులోని అనేక కథలు 
నిరూపిస్తున్నాయి. శిల్పకళా ఖండాలకన్నా ఎత్తుకు ఎదిగే ఉన్నతమైన వ్యక్తిత్వంగల గోపుర 
సమానమైన (స్త్రీలు ఉంచారని, మానవీయ దృకృథం నుంచి, సాలోచనా పూర్వకమైన 
(స్త్రీవాద దృష్టి నుంచీ రుజువుచేసే కథలున్నాయి. జీవితపు హద్దులు విశాలమైనవనీ, 
సాధారణ నీతిసూత్రాలతో వాటిని బంధించి చూడటం సాధ్యపడదనీ ఎక్కడో ఒకచోట 
రాజీపడక తప్పదనీ ఆలోచన రేకెత్తించే భావజాలమూ ఇందులో ఉంది. నీటిలో చేపల 
కదలికలను కనిపెట్టడం కన్నా, గాలిని గుప్పిట్లో బంధించడంకన్నా, చీకటిని కత్తితో 
చీల్చడం కన్నా, మనిషి మనసులోని అరలను పారలను కనిపెట్టడం ఎంత కష్టమో 
చూపించే కోణాలున్నాయి అమాయకులైన సామాన్య (ప్రజలను కొందరు స్వార్దపరులు 
మోసాలతో 'సామర్ర్యం' పేరుతో ఎలాదోపిడీ చేస్తారో కళ్లకు కట్టి చూపించిన కథా 


202 


కష్ట సుఖాల కలనేత మానవ “కథాసాగర్‌ 


చిత్రాలున్నాయి. ఒక్క. మాటలో చెప్పాలంటే ఎవరికి వారు తన ముఖాన్ని తానే చూసుకునే 
అద్దంలాంటి “కథాకేళి ఈ కథాసాగరం! కళాసాగర్‌ కల్చరల్‌ [ట్రస్ట్‌ చైర్మన్‌ ఎం. ఎస్‌. రెడ్డి 
సంస్ట కార్యకలాపాలను రాగరంజితంగా అక్షర నీరాజనంగా సమీక్షిస్తూ చెప్పిన మాటలు 
కూడా మరచిపోరానివే.సంస్ట చరిత్రలో పాతికేళ్ళుగా నిర్వహించిన కార్యక్రమాలు 
ఎలాంటివి? “రాగజోత్సులు విరియించిన సంగీత విభావరులు (MUsICal nights), 
భావోద్విగ్న భరితమైన నాటక విభావరులు, జానపదుల వినోద విన్యాసాలను (ప్రతిఫలించే 
ప్రాచీన కళా విభావరులు’! ఎంతటి బంగారపు పళ్ళారానికైనా గోడ చేర్పు కావాలి. 
ఉపజ్ఞకు, ఉత్తమ రచనకూ ఎవరో ఒకరు ఎత్తుపీట వేయాలి. ఆ కళాపీఠాన్ని సుసంపన్నం 
చేస్తున్న సంస్ట్ర కళాసాగర్‌. సుప్రసిద్ద రచయిత అయోనెస్కో కటువుగా ఒక మాటన్నాడు 
- చదవని వాళ్ళు మూర్చులని అంత కర్కశంగా మనం అనలేము కానీ ఈ కథాసాగరాన్ని 
బెడ్‌సైడ్‌ బుక్‌గానైనా పాఠకులు స్పృశించగలిగితే జీవితంలో ఒక లోటు తీర్చుకున్న 
వాళ్లవుతారు. అయితే ఇది అందరికీ అందుబాటులోకి రాగల సంకలనం 
కాదు. అమూల్యమైన కథలకు అలవిగాని (రూ.400) రేటు విధించినందుకు అయిన 
ఖర్చుల రీత్యా పెట్టుబడిని ఎప్పటికైనా రాబట్టుకోగల తృప్తి కళాసాగర్‌కు మిగలవచ్చుగానీ, 
జాత్సాహిక పాఠకులకు కలిగే అసౌకర్యం తీర్చే మార్గాంతరం కనపడదు - ఏ కాళీపట్నం 
రామారావు కథానిలయానికో లేదా మరో గ్రంథాలయానికో వెళ్ళి చదువుకొంటే తప్ప! 


(ఆదివారం 1, ఫిబ్రవరి 1998) 


203 


“భక్తి సంగీత సర్వస్వం “సుబ్బు”! 


ఒకనాటిమాట : తానొక శిల్సికాదలచిన ఒక రాకుమారుడు వెనకటికి ఓ రుషి 
పుంగవుణ్ణి కలుసుకుని, తనకు శిల్ప విద్య నేర్పమన్నాడట. అప్పుడు రుషి “చిత్రకళ 
నేర్వకుండా శిల్ప విద్య నీకెలా అబ్బుతుందయ్యా” అన్నాడట. అయితే మరి “ఆ 
చిత్రకళ నాకూ నేర్పండి గురూ? అన్నాడు రాకుమారుడు, కోని “నృత్య విద్య నేర్వకుండా 
చిత్రకళ ఎలా నేరుస్తావ్‌ అన్నాడు రుషి “అయితే నృత్య ఫణితులన్నీ నాకూ నేర్పండి? 
అన్నాడు రాకుమారుడు. కాని “వాద్య సంగీతం (జంత్రవిద్య) రాకుండా నృత్యం ఎలా 
చేద్దామనుకున్నావ్‌* అన్నాడు రుషి దానిపైన రాకుమారుడు “వాద్య విద్యాసూ(త్రాలను 
కూడా నన్ను నేర్వనివ్వండి* అనడిగాడు! “ఓరబ్బీ, గానకళలో నిష్టాతుడవైతేగాని వాద్య 
సంగీతం అబ్బదునాయనా అన్నాడు రుషి అప్పుడు రాకుమారుడి ఆఖరి సమాధానం: 
“సర్వ కళలకు గానమే మకుటాయమానమైతే, గాత్ర సంగీత విద్యా రహస్యాల్ని నాకు 
విప్పి చెప్పుమని వేడుకొంటున్నాను గురూ'అన్నాడు! అలాంటి విద్యకు వన్నెచిన్నెలు 
కూర్చిపెట్టిన సంగీత కళానిధి, భక్తి సంగీత సర్వస్వం అయిన ఎమ్‌.ఎస్‌. సుబ్బలక్ష్మిక్‌ 
“భారతరత్న” పురస్కారం (ప్రకటించడం ఘనకార్యం కాదు. అయితే ఆలస్యంగానైనా 
ఆమె అందుకోబోతున్న ఈ సత్కారం భారత జాతికి గర్వకారణంగా భావించాలి. 
సంగీతంలో పాత బాణీలలోనే గాక, సొంతగొంతులు విప్పి సరికొత్త రాగాలతో, 
ఆలాపనలతో భారతీయ సంస్కృతికి నూతన సాబగులు దిద్దుతున్న వారెందరో! త్యాగరాజు 
భాషలో “ఎందరో మహానుభావులు, వారందరికీ వందనాలు!' ఏ కళ అయినా ఉద్వేగంతో, 
తాదాత్మ్యంతో కూడి రసానందాన్ని కలిగిస్తుంది. తద్వారా సంస్కారాన్ని అద్దుతుంది. 
దేశంలో ఈ నూతన సంస్కృతికి (ప్రోదిచేస్తూ వచ్చిన గాయనీ గాయకులు జయదేవ్‌, 
పురందర్‌దాస్‌, స్వాతితిరునాళ్‌, ఆండాళ్‌, స్వామి హరిదాసు, సదరంగ్‌, అదరంగ్‌, 
బాలమురళి, గిరిజాదేవి, రవిశంకర్‌, బిస్మిల్లాఖాన్‌, చౌరాసియా మున్నగు మహనీయులు. 
భిన్నస్వరాలు, విభిన్న బాణీలు. దేనికదే స్వతంత్ర ఫణితిలో రాగాలాపన ద్వారా నాద 
మాధురిని కాపాడుకుంటూ వస్తోంది. నాదజగత్తును, కాల (ప్రధానమైన ఈ [శ్రవ్యకళను 


204 


“భక్తి సంగీత సర్వస్వం “సుబ్బు'! 


పాలించి పోషిస్తున్న రెండు సంగీత పాయలు ఉత్తరాదివారి హిందుస్తానీ, దక్షిణాది వారి 
కర్ణాటక సంగీతం ఒకరికి గీతగోవిందం భక్తిరస (ప్రధానమైతే, ఇంకొకరికి త్యాగరాజు 
కృతులు, మరొకరికి 'దెవరనామాలు' వేరొకరికి (ధ్రుపదలు, మరొకరికి 'ఖయాలు'” 
ఆస్వాదనియాలు. 


తన గాన మాధుర్యంలో [శ్రోతలను ఓలలాడించే సుబ్బలక్ష్మి దృష్టి విశ్వజనీనం. 
ఆ వాణికి భాషా భేదాలు లేవు. ఆ బాణీకి కులమతాలు లేవు, హద్దులూ, సరిహద్దులూ 
లేవు. కర్ణాటక సంగీత మూార్తిత్రయానికి (శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి 
దీక్షితార్‌) గర్వించదగిన వారసురాలైన ఈ విదుషీమణి, ఈ వాగ్గేయకారిణి - దేశ విదేశ 
సంగీత ప్రియులలో మధురధ్వని తరంగాలు సృష్టించింది. భక్తి పారవశ్యంలో వేదనతోపాటు 
సంవేదననూ స్పజించింది; ఆరోహణ అవరోహణల్లో విభిన్న స్వర (ప్రస్తారాల ద్వారా 
రకరకాల గతులను వినిపించింది; (శ్రోతల హృదయాల్ని ఉర్రూూతలూగించి విశుద్దానందాన్ని 
ప్రసాదించింది. ఒక్క మాటలో - సంగీతాన్ని విశ్వజనీనం చేసి పెట్టింది! భక్తి ఉద్యమాలు 
నడిచిన కాలంలో పుట్టకపోయినా వర్తమాన భారతీయ సమాజంలో జటిలమైన 
సమస్యలతో మానసిక (ప్రశాంతికరువైన పౌరులకు, సంగీత ప్రియులకూ భక్తి సంగీతం 
ద్వారా రక్తిన, అనురక్తినీ కలిగించింది. అందం ఆమె చేతిలో ఆనందమయింది, రాగం 
అనురాగంగా మారింది. మహాదేవుడు డమరవు ద్వారా “లయ' కాపాడాడు, సుబ్బలవ్మీ 
తన గాత్రం ద్వారా సప్తస్వర రీతిని కాపాడింది. కనుకనే జవహర్‌లాల్‌ నెహ్రూ ఒకసభలో 
ఈమెను ఉద్దేశించి మాట్లాడుతూ నేనెవర్ని? కేవలం ఓ (ప్రధానమంత్రిని, ఈ సంగీత 
కళానిధి ముందు నేనెంత?” అని వినమ్రుడు కావలసి వచ్చింది. సుబ్బలక్ష్మి అభినవ 
“మీరా యేగాదు, (బ్రిటన్‌లో సంగీతరాణిగా పేరుమోసిన ప్రిమా డొన్నాకు సరిజోడు. 
భారత సంగీత చరిత్రలో రాణి మృగనాయనికి సమ ఉజ్జీ! ఆమె నటించిన “మీరా! 
చలన చిత్రానికి దర్శకుడుగా ఉన్న డంకన్‌ ఒక సందర్భంలో చెప్పినట్టుగా సుబ్బలక్ష్మి 
మీరాకు (ప్రతిబింబంకాదు మీరాయే వచ్చి సుబ్బలక్ష్మి” నటించి వెళ్ళింది! “సావి(త్రి' 
పాత్రలో కూడా ఆమె సావిత్రిగానే కనిపిస్తుంది! కీర్తనల (ప్రచారంలో, అన్నమయ సంకీర్తనల 
ప్రాచుర్యంలో కర్ణాటక గాత్ర సంగీతంలో తనకు నచ్చిన దేవేరుల స్తుతిలో, (ప్రస్తుతిలో 
సుబ్బలక్ష్మి పరసీమలు చూపింది. సంస్కృతి పునరుజ్జీవన శకానికి దోహదం చేసిన 
బహుకొలది మంది కళాకారులలో ఈమె ఒకరు రేడియో కార్యక్రమాలలోగానీ, 
అన్నమాచార్య కీర్తనలలోగానీ, వెంకటేశ్వర సుప్రభాత గీతాలలో గానీ, ఆమె గొంతు 


205 


ఎనదితె నాపహిత్యకీ యాలు 


వినిపించని రోజు ఉండదు. కేదార గౌళలో “కొలువుదా భక్తి కొండల కీర్తన చెప్పినా, 
షణ్బ్ముఖరాగంలో “పరమ పురుషు ఆలాపించినా, సావేరిలో “దీనుడ నేను దేవుడనీవు' 
వినిపించినా, రాగమాలికలో “మరలి మరలి జయమంగళం'* పాడినా, రీతి గౌళలో 
“ఇదియే సాధని చూపినా, “స్వరరాగ సుధలు చిందించినా, మధ్యమావతిలో '*నీనామమె” 
- పాడి వినిపించినా (శోతలు ఆ గంధర్య లోకాలలో విహరించవలసిందే. వినిపించే 
స్వరం కైశికీ నిషాదమా, కాకలీ నిషాదమా శ్రోతలకు అనవసరం. కాని ఆమె వీనులవిందు 
చేయవలసిందే. వారు ఆనందించవలసిందే. 


ఆమె శేముష్కి (ప్రతిభాపాటవాలు అలాంటివి. అన్నింటికంటే గొప్పు విషయం - 
విద్య నేర్చుకోవడంతో సరికాదు, స్ఫుర(ద్రూపి అయిన “ఎం.ఎస్‌ ఈ లక్షణాలు పుణికి 
పుచ్చుకున్న విదుషీమణి, నిగర్వీ. “నాకు భక్తి సర్వస్వం? అని (ప్రకటించుకుందామె. ఆ 
తన్మయీ భావనలోనే కృష్ణుణ్ణి గురించి, “భజన్‌ నడుపుతూ పొందిన అనుభూతి 
గురించి ఇలా తానే ఒకసారి పేర్కొంది: “ఆ తాదాత్యంలో నేను విలపిస్తుంటే 
శోతలందరూ కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. సంగీతం నిళ్ళబ్దంలో పుట్టి, 
నిశ్శబ్రంలోనే అంతమవుతుంది. కాని సంగీత యురిలో సుబ్బలక్ష్మిలాంటి వాళ్ళు 
నాదవూధుర్య చతంరివుతో (శ్రోతలను వుధ్యే వుధ్యే శబ్ద (ప్రపంచంలోకి 
తీసుకుపోతుంటారు! దేశ, విదేశాల్లో ఎన్నో సంగీత కార్యక్రమాలు ఇచ్చిన సుబ్బలక్ష్మికి 
దేశంలోని కొన్ని యూనివర్సిటీల నుంచి, సంగీత అకాడమీల నుంచి పద్మభూషణ్‌, 
పద్మవిభూషణ్‌ పురస్కారాలు ఇంతకుముందే అందాయి. అయితే “ఖయాల్స్‌” లో 
ప్రసద్దురాలైన ఒక సంగీత విద్వాంసురాలు ఆక్షేపించినట్టుగా “ఇతర జీవన సౌకర్యాలేవీ 
కల్పించకుండా ఉత్తుత్తి పురస్కారాలు (ప్రభుత్వం కల్పిస్తే వచ్చిన ప్రయోజనం ఏముంది? 
ప్రయాణ సదుపాయాలు గాని, వైద్య సదుపాయాలుగానీ చాలామంది కళాకారులకులేవు! 
ఈ లోటును ప్రభుత్వం పూడ్చవలసిన అవసరం ఉంది. లోగడ లతామంగేష్కర్‌కు 
జరిగిన అవమానం వున విద్వాంసులకు జరగకూడదు. కోట్లకు పడగలెత్తిన 
అవిసితిపరులను కాపాడే ప్రభుత్వాలు జాతీయ సమగ్రతకు, సంస్కృతికీ, సంఘీభావానికి 
దోహదం చేసే విశిష్ట కళాకారులకు సకల సదుపాయాలు కల్పించాలి స్వాతంత్ర 
సమరయోధుడు, విద్వాంసుడు అయిన భర్త సదాశివం సజీవుడై ఉండగానే “భారతరత్న! 
పురస్కారం సుబ్బలక్ష్మీకి వచ్చి ఉంటే - ఆ ఆనంద ఘడియలు వేరుగా ఉండేవి 
సుబ్బలక్ష్మి విన్నాణం, విధేయత మానవుని సంక్షేమం కోసం ఆ కృషిలో భాగంగానే 


206 


“భక్తి సంగీత సర్వస్వం “సుబ్బు”! 


ఆమె వితరణ శీలిగా మారింది. ఆమె సంగీతం భద్రపరచిన క్యాసెట్లు అమ్మకాల 
నుంచివచ్చే డబ్బును ధర్మసంస్టలకు (ఛారిటీస్‌) దఖలు పరచడం నిస్వాడ్డ భక్తి భావానికి 
పరాకాష్ట! భరతుడు ఊరకనే అనలేదు - “అలంకారం లేని సంగీతం చంద్రుడు లేని 
రాత్రి, నీరులేని నది, పుష్పాలు లేని లత, ఆభరణాలులేని వనితి అని! అందుకే 
కంచిపట్టు చీరలో *క్షీరాబ్రికన్య'గా కనిపించే సుబ్బలక్ష్మి సంగీతం సర్వాలంకార శోభితం, 
సర్వత్రా అనుభూతిమయం! 


- శు(కవారం 16, జనవరి 1998 


207 


చంద్రుడిలో వెన్నల గంధాలు, నీటి కుపులూ! 


లాభం లేనిదే వ్యాపారి వరదన పోడని మనకో సామెత! అలాగే ప్రపంచ బడా 
వ్యాపారులకు రాజకీయ (ప్రతినిధి అయిన అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ జారి బుష్‌, 
కూడా ఈ భూమ్మీద జరో దోపిడీతో సంతృప్తిపడ దలచుకోలేదు. రోదసీ యాత్రల 
ద్వారా గ్రహాంతర యానాల ద్వారా శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు జరుపుతున్న మానవుడి 
ద్వారా చంద్రలోకంలో వ్యాపారకాలనీలు ఏర్పాటుచేయాలని ఒకప్పుడు ఆయున 
సూచనప్రాయంగా (ప్రతిపాదించాడు. అది 1989 జూలై 24. “ఇక వచ్చే శతాబ్దం - 
నూతన శతాబ్దం. తిరిగి చంద్రమండలానికే ప్రయాణం. భవిష్యత్‌లోకే మన చూపు. 
అయితే ఈసారి అక్కడ స్థిర నివాసమేగాని తిరుగు టాపాకట్టే ఆలోచన ఉండదు. ఈ 
మాటలతో బుష్‌ చం(దవుండలంలో కూడా వ్యాపార నాగరికతకు బభూ(పింట్‌ 
అందజేశాడు! సుమారు ముప్పుయ్యేళ్ళ నాడు చంద్రలోకాధినేత కాగలిగిన మానవుడు 
ఆనాటినుంచి ఆ (గ్రహరాశిని నివాసయోగ్యం చేసుకోడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నంలో 
భాగమే గురువారంనాడు అమెరికా రోదసీ పరిశోధనకేం [ద్రం 'నాసా'కు చెందిన శాస్త్రవేత్తలు 
(ప్రకటించిన సరికొత్త డిస్కవరీ! చంద్రుని అంతర్భాగంలో అపార జలనిధులు ఉన్నాయని 
“ ప్రోస్నక్షర్‌' రోబో రోదసీ నౌక పరిశోధనలో తేటతెల్త్లమైనట్టు శాస్త్రవేత్తల అంచనా. 
చం(ద్రునికి చెందిన ఉత్తర - దక్షిణ (ధువాలవద్ద నీటి కుప్పలు రాశులుగా గడ్డకట్టుకుని 
ఉన్నట్టు వారు పేర్కొన్నారు. ఇదే నిజమైతే చంద్రమండలంపై తొలిమానవుడు పాదం 
మోపిన తరువాత ఇది మహధ్దటనగా పేర్కొనాలి. చంద్రమండలాన్ని మానవ నివాస 
యోగ్యం చేయడానికి ప్రాథమిక అవసరమైన నీరు లభ్యం కావడం మానవేతిహాసంలో, 
శాస్త్ర విజ్ఞాన చరిత్రలో మరో మహాత్తర పరిశోధనగా, విజయంగా ఈ పరిణామాన్ని 
సంభాషించుకోవచ్చు. సౌర కుటుంబ రహస్యాలను ఛేదించి, మానవాళికి వాటి మంచి 
ఫలితాలను పంచిపెట్టుడానికి గత నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న రోదసీ యా|[త్రలవల్త, 
గ్రహాంతర యానాలవల్ల కొన్ని అంశాలు రుజువయ్యాయి. వారికొన్ని ఇంకా 
ఊహాగానాలుగానే మిగిలిపోతున్నాయి. మారినర్హు, మిర్‌లు, అపోలోలు, వైకింగ్‌లు, 


208 


చం(దుడిలో వెన్నెల గంధాలు, నీటి కుష్పలూ! 


వాయేజర్జు, యులిసెస్‌లు - ఇత్యాది రోదసీ నౌకలు జరిపిన పరిశోధనలు శుక్ర, కుజ, 
గురు (గ్రహాలలో జీవరాశి ఉనికికి సంబంధించిన సమస్యలను ఇంకా పూర్తిగా నిగ్గుతేల్చలేదు. 
జీవరాశి మనుగడకు అవసరమైన రసాయన ప్రక్రియల సౌలభ్యత గురించి, మూలధాతువుల 
ఉనికి గురించి, వాటి సంయోగ క్రియల గురించీ పూర్తి తబిశీళ్ళు ఇంకా మనకు 
అందవలసే ఉంది. అయితే మహాకవి (శ్రీశ్రీ) అన్నట్టు అందాకా - “ఎట్టుండి ఏ 
తమాషా జరుగుతుందో / ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి... పదార్ద విజ్ఞాన శాస్త్రం 
అమోఘంగా వికసిస్తోంది/ (ప్రాణం స్వభావం ఏమిటో పరిశోధనలు సాగుతున్నాయి/ 
ఉత్తర ధృవంలో వ్యవసాయం/ ఒకప్పుడు జరిగి తీరుతుంది?” సాగుభూమి కావాలంటే 
నీరుండాలి. ఆ వనరు లభ్యంకావాలంటే అపారమైన జల సంపద అవసరం. అయితే 
నిన్న మొన్నటి వరకూ చం(ద్రోపరితలానికి, దాని అంతర్చాగానికి సంబంధించిన 
సమాచారం ఏం చెప్పింది? చంద్రునిలో ఒకప్పుడు మంచు గడ్డకట్టి ఉంది. కాని అది 
కరిగిపోయి గుంటలు/ కందకాలు (క్రేటర్స్‌) ఏర్పడ్డాయి అని. కాని అక్కడ పగటివేడి 
214 డి(గీలుందని శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు, అంత వేడిలో మంచు ఎలా ఉంటుంది? 
ఈ వేడిలో జీవరాశి ఎలా మనగలుగుతుంది? ఈ అనుమానాలను ఇప్పుడు పక్కకు 
నెడుతుంది “నాసా? శాస్త్రవేత్తలు “ప్రాస్నెక్షర్‌ రోబో ద్వారా అందిస్తున్న పరిశోధన 
ఫలితం. చం(ద్రమండలంలో నీరు, ఖనిజాలు, సహజ వాయువులు ఏ మేరకు ఉన్నాయో 
తెలుసుకోవడం “ప్రాస్నెక్టర్‌ లక్ష్యం. చంద్రుని ఉత్తర, దక్షిణ (ధువాలలోని గడ్డకట్టి 
ఉన్న మంచు కుప్పలను కదిలించి చూసిన రోబో యంత్రం అక్కడ జల నిధుల 
ఉనికిని పసికట్టింది. శుక్ర కుజ (అంగారక), గురు (గ్రహాలలో జరుగుతున్న పరిశోధనలు 
కూడా జీవరాశికి నివాసయోగ్యమైన (ప్రాథమిక వనరుల గురించి నిగ్గుతేల్చడం కోసమే. 
ఈ రోదసీ పరిశోధనల వల్ల ఒక రహస్యంమాత్రం బయటపడింది - అప్పుడప్పుడు 
పతనమయ్యే (గ్రహశకలాల మృత్తికా గర్భాలలో కొన్నివందల కోట్ల డాలర్ల విలువైన 
ఇనుము, బంగారం, ప్లాటినం ఖనిజ సంపద దాగి ఉందని, ఈ ఉద్దేశంతోనే, కుజ - 
గురు (గ్రహాల వుధ్య తారాట్టాడే గ్రహళకలాలలోని సంపదను వురింతగా 
పరిశీలించేందుకుగాను ఈ (గ్రహాలపై రోదసీ నౌకల్ని శ్యాస్త్రపరికరాలతో దించాలన్న 
ఆలోచన రావడం! అంతేగాదు, ఈ విజ్ఞాన యాత్రలు ముందు ముందు రోబో 
టెక్నాలజీని, చంద్రభూగర్భ శాస్త్రాన్ని ([UNnar geology) మరింతగా సుసంపన్నం 
చేయబోతున్నాయి. చంద్రమండలంలో తొలిపాదం మోపిన ఘడియలలో వ్యోమగామి 


209 


ఎదికె సాహిత్యతీయాలు 


నీల్‌ ఆమ్‌(స్ట్రాంగ్‌ తాను వేసిన అడుగు ఓ చిన్న అంగ మాత్రమేనని, కాని అది మానవాళికి 
మాత్రం జాంబవంతుని అంగలాంటిదనీ వర్ణించాడు. నిజంగా “ప్రాస్నెక్షర్‌ తాజాయాత్ర 
ఎంతటి బృహత్‌ సంఘటనో శాస్త్రవేత్త స్కాట్‌ హబ్బార్డ్‌ చెప్పాడు. చంద్రునిలోని 
విస్తారమైన (ప్రాంతంలో నీటి బుగ్గలున్నాయని కనిపెట్టిన నేటి పరిశోధనకు పూర్వరంగాన్ని 
1994 లోనే సైనిక ప్రయోజనాల కోసం జరిపిన తమ పరిశోధనలో భాగంగా అమెరికా 
పంపించిన “శ్లెమెంటైన్‌' రోదసీ నౌక సమకూర్చి పెట్టిందని చెప్పాలి! కొన్ని బిలియన్ల 
టన్నుల మేర నీటి కుప్పలున్నాయని చూచాయగా ఆ ప్రయోగం వల్ల వెల్లడయింది. 
శత్రువులు ప్రయోగించే మిస్సైల్స్‌ రాకపోకలను పసిగట్టే “సెన్సార్స్‌'ను పరీక్షించడం 
కోసమే ఈ నౌకను ఆనాడు వదిలారు. చంద్రలోకంలో వేయవలసిన “తిష్ట గురించి 
జార్దిబుష్‌, వెలిబుచ్చిన ఆకాంక్ష వెనక అసలు రహస్యం - సైనిక ప్రయోజనాలని కూడా 
మనం మరవరాదు. కాని అదే సమయంలో కృ(త్రమోప(గ్రహాల ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ 
వ్యవస్ట అందుబాటులోకి వచ్చిన తరువాత - దేశాల పెట్రోల్‌ వనరులు, ఖనిజాలు ఇతర 
సహజ సంపద, జలరాశుల ఉనికిని గురించి సమాజ ప్రయోజనాలకు ఉపకరించే 
పరిశోధనలు మానవాళికి సత్సలితాలు ఇస్తున్నాయనీ మరవరాదు. రోదసి నుంచి 
అప్పుడప్పుడూ వేగాతివేగంతో దూసుకువచ్చే నక్ష(త్రాలుగాని, (గ్రహశకలాలుగాని పాలపుంత 
కేంద్ర స్టానాన్ని “ఢీకొని పెద్దపెద్ద కందకాలు (bla6k holes) ఏర్పడడానికి 
కారణమవుతున్నాయి. ఈ శకలాలు సెకండుకు 600 మైళ్ళ వేగంతో దూసుకు 
వస్తుంటాయని శాస్త్రవేత్తల అంచనా. ఇప్పుడు చంద్రమండలంలో జలరాళిని, ఇతర 
ఖనిజ వనరులను కనుగొనడానికి ఉద్దేశించిన రోబో రోదసీ నౌక లాంటిదాన్నే మరొకటి 
అంటార్కిటికాలో ఘనీభవించిన సాం(ద్రజుల రాశిని ఛేదించడానికి త్వరలో 
(ప్రయోగించబోతున్నారు. గడ్డకట్టిన హిమరాశిని ఛేదించే ప్రక్రియను ఇవాళ 'రోబో: 
యంం(త్ర సహాయంతో మానవుడు ప్రయుత్నించవచ్చుగాని, (ప్రపంచ. సృష్టి 
పరిణామక్రమంలో వందకోట్ల సంవత్సరాల కాలంలో కూడా ఈ పని జరిగిందని 
గుర్తించాలి. హెైవురాశిని కరిగించడానికి (ప్రకృతి సహజంగా జరిగిన ఈ ఘర్షణ 
తొలిరోజాల్గ్‌ భూమిని కూడా కుమ్మింది. అంతేగాదు, బుధ, చంద్ర గ్రహాలను కూడా 
ప్రకృతి కుమ్మి విడిచిందని శాస్త్రవేత్తలు (గ్రహించారు. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ తేడా 
అల్లా - సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి వచ్చినందున (గ్రహాలను 
అనుగ్రహింపచేసుకొని మానవ నివాసయోగ్య కేంద్రాలుగా వాటిని మలచడంలో భాగంగా 
ప్రాణాధార ధాతువుల కోసం మానవుడు నేడు వెంపరలాడుతున్నాడు! 
210 


చందుడిలో వెన్నెల గంధాలు, నీటి కుప్పలూ! 


ఇటీవల కాలంలో బుధ, చంద్ర రాశులలో జరిపిన రోదసీనౌకా యాత్రలు 
గ్రహాంతర్భాగంలో నిక్షిప్తమై ఉన్న మంచు గుట్టలను బయట పెట్టాయి. “గురు గ్రహానికి 
చంద్రుడుగా అవతరించిన *“యురోపా' ఉపగ్రహంపై కూడా గడ్డకట్టిన మంచు 
కుప్పులున్నట్టు “గెలీలియో” రోదసీ నౌక పరిశోధనల్లో వెల్తడైంది. ఫ్రెంచి శాస్త్రవేత్తల 
అంచనా (ప్రకారం, ఉల్కల ద్వారా, శిలా సదృళమైనగ్రహ శకలాల ద్వారా భూమికి 
ఏడాదికి 300 టన్నుల చొప్పున దుమ్ము ధూళి చేరుకుంటోంది. ఈ (గ్రహాంతర 
యానాల పరిశోధన (ప్రధాన ఉద్దేశం - గడ్డ కట్టుకుపోయిన హిమానీ గర్భాలలో 
జీవరాశి ఉండి ఉండాలన్న ఆశ. “కుజ (గ్రహ ఉపరితలాన్ని ఒకప్పుడు జలరాశులు భారీ 
ఎత్తున ముంచెత్తాయని “పాత్‌ఫైండర్‌' .రోదసీ నౌక జరిపిన ప్రయోగాలు వెల్తడించాయి. 
అలాగే చంద్రమండల యాత్ర జరిపిన వ్యోమగాములు భూమికి తెచ్చిన చంద్రశిలలను 
పరిశీలించినపుడు - చంద్రమండలంలో ఇనుము, గంధకం, కాల్షియం, అల్యూమినియం 
ఖనిజ వనరులు సమృద్దిగా ఉన్నట్టు స్పష్టమైంది. అంతేగాదు, నై(టేట్స్‌ కూడా అపారంగా 
ఉన్నట్టు తేలింది. చంద్రుని కొంత భాగంపైన ఎప్పుడూ సూర్యరశ్మి సోకుతూనే 
ఉంటుంది కాబట్టి, హైడ్రోజన్‌, హీలియం వాయువుల సహాయంతో జీవరాశి మనగలగడం 
సంభవమని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే, ఆస్ట్రేలియాలో ఒకసారి గ్రహశకల 
పతనంవల్హ్ల రాలిన “ఐరన్‌ ఆక్టౌైడ్‌' (కొన్నాళ్ళు ఈ పదార్చాన్ని పేపర్‌వైట్‌గా కూడా 
కొందరు వాడారట) నుంచి ఆక్సిజన్‌ను జయప్రదంగా తీయగలిగారు. ఈ ఆక్టైడ్‌ 
శిలను చంద్రకర్మాగారం (లూనార్‌ ఫ్యాక్టరీ) సహాయంతో నుసిగా మార్చుకోవచ్చు. తద్వారా 
దీన్నుంచి (ప్రాణవాయువును తోడుకోవచ్చునని తేల్చారు ("The next 500 years": 
Life in the coming Millennium!) అంతేగాదు, చంద్రమండలంలో లభించే కొన్ని 
పదార్దాలు భూ కక్షలో ప్రయాణంలో ఉన్నప్పుడే కాదు, భూమి మీదనే ప్రాణికోటికి 
ఉపకరిస్తాయి. ఇందుకు ఉదాహరణ: “బాలియం-3* అనే వాయువు. ఇది ప్రపంచంలో 
అపారంగా దొరకగల వాయువుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రతలంలో దొరికిన 
“బాలియం-3? వాయువు చాలా యాదృచ్చికంగా లభించిందని మరవరాదు. కాని ఇదే 
వాయువు భూ ఉపరితల గర్బంలో లభించదు. ఈ గ్యాస్‌ వ్యాప్తి ఎలా సాధ్యం అయింది? 
వందలకోట్ల సంవత్సరాలపాటు చంద్రోపరితల పారలు (0[15t) సౌరవాయువుల తాకిడికి 
లోనవుతూండడం వల్లనేనని శాస్త్రవేత్తలు నిర్దారించారు. కాని ఈ గ్యాస్‌ ఇంతవరకూ 
భూమికి చేరలేదు. సూర్యగర్భంలో (ప్రతి సెకండుకు 40 లక్షల టన్నుల హైడ్రోజన్‌ 


211 


లఎబితె నాహీత్యకీ యాలు 


వాయువు హీలియంగా వూరధిపోతుంటుందని అంచనా. కనంక 
“హీలియం- 3'వాయువులాగానే, భూమ్మీద అరుదుగా గాని లేదా అసలు దొరకనే దొరకని 
అనంతమైన పదార్దాలు కూడా చంద్రమండలంలో దొరుకుతాయని, తద్వారా జీవరాశిపై 
అద్భుతమైన [ప్రభావం వాటివల్ల సాధ్యమనీ శాస్త్రవేత్త ఆర్డియన్‌ బె(ర్రీ వెల్లడించాడు. 
అంతేగాదు, హానికరంగాని పరిశుద్దమైన, కారుచౌకైన ఈ (గ్రహ ఇంధనాన్ని జీవరాశి 
మనుగడకు మనం వాడుకోవాలనుకుంటే - అది అపారంగా లభ్యమవుతుంది. ఈ 
ఇంధన వనరులు కొన్ని లక్షల సంవత్సరాలపాటు ఉంటాయి. అయితే ఆ ఇంధనం 
చం(ద్రమండలం నుంచి మాత్రమే మనకు లభ్యమవుతుందని బెర్రీ బల్లగుద్ది చెబుతున్నాడు! 
అలాగే క్రాఫ్ట్‌ ఎహ్రిక్‌ అనే శాస్త్రవేత్త కూడా రానున్న కాలంలో మానవుడు ఇప్పటిలా ఏ 
ఒక్క భూ (పపంచానికో అధినేతగా మిగిలిపోడని రేపు చం(ద్రలోకాన్ని 
ఆ(క్రమించుకోవడంతో బహు నాగరికతలకు ఆనామిగా మారతాడనీ జోస్యం చెబుతున్నాడు 
("birth of poly global civilization") ఈ చంద్ర స్థావరాలను - పలు ధాతువులను, 
వాటిరాశులను నిర్ణయించిన మెండెల్‌ “లూనార్‌ బేసెస్‌' అన్నాడు. అంతేగాదు, శాస్త్రవేత్త 
ఎ(హిక్‌ రేపటి చంద్రలోకపు మానవ స్టావరాల నిర్మాణాన్ని రెండవ నాగరికతగా 
పేర్కొంటూ ("$elంnopolis") ఇలా సెలవిచ్చాడు: నాగరికత వర్దిల్హడానికి సరిపోయిన 
హంగులన్నీ చంద్రమండలంలో ఉన్నాయి. మన భూలోకపు ఆర్థిక వ్యవస్టకన్నా ఉన్నతమైన, 
బలీయమైన పారిశ్రామిక వ్యవస్థ విజయపథంలో ఉన్న న్యూక్షియర్‌, సైబర్నెటిక్‌, 
మెటీరియల్‌ ప్రోసెసింగ్‌ టెక్నాలబీల సహకారంతో పటిష్టమైన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ 
నిలదొక్కుకోవడానికి “చం[ద్ర నాగరికత అపారమైన అవకాశాలు కల్పిస్తుంది. దానివల్ర 
ఫలితం - ఒకనాడు మరుభూమిగా పడి ఉన్న చం(ద్రోపరితలం కాస్తా ఎడారి జీవితంలో 
ఒక మహా ఒయాసిస్సుగా' మారనుంది. చంద్రలోకంలో పుట్టబోయే భావి తరాల 
వారికి చంద్రమండల మంత శక్తిమంతమైన సుందరమైన (ప్రదేశం మరొకటి ఉండబోదు. 
అంతగా నివాసయోగ్యం కాగల ఈ చంద్ర నగరికి పోలికల్లా ఒక్కటే - అడవుల్లో ఆకూ 
అలమూ తినుకుంటూ చిమ్మచీకట్టతో కూడిన ఆ కాంతార బుయ్యారాలనుంచి 
బయటపడి కమ్మని సువిశాల పచ్చిక బయళ్ళలోకి మానవుడు తొలిసారిగా అవతరించిన 
శుభఘుడియలు!! జలరాశి ఉంటేనే జనం ఉనికి. (శ్రీనాథుడు చుక్కలను కూడా 
చిక్కని అమృత జలరాశులుగా ఉపమించాడు!' “చుక్కలా ఇవి గావు సురలోక వాహినీ 
విమలాంబు కణకదంబములు కాని... అని. అంతే మరి - మానవుడి మనస్సూ, 


919 


చం॥|ద్రుడిలో వెన్నెల గంధాలు, నీటి కుప్పలూ! 


మహస్సూ అలాంటిది. అది “కాలాన్నీ ని[ద్రపోనివ్వదు?, నీ కలాన్నీ నిద్రపోనివ్వదు. 
కాగల కార్యాన్నీ ని[ద్రపోనివ్వదు. అలా అనంత లోకాలలోకి మెడలు రిక్కించి పరిశోధిస్తూనే 
ఉంటుంది. జీవకణాల్లో చైతన్యం మూర్తీభవిస్తున్నంత కాలం మానవుడి ఈ తపన 
ఆగదు, (గ్రహాంతర జీవనానికి కూడా అది అ(ర్రులు చాస్తుంది. కవి ఎన్‌.గోపి అనలేదూ: 
“చం(ద్రుళ్లీ ఎన్నిసార్టు రుద్దినా /అరిగిపోడు / వెన్నెల గంధం వస్తూనే ఉంటుంది/ 
చుక్కలను ఎన్నిసార్టు తడిమినా విరిగిపోవు/ పువ్వులుగా విచ్చుకుంటాయి! మనిపి 
పరిమళించడమే జీవితమైనప్పుడు ఆ పరిమళాన్ని గగ్రహాంతరాలకు వ్యాప్తిచేయడం వాడి 
ఉత్కంఠకు నిదర్శనం కాదా?! 


(ఆదివారం 8, మార్చి 1998) 


213 


సదాస్మరణకు తెచ్చే తొలి గిరిజన కథ 'చెంచి” 


“సామాజిక స్పృహ” అన్న పదాన్ని అవహేళన చేస్తూ ఈ మధ్య ఓ వె(ర్రిబాగుల 
టి.వి.ఛానల్‌ వాడు హాస్యం పేరిట ఓ చెత్త సీరియల్‌ నడుపుతూండడాన్ని ప్రేక్షకులు 
గమనించి ఉంచారు. తనను తాను మైమరచినవాడికీ, కడుపు నిండిన వాడికీ సమాజం 
గురించి, సామాజికుల గురించీ, సాంఘిక ఆర్దిక పరిణామాల గురించీ పట్టించుకోనవసరం 
లేకపోవచ్చు. కాని “పూటబత్తెం పుర్తవెలుగు?గా జీవన సమరంలో కొట్టుమిట్టాడే సామాన్య 
మానవుల బాగోగులను పట్టించుకొని తన బాధ వారి బాధగా కాకుండా, వారి బాధను 
తన బాధగా భావిఇచే రచయితలను మనసారా అభినందించక తప్పుదు. అది 1930-40 
మధ్యకాలం. జీవితం నడిపొద్దుకు చేరకుండానే అస్తమించిన వర్దిష్ణువులైన రచయితలలో, 
మేధావులలో ఒకరు నెల్లూరు జిల్లా గూడూరు రాజేంద్రరావు. ఉన్నత జీవిత విలువలకు, 
ఉత్తమ సంస్కారానికి పెట్టింది పేరుగా ఎదిగివస్తున్న రాజేంద్ర బొబ్బిలి సంస్థానంలో 
ఇంగ్లీషు ట్యూటర్‌గా కొన్నాళ్ళు, నెల్లూరు జిల్టా బోర్డు సెక్రటరీగా ఇంకొన్నాళ్ళు, 
నెల్లూరు, కడప, కర్నూలు, పెద్దాపురం మున్సిపల్‌ కమిషనర్‌ హోదాలో మరికొన్నాళ్ళు, 
గూడూరులో రిక్రూటింగ్‌ ఆఫీసరుగా కొన్నాళ్ళూ పనిచేసినా - సాహిత్య వ్యాసంగాన్ని 
ఒక వ్యసనంగా కాకుండా సామాజిక బాధ్యతగా చేపట్టిన యువకుడు. అయితే పభ్రిసిటీ 
గొడవ లేని వాడు కాబట్టి రాశిలో గాకున్నా వాసిలో గణుతికెక్కిన కొన్ని రచనలు ఆయన 
చేశాడు. సీరియస్‌ రచయితగానే గాక హాస్య రచయితగా, కవిగా, కథకుడుగా, నాటక 
కర్తగా, వ్యాసకర్తగా, వార్తాకథకుడిగా తన పలుకు చూపిన వ్యక్తి రాజేంద్ర. అజ్ఞాతంగా, 
అ(శ్రద్దతో ఉండిపోయిన యాభైయేళ్ళ నాటి ము(ద్రితాము([దిత రచనలు ఎనిమిదించిని 
వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు గోపాలకృష్ణ. ఈ ఎనిమిది రచనలూ ఆధునిక తెలుగు 
సాహిత్యంలో రాజేంద్ర స్టానాన్ని నిర్దారించగల ఆణిముత్యాలుగానే పరిగణించాలి. 
ఎందుకంటే విభిన్న కోణాల నుంచి జీవితాన్నీ, సమాజాన్ని దర్శించిన రాజేంద్ర రచనల్లో 
- మానవతా విలువలున్నాయి, హేతువాద దృక్పథం ఉంది, (ప్రజా ప్రయోజనాలకు 
దూరంగాని తాత్వికత ఉంది, (పేమ ఉంది, ప్రేమతత్వం ఉంది, అందుకోలేని అంతస్తుల 


214 


సదాస్మరణకు తెచ్చే తొలి గిరిజన కథ 'చెంచి 


వల్ల కుమిలిపోయే సామాన్య మానవుల బతుకు వెతలున్నాయి. ప్రేమానురాగాలకు 
మూలం ఆస్తులు అంతస్తులూ కావనీ ఆదరణ, ఆప్యాయతలేనని చాటిచెప్పే నీతిసూ [త్రం 
ఉంది. 1930లలో వచ్చిన ఆర్థిక మాంద్యం నాటీ పరిస్థితుల (ప్రభావం తాలూకూ 
సృహ ఉంది. సంకలనకర్త గోపాలకృష్ణ ఈ పుస్తకానికి “చరమలేఖి అని పేరు పెట్టారుగాని, 
తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేయగల కథాసారమతి “చెంచి కథను ఈ 
సంపుటికి మకుటంగా పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే, చరిత్రకారులు తొలి 
హరిజన కథగా పేర్కొనే వేలూరి శివరామశాస్త్రి “*ఓబయ్య? తరువాత రాజేంద్ర రాసిన 
'చెంచి' తొలి గిరిజన కథ. దళిత బతుకుల్లోని దైన్యస్టితిని, సాంఘిక, ఆర్థిక దోపిడీని, 
లైంగిక సంబంధమైన వేధింపులనూ, కాబూలీవాలాల “జలగ పీడనాి సంస్కృతిని 
'చెంచి'లో కళ్ళకు కట్టినట్టు రచయిత చూపాడు. “*చెంచి భర్త చెంచుమామ శారీరక 
రుగ్మతవల్ల కంటి చూపుకోల్ఫోతే, సామాజిక అన్యాయంవల్ర చెంచి ప్రాణం కోల్పోతుంది. 
సాంఘిక ఆర్థిక సమస్యలను అర్దం చేసుకున్న మేర (స్త్రీ వాచ్యంగా చెప్పిన తొలి కథ 
“చెంచి'. ఇందుకు కర్మసాక్షి రచయిత కథా సంవిధానానికి పూర్వరంగంగా ఎంపిక చేసిన 
కలిగిరి చెరువు. నాడు కబూలీవాలా వద్ద అప్పుల బాధతో అణగారిన కుటుంబం 
“చెంచిది కాగా, నేడు అవే అప్పుల బాధతో - నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న 
(ప్రభుత్వాల నిరాసక్త యోగం ఫలితంగా ఆత్మహత్యలు చేసుకోవడం రైతుల పరమయింది! 
వ్యాపార నాగరికతలో మానవ విలువలకు చోటు ఉండదు. కాని లేమిలో కూడా, ఎవడో 
పసరు పోస్తే చూపు కోల్ళోతున్న చెంచు మామని ఆదర్రతతో ఆదుకోజూచిన 'చెంచి 
అన్న మాటలు జానపదుల మధ్య ఉండే సహజమైన అతినిర్మలమైన అనురాగాన్ని 
నిరూపిస్తాయి, మన గుండెల్ని పిండుతాయి: “నీ కళ్ళు బాగలేకపోతే నా కన్నాకటిస్తాలే 
మావా! నీకొకటి నాకొకటీ చాలు’! కాబూలివాడు వసూళ్ళకొచ్చి కామాంధుడైనప్పుడు 
'చెంచికి కుక్కభయం కన్నా మనిషి భయం ఎక్కువైందిన్నప్తుడు రచయిత సామాజిక 
సృహకు నీరాజనాలర్పించ బుద్దేస్తుంది. (స్రీన్‌ప్తీలా నడిచిన ఈ కథలో నెల్లూరు 
మాండలికాల సాగసులెన్నో. ఇందులో “మోజాల కిర్రు శబ్దాలు వినిపిస్తాయి, “బొంత 
నిజారులు' కనిపిస్తాయి; “గుడ్డలు జవురు కోడం వినిపిస్తుంది. పేదోళ్ళు ఎక్కడోచోట 
“కుదవుండి* (చాకిరీ) బాకీలు తీర్చడం చూస్తాం; ఇందులో “తూర్పు రేకలు 
మైలవిడుసన్తాయి, “పొద్దు కొండలో పడుతుంది, ఆకాశం “తేటపుల్త నీళ్ల కుండి లా 
కనిపిస్తుంది, చినుకులు “పుటపుట రాల్తుం'టాయి!! రాజోం(ద్ర “చరమ లేఖ” 


215 


ఎబికె సాహిత్యకీయాలు 


'ప్రేమాస్పదమైన కవిత. మలయాళీ కవి వల్రథోల్‌ కవితకు అనువాదం. ఇది ఒక సామాన్య 
పళ్రిటూరు కాపు పడుచు ప్రేమ తత్పరత అందం, (ప్రతిభ ముప్పిరిగొన్న ఒక 
మూర్తిని తాను అందుకోలేనప్పుడు ఆమెలో ఏకకాలంలో మొదలైన అంతర్వేదన, 
సంయమనం, సమన్వయం ఇందులో ద్యోతకమవుతాయి. “యామిని (రాత్రి) చేయి 
చాపి సూర్యు అంటగలదా? అమోఘమైన వాక్సుధా ధారలను తన నిర్భాగ్యపు నాలుక 
స్మరింపగలదా' అనుకుంటుందా పత్తా పడుచు. అదొక రసమయ కవిత, అందని (ప్రైమకు 
పరసీమగా నిలిచిన ఒక జీవితం! “దివ్యసంభాషణం” రెండవ (ప్రపంచ యుద్ద కాలంలో 
రక్తధారలు చిందించిన వీరుల సంస్మరణ. రచయిత ఇందులో “నెత్తురు కాలువల్టాంటి 
కారు మబ్బులు చూపి కల్లోల పరిస్థితుల్గొ కుమిలిపోతున్న (ప్రపంచానికి ఆశావహమైన 
ఊరట కల్పించడానికి ప్రయత్నిస్తాడు. “మేఘాలు వర్షిస్తే రక్తధారలు కురుస్తాయేమోనని 
భయపడుతున్న పాపను ఓదారుస్తూ ఒక ముదిమానిసి “లేదు, మబ్బు లెగిరిపోతాయి, 
ఆ ప్రళయం రాదు, జగతి రుధిరార్థవం కాదు అని బరోసా చెబుతాడు! ఈ సందర్భంగా 
రచయిత ఆ యుద్దంలో నేలకొరిగిన భారతీయుల్ని తలచుకొంటాడు: “నల్లవీపులు 
బీటులెగయగ/ వేడి రక్తము చింది పారగ/ జాటి (వ్రేట్ల సహింపజాలక/ మానముల 
విడనాడ నేరకి _ప్రాణసుమాలు అర్పించిన వారికి జోహారులర్సిస్తాడు. ఆశావాది అయిన 
రాజేంద్ర నిఘంటువులో నిరాశకు చోటులేదు. కనుకనే కళల్ళోలం నుంచే ఎవరో ఒక 
కమలనాభుడు పుట్టుకు వస్తాడు, “ధర్మ సంస్థాపనార్హం? ఒకరు అవతరిస్తారని చెబుతాడు! 
సంకలన కర్త ఈ నాటకానికీ చైనీస్‌ మహారచయిత లూసన్‌ రాసిన “ది పాసర్స్‌ బైకి 
చాలా దగ్గర పోలికలున్నాయని చెబుతూనే “దివ్య సంభాషణం దీనికి అనువాదం 
కాకపోవచ్చుననడానికి చెప్పిన కారణాలు సమర్రనీయంగా లేవు. ఎందుకంటే లూసన్‌ 
రచనలు నలభయో్యో దశకానికి గాని ఇంగ్రీషులోకి తర్హుమా కాలేదు కాబట్టి, అనువాదానికి 
గాని అనుసరణకు గానీ ఆస్కాఠం లేదంటారు సంకలనకర్త. కాని లూసన్‌ రచనలన్నీ 
1934 నాటికే ఇంగ్రీషులోకి తర్దుమా అయ్యాయి. “దివ్య సంభాషణం రచనకు ్రేరకమైన 
“ది పాసర్స్‌ బ్రౌను లూసన్‌ 1925లో రాశాడు. ఇది “నైల్ట్‌(గ్రాస్‌ అన్న సంకలనంలో 
భాగంగా అచ్చయిందని (గ్రహించాలి. “దివ్య సంభాషణం వచ్చింది 1937లో. “రాజు” 
నాటకం విశిష్టమైనది. పుక్కిటి పురాణ పాత్రలకు “ఆధునికతిను అద్ది ప్రదర్శించి 
సొమ్ము చేసుకోడానికి కొందరు (ప్రయత్నిస్తే సామాజిక ప్రయోజనాన్ని సాధించడం 
కోసం మరికొందరు ప్రయత్నిస్తారు. పురాణ గాథలకు నూతన భాష్యం చెప్పిన త్రిపురనేని 


216 


సదాస్మరణకు తెచ్చే తొలి గిరిజన కథ 'చెంచి' 


రామస్వామి “సూతపురాణంి ద్వారా చేసిన పని అదే; ఏటుకూరి వెంకట నరసయ్య 
చేసిన పనీ అదే. తరువాత “రాజులో రాజేంద్ర మానవతా విలువల్ని చొప్పించడానికి 
చేసిన (ప్రయత్నమూ అదే. రాజధర్మానికీ, మానవుని మనస్సుకూ మధ్య - ఘర్షణ 
చూపించాడు; పురాణ హిరణ్యకశిపుడికీ, “రాజులోని హిరణ్యకశళిపుడికీ తేడా ఉంది. 
“రాజు పాత్ర భౌతిక వాదిగాని పురాణ రాక్షసుడు కాడు. దేవుడున్నాడా లేడా అన్న 
ప్రశ్న అతళ్లో సదా వేధిస్తూంటుంది. సంశయ వాదిగానే గాక (Agnostic) భౌతిక 
వాదిగా కూడా ఇందులో “రాజు? అవతరిస్తాడు. లోకమహేశ్వరుడొకడుండి, ఈ 
జగన్నాటకాన్ని నడిపిస్తున్నాడని నమ్మడానికి అతని మనస్సాప్పుదు. లోకరీతి (ప్రకారం 
దండాలుపెట్ట ఏదో ఒక “శక్తిని కొలవడానికి అతని బుద్ది ఒప్పుదు. అలాంటి శక్తి లేదని 
దండోరా వేయడానికి అతని అంతరాత్మ వెనక్కి పీకుతుంది. -ఆలుతే అతని ఉద్దేశంలో 
దైవభావన ఒక కల్పన కాబట్టి, మోసపూరితమైన యుక్తివాదాల్ని చెండాడాడు. పురాణ 
హిరణ్యకశిపుడు రాక్షస స్వరూపుడైతే “రాజు లోని పాత్ర జిజ్ఞాసువు, (ప్రేమ పాత్రుడు. 
ఇందులోని (ప్రహ్లాదుడు, నారదుడు కూడా సరికొత్త కోణం నుంచి దిద్దితీర్చిన పాత్రలు. 
“(ప్రజకొలదీ కర్మనెదిర్చి పెనుగులాడి, జయించి, నశించి, జన్మించుచున్న బీవరాళికి 
(ఇది పరిణామవాదం) దేవుడు సాక్షి కాదు సోమరిపోతు. లోక మహేశ్వరుడనే వాడు 
సోమరిగా ఉండకూడదు, సోమరిగా ఉండేకన్నా లేకుండడమే మేలని అంటాడు ఈ 
“రాజులోని పాత్ర. చూడని దాన్ని నమ్మేదెట్లా అని (ప్రశ్నించుకొని ఉన్నదానిని 
లేదనడంకన్నా లేనిదాన్ని ఉన్నదనడం క్షుద్రవాదంగా జమకడ్తాడు హిరణ్య కశపుడు. 
పోతనలాంటి పరమభక్తుడికే “కలడు కలండనెడు వాడు కలడో, లేడో? అన్న అనుమానం 
వచ్చింది కదా! రచయిత రాజేంద్రకు బౌద్దంలోని సుగుణాలు ఒంటపట్టుబట్లే, రాజు 
ద్వారా భౌతిక సత్యాల్ని పలికిస్తాడు: “సముద్రాన్ని చేరిన జలబిందువు మళ్ళీ వేరవుతుంది. 
రాలిపోయిన ఫల బీజం తిరిగి వృత్నమవుతుంది? అలాగే ప్రతి జీవికి జనన మరణాలు 
సహజం అంటాడు. ఈ చక్రభ్రమణం అని వార్యం, అది జీవరసాయన (ప్రక్రియ! 


అలాగే “నాటకం” ఆనే రచన హాస్యభరితమైన ఓ మంచి (ప్రహసనం. ఆనాటి 
పౌరాణిక నాటకాలు, నాటక కంపెనీలు పడిన క్షనష్థ్టాలకు ప్రదర్శనలో సాధక బాధకాలకు, 
రకరకాల నాటకాల రాయుళ్ళ ('ప్రవర్తనలకూ, సంభాషణలకూ వ్యంగ్యరూపకం ఇది. 
ఆనాటి ప్రసిద్ద రంగస్టల నటుల పేర్లను స్ఫురణకు తెచ్చే విధంగా - పాత్రలను మడతపిళ్లి 
బలరామశ్యాస్త్రి అనీ, నల్టులతి[ర్రి దీక్షితులనీ, వదరువాయి లక్ష్మీపతీ అని, ఇలా 


217 


ఎబిక నాహిత్యకీ యాలు 


వ్యంగ్యికరించాడు. కావ్యాలలో రమ్యమైనది నాటకం అని ఎంత చెప్పినా, తెలుగువాళ్ళు 
నాటకాన్ని చేజేతులా చంపుకొన్నారని చెప్పాలి. అయితే తెలుగునాట చచ్చిపోయిన 
నాటకరంగాన్ని ఇప్పుటికైనా పునరుద్రరించుకోడానికి “నాటకం'లోని వర్రనమ్మ చెప్పిన 
మాటైనా చెవికెక్కించుకోవడం అవసరం: “మన సంసారం గొడవ ఎప్పటికీ ఉండేదేగాని, 
అదేమిటో తులశమ్మా నాకు మాత్రం నాటకమంటే పాయ్యే ప్రాణం లేవొస్తుంది. 
ఊళ్ళో నాటకం అంటే నాకు ఇంట్లో పండగలాగుంటుంది? అని! రూపకం లేదా 
నాటకాన్ని బతికించుకోమన్నది రాజేంద్రరావుఅభిలాష, ఈ నాటకం మరోవైపు దేశభక్తిని 
నూరిపోస్తుంది. కర్తవ్యం ఆలోచించకుండా దుఃఖంలో గడపడం మంచిది కాదని హితవు 
చెబుతుంది. ఇందులోని కవి ఆనాటి రాజకీయ ఆందోళనలను సవిమర్శకంగా చిత్రించిన 
రచన “భరత రాజ్యం. ధర్మంకన్నా వేరే తల్లి (జనని) ఉండదని బోధిస్తుందీ నాటకం. 
అంతేకాదు, కృష్ణపాత్రలో ఉన్న వదరువాయి “భరతుడు కర్పూర హారతిచ్చి మంగళం 
పాడా'లంటే మరోపాత్ర (నల్టుల తి(ర్రి అడ్డునిలిచి “మంగళంకాదు, జాతీయ గీతం 
పాడితే మేలిని గుర్తుచేయడం వాస్తవిక వాదానికి పట్టిన హారతి! చివరికి ఇందులోని 
“అమర ప్రేమికుడు రచన కూడా సామాన్య ప్రజాబీవితానికి విలువ ఇచ్చిన రచన. 
ఎనిమిదవ ఎడ్వర్డ్‌ రాజు (ఇంగ్లాండు) అతి బీదకుటుంబీకురాలైన వనితను (పీమించడాన్ని 
గాంధర్వంగా రాజేంద్ర 1930ల నాటికే ఆమోదం తెల్పడం అతని అభ్యుదయ 
భావజాలానికి నిదర్శనం. రాజేంద్ర ఈ రచనలన్నీ ఒక ఎత్తు, నాటకానికి “విద్యాపాదకశక్తి? 
(1935 రచన) మరొక ఎత్తు! రచన ప్రయోజనాన్ని, నాటక ప్రయోజనాన్ని నిర్షిష్టంగా, 
నిర్దుష్టంగా నిర్వచించిన అమూల్య రచన ఇది. మానవ సమాజానికి, కావ్యకళకూ 
అవినాభావ సంబంధం ఉందనీ, వివేకం, రసావేశం -రెండూ మానవ జీవితాన్ని 
దిద్దితీర్చడంలో ఘనతరపాత్ర వహిస్తాయని నమ్మిన వాడు రాజేంద్రరావు. కనుకనే 
రూపకాన్ని రసభావభరితమైన దృశ్య కావ్యంగా భావించి దానికి (ప్రేక్షకుల్ని విద్యావంతుల్ని 
చేయగల శక్తి (విద్యాపాదక శక్తి) ఉందని తేల్చాడు. ఆచార వ్యవహారాలకు బద్దమై 
ఉండడమే విద్యకాదనీ, విశాలభావం కలదే విద్యనీ, విశ్వమే మహోన్నత పాఠశాల అనీ, 
ప్రకృతి ఆచార్యుడనీ, మానవ జీవితాన్ని ఉద్దరించడమే అభ్యసించవలసిన పాఠమనీ 
చెప్తాడు. అవినీతికర కావ్యాలూ, నాటకాలూ, రచనలూ లోకకల్యాణాన్ని సాధించలేవనీ, 
సంఘ నాళనానికే దారితీస్తాయని అరవయ్యేళ్ళనాడే హెచ్చరించాడు. కళలు క్షణికాలు 
కావు, విశ్వశ్రేయాలని చెబుతూ “లలిత కళలన్నింటి సారమే విశ్వజనీనతి - అన్నాడు. 


218 


సదాస్మరణకు తెచ్చి తొలి గిరిజన కథ “బెంచి 


అంతేగాదు, వేదాల్లా పాలనా దండంతో మానవుల్ని బెదిరిస్తే నీతి ఎదగదన్నాడు. మానవునికి 
నాగరికత, స్వాతంత్రాభిలాష పెరిగే కొద్దీ అధికార ము(ద్రలు తొడుక్కున్న శాసనాలేవీ 
పనిచేయవని తెగేసి చెప్పాడు. “కథకాదు అన్న రచనలో రైలు ప్రయాణంలో ఒక 
అనుభవగాధను, దాని పూర్వరంగాన్ని రాజేంద్ర వివరించాడు. అన్నా-చెల్తెళ్ల (టమ 
పరసీమలకు చేరి చివరికి ఒకవిషాద ఘట్టంగా ఎలా పరిసమాప్తమైంది ఈ వాస్తవ 
గాధలో చూస్తాం. రాజేంద్ర రచనలు చదివితే - తేజోవంతంగా ఎదిగి వస్తున్న 
ప్రతిభావంతుడైన ఒక యువ మేధావి, జీవితం అనుమతించి ఉంటే మరెన్ని గొప్ప 
రచనలు మనకందించి ఉండేవాడో అనిపిస్తుంది. ఇవి చదువుతున్నంత సేపూ ఆ విషాద 
స్మృతి మనల్ని వెన్నంటుతూనే ఉంటుంది. అయితే మిలన్‌ కుండేరా అన్నట్టు, Memory 
does not give us back the dead person's presence. అయినా 
(పతిభావంతుడికి స్మృత్యంజలి ఘటించకుండా ఉండలేము! 


(ఆదివారం 8, ఫిబ్రవరి 1998) 


219 


అణుగాదిన ప్రజల ఆర్తనాదం “అన్నలు! 


“నంవ్వు నైజాం రాజు కాలం నాటి దొరల లెక్క వుండకూడదు. ఖద్దరు 
బట్టులేసుకున్న నాయకుల్లాగ వుండాలి... (ప్రభుత్వానికి టోపీ పెట్టి పైసా పెట్టుబడి 
లేకుండా ఫ్యాక్టరీలు పెట్టూచ్చు. బ్యాంకులను దగా చేసి కోటీశ్వరులు కావొచ్చు. పైసలతో 
ఈ (ప్రపంచంలో కొనలేనిదంటూ లేదు: అధికార పార్టీ టిక్కెట్టు కొనవచ్చు. ఎన్నికల్లొ 
వోట్లు కొనొచ్చు. ఆ తర్వాత మంత్రి పదవి కొనవచ్చు. చివరికి (ప్రభుత్వం ద్వారా ఈ 
దేశాన్నే అమ్మేయవచ్చు.' 

తండ్రులకు ఇం'చక్కని” సలహాలిచ్చే కొడుకులుంటారా అని విస్తుపోకండి. పటేల్‌ 
బుచ్చిరెడ్డి కొడుకు (ప్రవీణ్‌ అంత పనీ చేశాడు. వీర తెలంగాణా కళ్ళు విప్పుకపోయి 
ఉంటే రైతాంగ (ప్రజల్లో చైతన్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఒకనాడు తెలంగాణాను 
తమ సొంత జాగీరుగా మార్చుకున్న జమిందారులు, జాగీర్జార్డు, దేశ్‌ముఖ్‌లు, మక్తేదార్లకు, 
వారి దొరతనాలకు రైతాంగ పోరాటం గండ కొట్టబట్టై ఇప్పటికీ (ప్రజలలో చైతన్యం 
కొడిగట్టకుండా మరింతగా (ప్రతీప్తమవుతోంది. బుచ్చిరెడ్డి, అతని కొడుకు ప్రవీణ్‌ ఈ 
దోపిడీదార్లకు, వారి ఆగడాలకు “అన్నలు? నవలలో (ప్రతినిధి పాత్రలు. బాల్యం అంటే 
ఏమిటో ఎరుగని చెహోవ్‌లాగా “అన్నలు? నవలా రచయిత పులుగు (న్రీనివాస్‌ 
కార్మికుడుగా, పత్రికా రచయితగా పూటగడవని స్థితిలో గడిపిన సామాన్యుడుగా 
ఎదిగినవాడు. నవలా పాత్రలో =[ప్రవీణ్‌ చెప్పిన పై మాటలు “దొరల పెనంలోంచి 
పోలీసుల పొయ్యిలోకి పడిని జనాల జీవన పరిస్థితులను, ఆర్థిక పరిప్టితులనూ 
ప్రతిబింబిస్తున్నాయి. తెలంగాణాలో పోలీసు యాక్షన్‌ తర్వాత గ్రామ సీమల్లో కడచిన 
నలభై తొమ్మిదేళ్ళుగా సాగిన దోపిడీ క్రమ పరిణామానికి ఈ నవల అద్దం పడుతోంది. 
కాంగ్రెస ఉద్యమాలు, ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల నేతృత్వంలో సాగిన 
ఉద్యమాలు ఒక మేరకు ఈ దోపిడీకీ అడ్డుకొట్టినాా ఆ సుముహూర్తాన్ని ఆసరా 
చేసుకొని మరింత ముందుకు సాగి పాలకులు (ప్రజాస్వామిక వ్యవస్థను పటిష్టం 
చేసుకోవడంలో విఫలమయ్యారు. ప్రజా చైతన్యాన్ని చూసి బెంబేలుపడి పట్టణాలకు 


220 


అణగారిన (ప్రజల ఆర్తనాదం “అన్నలు"। 


ఎగబాకిన దోపిడీ శక్తులు, చిల్లర దేవుళ్ళూ పోలీసు యాక్షన్‌ తర్వాత తిరిగి గ్రామ 
సీమల్లో మరో రూపంలో పాగా వేయడమో లేదా పట్టుణాలలో వ్యాపార దోపిడీకి 
పూనుకోవడమో జరిగింది. ఎక్కడున్నా గ్రామ సీమలపై ఏదో ఒక పద్దతిలో తమ 
పట్టును వీడకుండా వీరు జాగ్రత్తపడుతూ వచ్చారు. ఈ పరిణామానికి తోడు కొత్తగా 
వచ్చిన “నూతన ఆర్టిక సంస్కరణలు’ గ్రామ(ప్రజలను, రైతులను, వ్యవసాయా భివృద్దిపై 
ఆధారపడిన చేతివృత్తుల వారిని ఎలా దెబ్బతీశాయో - ఈ వ(క్రగతి సామాజికంగా 
ఎంతటి అసంతృప్తికీ, అరాచకానికీ దారితీస్తోందో “అన్నలు? నవల వివరిస్తోంది. దాశరథి 
రంగాచార్య ఒక సంభాషణలో అన్నట్టు “ఇప్పుటి తెలంగాణా పల్లెలను ఈ నవల 
బరిబద్దిలుగా చూపింది, లేంది చెప్పుడంకన్నా ఉన్నది చెప్పడం కష్టం”! తన పరిసరాల్లో 
ఏం జరుగుతోందో కళ్ళారా చూడగలిగిన వాడూ, కష్టాలు స్వయంగా అనుభవించిన 
వాడూ, ఇతరుల కష్టాలకు స్పందించగలిగిన వాడూ మాత్రమే ఈ పని చేయగలుగుతాడని 
రచయత (శ్రీనివాస్‌ నిరూపించాడు. లేనిదీ చూడనిదీ ఊహా లోకాల్లో విహరించి 
పాడలేను, ఆ “కల్పనా? శక్తి నుంచి కాపాడు దైవమా అని ప్రార్థించాడు పాజబ్ళో నెరూడా 
("God, help me from inventing when ! sing “ “అన్నలు' నవలలో పాత్రల 
కల్పన తప్పు ఘటనలు, సంఘటనల కల్పనే లేదు. అన్ని పాత్రలూ జీవితం నుంచీ జీవన 
సమరం నుంచీ పుట్టు కొచ్చినవే.నేడు తెలంగాణా గ్రామ సీమల్లో జరుగుతున్న నరమేధానికి 
సంబంధించి (శ్రీనివాస్‌ ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, లేనిది చెప్పలేదు. ఒకనాటి బానిస 
బతుకుల నుంచి నేటి బతుకు విప్లవం దాకా సాగిన (ప్రజల కథా చిత్రణకు భూమిక 
వరంగల్‌కూ - కరీంనగర్‌ జిల్లాకు మధ్యనున్న ఓ సరిహద్దు (ప్రాంతం. అది తెలంగాణా 
రైతాంగ పోరాటానికి కొనసాగింపుగా పెల్టుబికిన జగిత్యాల, సిరిస్టల ఉద్యమాల కార్యరంగం. 
ఒకనాడు సాంఘిక బహిష్కరణకు గురైన “దొరలు” తిరిగి పల్లెలకు ఎలా చేరుకొన్నారు? 
నాడు “దొరలి హోదాలో భూముల్ని ఆ[క్రమించుకున్నట్టే పట్నంలో సేట్టుగా కంపెనీలు 
ఎలా ఆక్రమించుకోగలిగారు? ప్రజలు ఎందుకు “అన్నలు”వైపు చూడవలసి వచ్చింది? 
ఈ పరిస్థితులకు కారకులెవరు? ఇక్కడ (ప్రధాన సమస్య- నక్సృలైట్టూ కాదు, పోలీసులూ 
కాదు, అన్ని రకాల దోపిడీకి కారణమైన దుర్మార్గపు సామాజిక వ్యవస్థను మార్చుకోవడం 
ఎలా అన్నది. భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు పూర్తిగా తొలగకుండానే, పెట్టుబడిదారీ 
వ్యవస్థ పూర్తిగా వేళ్టూనకుండానే వచ్చిపడుతున్న అంతర్జాతీయ కాబూలీవాలాల (వరల్డ్‌ 
బ్యాంక్‌), బహుళజాతి గుత్త సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థపై (ప్రారంభించిన దాడిని 


221 


బబికె నాహిత్యతీయాలు 


తిప్పికొట్టడం ఎలా? ఈ ప్రశ్నలకు పాల నారాయణ ఎలియాస్‌ క్రాంతి, కొమురయ్య, 
గోపాల్‌, రుక్కమ్మ, కుమారస్వామి, రాధ, భద్రయ్య, వీరయ్యల బతుకు చితుకులే 
సమాధానం. భూమిని “పటేండ్డు దున్నితే అన్నలు తన్నుతారు. పేదోళ్ళు దున్నుకుంటే 
పోలీసోట్టు జంపుతారు. గదేం పరేషాను - కాని ఈ స్థితి ఇంకెంత కాలం” అని (ప్రజలు 
ప్రశ్నించుకోవడంలోనే సమాధానం కూడా ఉంది! చెట్ల పాదులు కూడా రాజకీయాలు 
నేర్చుకున్న సం[పదాయం తెలంగాణా గ్రామ సీమలది. ఆ సంప్రదాయం నుంచే వినూత్న 
సృష్టికి నవ్య మానవ సమాజావిష్కరణ కోసం ప్రజలు పడుతున్న కష్టాలకు, అనునిత్యం 
చేస్తున్న త్యాగాలకూ విలువ పెరిగింది. (ప్రతి మార్పునూ, సంచలనాన్నీ విధ్వంసంగా 
చి(త్రించుకోకూడదు. చీకట్టు చీల్చుకువచ్చే అరుణోదయానికి పురిటి నొప్పులు తప్పవు. 
ఆశ్‌ ఇండియా కంపెనీ (కుంఫిణీ) పాలనకు వ్యతిరేకంగా భారత జాతి జరిపిన 
పోరాటం కేవలం ముష్టి యుద్దం కాదు. భారత స్వాతంత్ర్య సముపార్దన కోసం గాంధీ, 
నెహూలు (ప్రారంభించిన ఆగస్టు విప్లవం 'కాగితప్పులి' కాదు. భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, 
అజాద్‌ల సమర శంఖారావం త్యాగాలకు పెట్టింది పేరయింది. (ప్రపంచంలోని (ప్రతి 
నిర్మాణమూ పాత పునాదులను తొలుచుకుంటూ వచ్చిందే. (ప్రతి నూతన సృష్టి వెంటా 
బొబ్బలూ, పెడబొబ్బలూ తప్పవు. సూర్యచంద్రుల గతులను తప్పించలేము, 
సూర్యకాంతిని అరచేతితో అడ్డుకోలేము, అనివార్యమైన సమాజ పరిణామ (క్రమానికీ 
కాలడ్డలేము. బతకలేని ప్టితిలోనే ప్రజలు పోరాట పంథాకు మళ్లుతారు, ప్రాణం మీదకు 
వస్తేనే తిరుగుబాటుకు సిద్దమవుతారు. అందుకు దోహదం చేసే సామాజిక పరిస్థితులను 
మూలము ట్టుుగా మార్చడం పాలకుల విధి. సూలంగా ఇదీ, “అన్నలు” లో (శ్రీనివాస్‌ 
అందిస్తున్న సందేశం. 


బూటకపు ఎన్‌కౌంటర్జు నిర్వహించడానికి పోలీసు వ్యవస్థ ఎన్నిరూపాలు 
ధరిస్తుందో, ఎన్ని వేషాలు వేస్తుందో విమర్శించిన , శ్రీనివాస్‌, “అన్నలు? లో వివిధ గ్రూపుల 
వుధ్య నెలకొన్న శ(త్రునై ఖరులనూ, అసబాష్టుతనూ, అంతర్గత హత్యలనూ, 
అమాయకుల్ని బలిగొంటున్న హత్యలనూ కూడా ఖండించాడు. అయితే “పోరాటం 
ఉధృతమైనప్పుడు ఇటువంటి లోపాలు మటుమాయమై పోతాయుిన్న శ్రీనివాస్‌ 
విశ్వాసానికివిలువ - ఆ నమ్మకాన్ని “అన్నలు వమ్ముచేయకుండా జాగ్రత్తలు 
తీసుకున్నప్పుడూ, ఆ విశ్వాసాన్ని కోల్పోయే తమ చర్యలను సవరించుకున్నప్పుడూ! 


సో 


అసహనం కార్యకర్తలకు అలంకారంగా మారకూడదు. ఈ ఆసహిష్టుత వలనే ఒక 


222 


అణగారిన (ప్రజల ఆర్తనాదం “అన్నలు”! 


(గ్రూపునకు చెందిన ఓ గాయకుణ్లి చంపడం! సామాన్య రైతు భద్రయ్యను హతమార్చిన 
మిలిటెంట్‌ శంకర్‌ ఆ తరువాత “పోరాట పంథానే మార్చుకున్నాడు, కాని వెలి 
అయ్యాడు! ఇంతకూ “అన్నలివైపు ఆకర్షణకు కారణం ఏమిటి? “నన్నో కూలివానిగా 
కూడా దొరలు, సెట్టు బతకనివ్వడం లేద'ని రైతు సాంబయ్య మొత్తుకున్నా, “న్యాయాన్నే 
చట్టం తిరస్కరించినప్పుడు ఇక మిగిలేది 'అన్నలే కదా. తప్పునిసరైనపుడు పిల్లి కూడా 
పులిలా మారుతుందిని కుమారస్వామి (పాత్రలు) ధైర్యం చెప్పినా సాంఘిక ఆర్థిక 
పరిఫ్టితులేనని మరవరాదు. ఈ పరిస్థితులకు నాయకత్వం వహిస్తున్నది నూటికి తొంభై 
మంది (ప్రజల (శ్రేయస్సుకు విరుద్దంగా నడుస్తున్న మన రాజకీయార్దిక వ్యవస్థ. ఈ 
నవలలో మరో విశిష్టత -సమకాలీన పత్తి రైతుల సమస్యలకు, అంతులేని ఆత్మహత్యలకు 
కారణాలను పేర్కొనడం. మానవ తప్పిదాల వల్ల, మానవేతర వైపరీత్యాల వల్ల ఆత్మహత్యల 
పాలవుతున్న రైతులకు “అన్నలులో ప్రత్యక్ష (ప్రతినిధి పత్తి రైతు వీరయ్య. కొత్త ఆర్థిక 
సంస్కరణలలో భాగంగా పాలకులు విదేశీ మారక (ద్రవ్యం కోసం పశు మాంసం 
ఎగుమతుల్ని (ప్రోత్సహించే పేరిట, అవసరమైన పశుసంపదను కూడా నాశనం చేసే 
“ఖతర్‌ కబీర్‌'ల (పళు వధ్యశాలలు)ను ఎలా జనంపై రుద్దుతున్నారు? (ప్రభుత్వ సంస్థలకు 
ఎందుకు నష్టైలు వస్తున్నాయి, చేనేతవారి కడగండ్లకు కారణాలేమిటి, పర్యావరణానికి 
శత్రువులెవరు, రైతాంగానికి అందవలసిన విద్యుత్‌ సరఫరాను కోత పెట్టడానికి కారకులెవరు, 
(ప్రభుత్వ పశువైద్యశాలలో రైతుల గొడకు ఉచితంగా అందవలసిన మందులను సహితం 
ఇవ్వడానికి డాక్టర్లు ఎందుకు లంచాలు అడుగుతున్నారు, ఇత్యాది సమస్యల్ని ఈ నవల 
స్పృశించింది. (ప్రభుత్వ పరీక్షాకేంద్రాల వద్ద పోలీసు బందోబస్తులూ, ప్రైవేటు స్కూళ్ల 
ద్వారా సర్రిఫికేట్ట అమ్మకాలు ఎలా సాగుతున్నాయో వెల్లడించింది. ఈ దోపిడీ వ్యవస్టలో 
గ్రామాల నుంచి పట్టణాలకు ఉపాధి కోసం నిరంతరం వలసలు ఎందుకు సాగుతాయో 
చెప్పింది. బట్టల మిల్టుల యజమానుల దోపిడీకి సాలి మంగయ్య ఎలా దెబ్బతిన్నాడో 
హృదయ విదారకంగా చెప్పింది. మిల్టులు నూలుధరలు పెంచేయడం వల్ల చీరలు 
గిట్టుబాటుగాక మగ్గాలు పస్తుంటాయి, చేనేత పనివారికి మేలురకం నూలు కావాలి కాని 
దాన్ని దొరకనివ్వరు, నాసిరకం నూలైతే దారం తెగిపోతుంది, బట్టు నాణ్యతా ఉండదు, 
పనిగంటలూ వృధా! మిల్టుగుడ్డతో చేనేత బట్ట పోటీపడలేదు. ఇలా - ఒకవైపు పత్తిరైతును 
దెబ్బతీస్తున్నారు ఇంకొక వైపునుంచి వ్యవసాయోత్పత్తులపై ఆధారపడిన వృత్తులలో ఒకటైన 
చేనేత వ్యవప్టనూ బతకనివ్వడం లేదు. ఇలా జన జీవన వాస్తవ పరిప్టితులపై ఆధారపడి 


223 


ఎబికె సాహిత్యకీయాలు 


సాగిన (శ్రీనివాస్‌ నవలలో పాల్టు తక్కువ. రచనలో శిల్పమా, కొదవలేదు. ప్రకృతి 
ఆధారంగా భూస్వామిని కాళసర్పంగా చి(త్రించాడు. ఆ సర్పంమింగే సేతువు పిట్టను 
గూటి పక్షుల్ని, వాటి పిల్లల్నీ ప్రజలుగౌ వులిచాడు. కాళసర్చం దౌర్డన్యాన్ని 
ఎదుర్కోవడానికి పక్షులన్నీ ఏకమై సర్వాన్ని పరిమార్చడానికి చేసిన ప్రయత్నం కష్టజీవుల 
ఐక్యతకు (ప్రతీకగా చూపాడు. అందుకే కేవల శిల్పం రచనా వైశిష్ట్యైన్ని అంచనా కట్టుడానికి 
తోడ్పుడదు. భావనా బలం అవసరం. సందేశం లేని కళ్ళ శిల్పం లేని సందేశం -రెండూ 
రచనా ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి. అందుకే (ప్రసిద్ద అమెరికన్‌ నవలాకారుల్ళో ఒకరైన 
జాన్‌ కెరోయక్‌ (Kerouac) అంటాడు: "Feeling is what | like in art, not 
craftiness and the hiding of feelings". (శ్రీనివాస్‌ నవలలో చివరికి “అన్న 
నారాయణ ఎలియాస్‌ (క్రాంతిని దుండగులు హత్యచేసిన తరువాత కొడుకు గోపాల్‌ 
సహితం ఉద్యమంలో ఎందుకు చేరవలసి వచ్చిందో, కుమారస్వాములూ, గోపాల్‌లూ 
ఎందుకు పుట్టుకొస్తుంటారో చెప్పాడు. అమ్మ రుక్కమ్మకు చెప్పుకుండా కనపడకుండా 
వెళ్ళి 'అన్నల్లో చేరబోతున్న తనను మేనత్త వద్దురా నాయనా అని అడ్డుకోబోయినపుడు 
గోపాల్‌ అన్న మాటలకు సమాధానం చెప్పడం కష్టం: “అవునత్తా... నిజంగానే. నువ్వన్నట్టు 
పటేల్‌ బుచ్చిరెడ్డి జాగల ఆయన కొడుకు రానేవచ్చిండు. ఆయనతోపాటు నిషేధం... 
పోలీసులు... మిలి(ట్రీ కూడా తోడు తెచ్చుకున్నాడు, కానీ... వాళ్ళు ఇప్పుడు మా 
నాయన జాగల నన్ను చంపకుంట నువ్వు ఆపుతావా చెప్పు... నువ్వే కాదు, ఈ రాష్ట్ర 
ముఖ్యమంత్రి కూడా ఆపలేడు... చట్టబద్దమైన హత్యలు రాజ్యహింసలో భాగం... 
నాకు తప్పుకే అన్నల దిక్కు పోతున్నా?” అంటాడు! అందుకే ఒక వీరుడు మరణిస్తే / 
వేలకొలది (ప్రభవింతురు/ ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్టు' అన్నాడు 
కవి. పరిస్థితులు సానుకూలమయ్యేదాకా సమాజంలో ఈ చిరంతన సత్యానికి 
ఎప్పటికప్పుడు ప్రారంభమేగాని ముగింపు ఉండదేమో! 


(ఆదివారం !5, ఫిబ్రవరి 1998) 


“ఈ అశ్రుధార పెల్టుబికిన రక్తజీరి! 


తెలుగునాట అభ్యుదయ కవితోద్యమంలో జాలువారిన రచనలన్నీ గొప్పవి 
కాకపోవచ్చు కాని మానవాభ్యుదయాన్ని కాంక్షించి దృష్టిని ఆ వైపుగా నిశితం చేయడంలో 
ఆ ఉద్యమం నిర్వహించిన పాత్రను ఎవరూ కాదనలేరు. అంతేగాదు, అభ్యుదయ 
కవితోద్యమం అలంకారప్రాయం కాకముందే ఆవిష్కరించిన వచన కవితా క్షేత్రంలో 
తీసిన పంటలెన్నో! ఆ వారసత్వంలో 1940ల నుంచి నేటిదాకా వస్తున్న కవితా ఖండికలు 
వింతవింత పోకడలు పోతున్నాయి. అయితే వస్తువును ఆశ్రయించడంలో, ఆశ్రయించిన 
వస్తువును కమ్మెచ్చులాగినట్టు దిద్రితిర్భడంలో, అలంకారాలు అద్దడంలో, ఆర్హస్ఫూర్తిలో, 
విషయ వైవిధ్యంలో, శిల్ప పోషణలో, ద్వీర్తకవితా (ప్రయోగంలో - వచన కవితను 
సర్వజనామోదం చేసి పరసీమలకు నడిపించినవారు మాత్రం కొలదిమందే ఉంటారు. 
అలాంటి కొలదిమంది రచనలలో సి.వి.కృష్ణారావు కవితలు కొన్ని, గద్యం తరువాతనే 
పద్యం పుట్టిందని ఒప్పుకొంటే, వచన కవిత బతికి బట్టగట్టి అనతికాలంలోనే విపుల 
(ప్రాచుర్యంలోకి రావడానికి కుందుర్తి భల్లూకపు పట్టుదల, నిరంతర కృషితో వహించిన 
నేతృత్వం కారణమని" మరవరాదు ఆ అభ్యుదయ కవితోద్యమంలో పుట్టిపెరిగిన ఈ 
వచన కవితోద్యమాన్ని సుసంపన్నం చేస్తూ వచ్చిన అగ్రూములలో ఒకరు కృష్ణారావు. 
ఈయన రాసిన “వైతరణి నుంచి రాస్తూ రాస్తూ అన్న (వైతరణి, మాదీ మీ ఊరే, 
అవిశ్రాంతం, కిల్లారి కవితా కదంబం ఈ సంప్రదాయంలో నుంచి పుట్టుకొచ్చిందే. 
స్వాతంత్ర్య పోరాటం, అభ్యుదయ కవిత్వం, మార్క్సిజం, రైతాంగ పోరాటం ఈయనను 
ప్రభావితం చేయగా, అనేక సాహిత్య గోష్టులు, అనేకమంది ఆధునిక విప్లవ రచయితలతో 
పరిచయాలు, నయాగరా కవులతో అనుబంధాలూ ఆయన కవితా వ్యాసంగాన్ని, 
లక్యనిద్దేశాన్ని సునిశితంచేసి పెట్టాయి కవిత్వంలో కేవల రసానుభూతికి కాలం చెల్తిన 
తరువాత, "కథానాయకులు కేవల ప్రేయసీ ప్రియులు గాక, సామాన్య (ప్రజలు, వారి 
కతలు, వెతలే బతుకులే కవితావస్తువులుగా స్థిరపడిన తర్వాత రచన దిశాగతే మారవలసి 
వచ్చింది ఆధునిక వచన కవితను బతికిస్తున్నదీ, చదివిస్తున్నదీ పదాడంబరమూ, 


అవ 0% 


225 


ఎబికె నాహిత్యకీయాలు 


అలంకారాలూ కావు - (ప్రజాసమస్యలే కావ్య వస్తువులు అయినందున మాత్రమేనని 
మరవరాదు. కుందుర్తి అన్నట్టు నేడు కవితా తత్వాలు రెండే రెండు: ఒకటి - 
ముందుచూపు, రెండవది - వెనుకచూపు. ముందు చూపున్నది అభ్యుదయం, రెండవది 
అందుకు విరుద్దం. కృష్ణారావు చేతిలో వచన కవిత వస్తువుతో పాటు (ప్రొఢిమను కూడా 
సంతరించుకోవడం గొప్ప విషయం. “వైతరణి” సంకలనంలోని అయిదు విభాగాలలోనూ 
సామాన్యుడు, మానవతావాదం, పేద ప్రజల సముద్రరణ- ముప్పేటగా కృష్ణారావు వస్తు 
సంచయంగా రూపుదిద్దుకున్నాయి. కర్తవ్య ప్రబోధం చేశాయి. వచన కవితను ప్రచండమైన 
(ప్రక్రియగా మలిచిపెట్టాయి. ఇందులో ఆశావాదం, ఆ(్రత, అకుంఠితమైన దీక్ష మనిషిని 
నిలబెట్టి నిగ్గుతేల్చగల సాహసం ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కవితలో 
పనికిమాలినదని చెప్పడానికి ఎవరూ సాహసించలేని నిప్పులాంటి నిజాలున్నాయి. నిప్పుకు 
చెదలంటదు. కృష్ణారావు కవిత సార్వకాలికం. కుందుర్తి విడిచివెళ్టిన అసలు సిసలు వచన 
కవితకు కృష్ణారావే చిరునామా అన్నా అత్యుక్తి కాబోదు! కుందుర్తి “ఒక మంచి ప్రయోగం? 
గురించి ముచ్చటిస్తూ ఒకే కేంద్ర కథావస్తువుకు సంబంధించిన భావ పరంపర - 
పరస్పరం పెనవేసుకున్న వివిధ ఖండికల రూపంలో ఉందన్నాడు. సుద్వీర్ణ కవితగా 
రూపాందిన “వైతరణి” ఏ నరకంలో ఉండే నిప్పుల యేరో కాదు. సౌకాతూ భూలోకంలో 
దళితులు అనుభవిస్తున్న నరకానికి ప్రతిబింబం. పాశ్చాత్య (ప్రపంచంలో ఎ.ఆర్‌. అమోన్స్‌ 
కూడా “టేపి', “గార్చేజి అనే రెండు కవితలు ఇలాగే రాశాడు. అవీ ఒకే కేంద్ర 
కథావస్తువుకు సంబంధించిన భావ పరంపరే ("2 Single image that can sustain 
multiplicity -- an arbitrary end would also be an organic end' 
అంటాడు అమోన్స్‌!) కృష్ణారావు “వైతరణి'లో తరతరాలుగా దగాపడిన అధో 
జగత్సహోదరుల దుర్భర జీవితాలకు కవితా రూపమిచ్చాడు. చీకు చింతలతో కూడిన 
మురికి పేటలలోని వేలకొలది జనుల విషాదగాథను వినిపించాడు. ఇది ఏకాంతంగా, 
తీరుబడిగా లోతులు చూడడానికి ఉద్దేశించిన కవితా వైతరణికాదు, “విధి తిరస్కరించిన' 
వ్యధాభరిత జీవితాలవైపు పాఠకుల దృష్టిని మళ్ళించిన వైతరణి! కృష్ణారావు ఆశలు, 
ఆకాంక్షలూ వైయక్తికాలు కావు సామాజికాలు. కష్టజీవుల్ని కడతేర్చి దరిచేర్చగల ఆగామికి 
స్వాగతం చెప్పే కవి మనస్సు చిరంజీవం. వృత్తులను ప్రతీకలుగా చెప్పి ఈ అట్టడుగు 
జనాలు ఎవరో చూపి పాఠకుల మనస్సులను కదిలించాడీ కవి. ఒక ఊరికి దక్షిణాన 
మరో ఊరికి ఉత్తరాన నలిగిన జీవితాలను చూపుతూనే సర్వత్రా రేపు “వవవైతన్యం 
ప్రసరించే నాల్బల'ను ఆవిష్కరిస్తాడు. దగాపడిన, పడుతున్న తరాలను జ్ఞాపకం చేస్తూ 


226 


“ఈ అ(క్రుధార పెల్లుబికిన రక్తజీరి! 


కృష్ణారావు చాతుర్వర్ణ్య వ్యవస్థపై వ్యంగ్యమైన. చరుపులు చరిచాడు. జాషువా *నాల్లు 
పడగల హైందవ నాగరాజును చూపగా, వైతరణి కవి “పంచముడి” ఉనికికి సరికొత్త 
అర్హాన్ని సంతరించిపెట్టాడు: నాలుగు వర్ణాలను ప్రస్తావిస్తూ “నాలుగుకోళ్ళు తన్ని/ 
పడుకున్నారు నలుగురు/ కిందికే తోశారు కనిష్టుల్ణి/ మంచానికే వాడు బరువని/ నేల 
పట్టుకోని కోడు పట్టుకోని/ అయిదోవాడు "తెచ్చుకున్నాడు నిచ్చెన/ మెట్టు చూసి 
మూలుగుతున్నాయి కోళ్ళు, వణుకుతున్నాయి కాళ్ళు”! ఇక దగాపడడానికి దళితులు 
ఇష్టపడరని చాటుతూ వారిలో భయాన్ని పారదోలి, చైతన్య దీపాలు వెలిగించడానికి కవి 
(ప్రయత్నించాడు. ఈ సందర్భంగా (బ్రెజిలియన్‌ కవయిత్రి లోర్డెస్‌ తియోడోరో ఆ 
భయం ఎందుకొచ్చిందీ, దానికి విరుగుడుగా ఎందుకీ చైతన్యం అవసరామో ఇలా 


వ్షిస్తుంది: "The generation of fear files past and wants to think ants 
to say, tell, recal/only history plants consciousness/ in the opaque 
moment desperate embrosiderer,/ the generation of fear/ hunts for 
scraps, dyes bits and pieces/ and tries to build / show its face out 


hands and the old outburst". అలాగే కృష్ణారావు కథానాయకులు కూడా “చీకటిలో 
వెలుగు స్తంభాలు నాటించి/ సామాన్య మానవుడు అసామాన్యుడని చాటించి/ అందరికీ 
వెలుగును పంచి కొత్త తోవలు' తొక్కుతారు. ఈయన ఇప్పటి చీకట్టకు ఆవలిగట్టున 
వెల్తురు కోణాన్ని చూపడంతో పాటు ఇప్పటి అగచాట్టకు విముక్తి ఎక్కడుందో చెబుతాడు: 
అది “మన సంఘటన శక్సిలో ఉందిని చాటుతాడు. వ్యక్తికి బహువచనం శక్తి అని 
(కక్కి చాటగా, ఆ సమష్టి శక్తి ఎందులో లభిస్తుందో, ఎక్కడ దాగి ఉందో కృష్ణారావు 
చూపుతాడు తనతోటి సోదరుని కష్టం దొంగిలించని వ్యవస్థకోసం తపనపడతాడు: 
“ఈ జగత్తు పరిధిలో/ ఈ చరిత్ర నడకలో/ అనాది మానవుడు మాత్రమే సోదరుని 
కష్టం దొంగిలించలేదు/ అప్పట్నించి నేటివరకు/ సంఘంలో సహచర్యంగా / (బ్రతుకుట 
ఎవ్వరికీ తెలియలేద' ని చెప్పాడు. ఆ శక్తి ఏది? “నలుగురి చేతులు/ నలుబది ర్రేళ్లయి/ 
శిఖరా(గం కదిల్చి/ విషవృక్షం కూకటితో కూల్చి/ నల్లురి సంఘటనలో/ ఎనిమిది 
నేత్ర జ్యోతులు/ చీకట్టను చీలుస్తవి/ సాధించలేని సమస్య లేనేలేదని సంఘానికి 
చాటిస్తవి అంటాడు! ఈ బాధల వైతరణిని లంఘించే మహాశక్తి ఎవరో కాదు - జనాలే. 
ఎవరో వస్తారని, ఏదో చేసి పెడతారని, తలకెత్తుతారనీ ఆశించకూడదు సామాజిక 
అసమానతల వల్ర కలొగే అశాంతి, అనర్హం బాయిలింగ్‌ పాయింట్‌కు చేరుకునే సరికి 
సామాజికులు తమ గమనాన్ని, గమ్యాన్నీ నిర్దేశించుకుంటారు అప్పుడు గాని కృష్ణారావు 
ఊహించే వెతల విలాపాల ఆలాపాలకు ముగింపురాదు, అప్పుడుగాని కాలుడి రాజ్యాంగం 
227 


ఎబికె సాహిత్యతీయాలు 


కళ్లెదుట ఆవిష్కురించబోదు, ఆనాడుగాని ఊహలపైన తేలియాడే చీకట్లను చీల్చి 
తమోసంద్రాన్ని దాటించలేడు, ఆరోజున కానీ పెల్టుబికిన రక్తబీరలుగా జాలువారిన 
అ(శ్రుధారలకు విశ్రాంతి దొరకదు! 


ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరుగదు. కవి దృష్టిలో అసమ వ్యవస్థలో 
మహిళలు సహా (ప్రతి ప్రాణీ దళిత ప్రాణ్సే యజ్ఞ పశువే. అనుక్షణం అతి సున్నితమైన 
దారాలకు వేలాడే (ప్రాణులు వీరు. ఇలాంటి బతుకులు మనందరి ఉనికిని (ప్రశ్నించి, 
ఊగించి శాసిస్తున్నాయి. అరడుగు జాగా లేక అప్పుడప్పుడూ శ్వాసకూడా ఆడక 
“ఆద్యంతాలలో (జనన - మరణాలు) దేనికి సన్నిధిలో వున్నావని బొడ్డులో చేయి వేసి 
అడుగుతున్నాయి! ఈ అన్ని కవితలలోనూ రాజకీయ వేత్తలపై చురకలున్నాయి; వాద 
(ప్రతివాదాలే ఉద్యమంగా గడిపే కాలక్షేపరాయుళ్ల మీద కమ్బీ దెబ్బలున్నాయి. “దేశ సేవే 
జీవితాదర్శం? అని కోసే కోతల రాయుత్తను కడిగిపెట్టేడు కవి. రాముని దర్శనార్ధం 
వెళ్ళి పూజా స్టలాల్లో జరొగే వ్యాపారాన్ని తూర్పారబట్టాడు, కోటిపూజలు చేయాలని 
కోరుకున్నవాడి నెత్తిపైన దేనికదే రుద్దే సుంకాల బాధలు చెప్పాడు. ఇంతకూ ఈ 
దేశానికి ఆరాధ్యదైవం ఎవరు? రాముడా, రాగినాణమా? అని (ప్రశ్నించి సెక్యులర్‌ 
భావాలను పెంచడానికి కృష్ణారావు (ప్రయత్నించాడు. కంటకాలేవైనా ముందు చూపుతో 
ముందుకు సాగిపోవడమే మనిషి కర్తవ్యమని చాటాడు. పరమోపదేశాలు చేసే (ప్రవక్తలు 
దేవుడికి హారతులిచ్చి మానవుడికి మా(త్రం మంగళం చెప్పుడాన్ని ప్రశ్నించాడు “నా! 
అన్న శబ్బాన్ని విస్మరించి నలుగురిలో నలుసుగా మెలగమన్నాడు. అతను దారి ([ద్రానికిచ్చిన 
నిర్వచనం వెనక ఆర్థికశాస్త్రం ఉంది. ముప్పయ్యేళ్ళవాడు అరవయ్యేళ్ల ముసిలివాడుగా 
ఎందుకు మారిపోతున్నాడో ఈ వ్యవస్టలో కృష్ణారావు కవితా ధర్మంగా వివరించాడు : 
“మనుగడ కొండచిలువ గహ్వరమై/ తుది ముది విడి వడివడిగా వచ్చి/ ముడుచుక 
కూర్చుని/ మనలో చేరి ముచ్చటిస్తుంది ఆ ముదివగ్గు? దాని పేరే “దరిద్రం. దారిద్ర్య 
బాధ ఎలాంటిదో శూద్రకుని “మృచ్చకటికమ్‌'లో చారుదత్తుడు చెబుతాడు. అలోగే 
అంతరాల దొంతర్హ సమాజంలో ఆ బాధకు తాళలేని బడుగు జీవి నేనే పాపం 
చేశానని/ ని కడుపున పుట్టానని తల్లిని ప్రశ్నించినప్పుడు వాడికి సంతృప్తి కలిగించే 
సమాధానం చెప్పుగల విశ్వాస పాత్రుడి కోసం వెతుకులాట, వెంపరలాట ఈ కవితా 
కదంబరంలో అడుగడుగునా కనిపిస్తుంది. ఆ సమాధానం బుద్దుడు చెప్పలేడు, గాంధీ 
చెప్పులేడు, చివరికి అంబేడ్కరూ చెప్పలేడు. అయితే రావలసిన సమాధానం 
పలాయనవాదం కాదు, ప్రకంపనలు సృష్టించడానికి సిద్దపడే చం(డ్రప్రచండ చైతన్య 

228 


“ఈ అ(శ్రుధార పెల్లుబికిన రక్తజీరి | 


మూర్తులు మాత్రమేనని చరిత్ర మాత్సదేహం మీద రాల్చిన కన్నీటి చుక్కలు చెప్పుక 
చెబుతున్నాయి! కనుకనే అనుభవం (ప్రతివాడినీ “అందరితో ఒకేసారి రోదించు/ ఒకే 
స్వరంతో స్పందించు? అని కోరుతోంది! “కళ్లు తెరిచి చూడు? అన్న -కవిత గొప్ప 
స్పుందన. నిరాశకు సమాధానం, ఆశకు ఆహానం. ఒక చిరంతన సత్యాన్ని చిరువెలుగులా 
లోకంలో |ప్రతిష్టించడానికి ప్రయత్నించిన ఓ భావశకలం. రచయితే ఈ సంపుటంలో 
ఒక అనామకుడిగా, దిగంబరిగా, క్షుధార్తుడిగా వ్యవహరించి సత్యనిష్టను (ప్రతిష్టించాడు. 
లాతూరులోని దారుణ భూకంపానికి కవితలో స్పందించక ముందు పునరావాస 
కార్యక్రమంలో తల మున్కలైన కార్యకర్తగా మెలగిన కార్యవాది కృష్ణారావు. వేలాది 
వుందిని ఊడ్బుకుపోయిన దివిసీవు పెను ఉప్పెనకు స్పందించిన నగ్నముని 
'కొయ్యగు(ర్రం'లా కృష్ణారావు లాతురు భూ కంపాన్ని '*కిల్లారి కవితలో పొదిగాడు. 
స్పందన కవితలలో దానిస్థానం పదిలం. అసాధారణమైన భావ చిత్రాలను అలవోకగా 
అందించడంలో కవి కృషి ప్రశంసనీయం. “వైతరణి సంపుటిలో ఎన్ని భావము(ద్రలు 
బొమ్మకట్టి చి(త్రవిచిత్రాలుగా కళ్లముందు కొచ్చి నిలబడతాయి? ఆకలి ఆవేదనలో 
చిరువంకలు తిరొగే పెదిమలకు కవి “సస్యస్తన్యం' ఇచ్చాడు. రంపం పోడిమికి ఓడివిసిరేసిన 
అణు సహగస్రాలను చూపాడు. చిరిగిన గుడ్డలో సందులు చలికి ముఖద్వారాలయ్యాయి. 
సూర్యచంద్రుల నేత్రాల అంచులలో తృణీకరించిన చూపులు చూపాడు. మేధా 
ఉద్విగ్నతలో ఆకాశయానం చేయించి తారల అవధులు దాటించాడు. మానిసి 
నేత్రాంచలాలలో పరదా కప్పుకున్న తిష్టాంశువును చూడమన్నాడు! ఒక్కొక్క పట్టులో 
ఈ వచన కవితలు బలమైన భావాన్ని దట్టంచుకొని కదలబారిన పదచిత్ర జవనాశ్వాలు, 
పదాతి దళాలూ. *“రేపు'లో కృష్ణారావు సృష్టించిన అమాయకుడు కేవల అమాయకుడు 
కాడు, ఆ రూపంలో వున్న రాజకీయవేత్త: “ఈ చిత్రమైన (ప్రపంచంలో అనామకుడు 
చక్రవర్తి కావాలనుకుంటాడు. ఎవడూ చూడకుండా దర్బారు చౌకీదారు రాజుగారి 
సింహాసనం మీద కూర్చుని మీసాలు మెలేస్తాడు. ఈ మూఢుణ్ణి చీకటి తప్పు ఎవరు 
చక్రవర్తిగా గుర్తించారు? అందుకే అసలు సింహాసనాన్నే విరగదన్నండి. తరతమ భేదాల 
తెలియకుండా పోతుందం' టాడు! అప్పుడుగాని శాంతి, విశ్రాంతీ దొరకదు, అప్పుడుగాని 
క్రాంతి కిరణాలు చొరబొడవు! ఆ ముహూర్తం ఎప్పుడు? “సంచలన సముద్ర ఘోషలో 
వునం శబ్ద బిందువులైనప్పుడూ' ఆదర్శ శిఖరాల నుంచి వునిషి ఎన్నటికీ 
జారిపోనపుడూా! 


(ఆదివారం 22, ఫి(బవరి 1998) 


ఛాయాదేవి చిరకాలపు “కలం స్నేహితుడు! 


ఎనిమిడేళ్ళనాడు కాబోలు మాస్కోలోని “రాదుగి ప్రచురణాలయం వారు రాస్కిన్‌ 
అనే రచయిత పిల్లలకోసం ఉద్దేశించి రాసిన “నాన్నారి చిన్నతనం'' అనే పుస్తకం 
వెలువరించారు. జీవితంలో (ప్రతివాడూ “నా చిన్నతనంలో...” అని ఎప్పుడో ఒకప్పుడు 
ఓ కథ చెప్పడం, బాల్య స్కృతుల్ని చెప్పుకోవడం సహజం. ఇందులో ““'సాషు? అనే 
చిన్నపిల్ల తనకు జబ్బు చేసినప్పుడు నాన్నను అడిగేదట: “నాన్నా నాన్నా, నువ్వు 
చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్పు” అని! అలా అడిగిన (ప్రతిసారీ ఆ 
“నాన్న ఏదో ఒక కథ చెప్పేవాడట. అలాంటి చిన్నపిల్లల అనుభవాలే ““నాన్నారి చిన్నతనం'' 
కథా కదంబం! కాని జీవితంలోని వెలుగునీడలతో కూడిన అలాంటి నాన్నారి “పెద్దతనంః 
గురించి సు(ప్రసిద్ద రచయిత, విద్వన్మణి అబ్బూరి ఛాయాదేవి చెప్పిన గాథ 
““మృత్యుంజయి'*. మరో సుప్రసిద్ద రచయిత, ధారణశక్తికి అసాధారణ నామధేయుడు, 
సంభాషణా చాతుర్యంలో అతి సరసుడూ అయిన అబ్బూరి వరద రాజేశ్వ(ర్రావు 
సతీమణిగానేగాక్క, తెలుగు సాహితీ చరిత్రలో చెరగని ముద్రలు వేసుకున్న వ్యక్తి అబ్బూరి 
రామకృష్ణారావుగారి కోడలు ఛాయాదేవి. ఈ సాహిత్య వనంలో, ఈ సారస్వతా 
నిలయంలో (ప్రవేశించి మూడుపూవులూ ఆరుకాయలుగా వర్షిల్లని వ్యక్తులు ఉండరంటే 
అతిశయోక్తి కాదు! ఇంతకాలం “వరది అవకాశం దొరికితే చాలు “మానాన్నగారు' 
ఆంటూ పదేపదే రామకృష్ణారావు గురించి (ప్రస్తావించకుండా ఉండేవారు కారు కాని 
ఛాయాదేవి తం(డి “మృత్యుంజయు” డి గురించి ఆ తరం వారికేమోగాని ఈ తరంవారికి 
తెలియదు. ఆయని ఆంగ్ల పాండిత్యం గురించి, ఆయని వ్యక్తిత్వ వికాసాల గురించీ 
అంతకంటే తెలియదు. ఈసారి ఛాయాదేవి చేసిన పని “వరదితో పోటీపడి తన 
తం(డ్రి గురించి తెలుగువారికి ఏదో ఒకటీ చెప్పాలనుకోవడంకాదు, ఆ చెప్పేది అందంగా 
చెప్పాలని భావించడం. తండ్రి వ్యక్తిత్వ వికాసం గురించి, తాత్తిక సమాలోచనా స్పూర్తి 
గురించీ, ఏయే (ప్రభావాలు ఆయన మీద పనిచేశాయి, కుటుంబంతో, సాహిత్యంతో ఆ 
వ్యక్తి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవి, ఇత్యాది విషయాల గురించీ ఛాయాదేవి 


230 


ఛాయాదేవి చిరకాలపు “కలం స్నేహితుడు! 


“మృత్యుంజయ”? రచనలో చెప్పిన తీరు అద్భుతం. తండ్రీ- కూతుళ్ల మధ్య సాగిన 
ఉత్తర (ప్రత్యుత్తరాలలోని ఉత్తమ భావాల సంకలనమే ఛాయాదేవి రచన. లోకంలోని 
తండ్రీ కూతుళ్ళు అనేకమంది లేఖలు రాసుకోకపోరు. కాని ఈ రచన మరింత లోకోత్తరం. 
తం(్రీ- బిడ్డల మధ్య సాగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆ ఇరువురికి తప్పు లోకానికి అంత 
విలువైనవి కాకపోవచ్చు. కాని ఇందిరాగాంధీకి పండిట్‌ నెహ్రూ రాసిన లేఖావళి (ప్రపంచ 
చరిత్రగా ప్రఖ్యాతిలోకి వచ్చింది. ఆ స్థాయిలో ఛాయాదేవి రచన సరిపోలదు. అయినా, 
ఛాయాదేవికి తం(డ్రి రాసిన ఉత్తరాలు మానవ జీవిత విలువలను (ప్రస్తావిస్తూన్న తాత్తిక 
వివేచనా ముద్రలు. (ప్రపంచ సాహిత్య చరిత్రలో అరుదువే అయినా అపురూపమైన 
లేఖలు రాసిన విదుషీవుణులు లేకపోలేదు. ఛాయాదేవి రచనలో కూడా తండ 
మృత్యుంజయుని తాత్త్విక ధోరణిలో వచ్చిన క్రమ పరిణామానికి సంబంధించిన లేఖలను 
మాక(త్రమే ప్రధానంగా పొందుపరుస్తూ మధ్యలో పూసల్లో దారంలా పదునైన వ్యాఖ్యానాలు 
కొనసాగుతూ ఉండటం విశేషం. 20వ శతాబ్దం తొలి దశాబ్దంలో మెసపటోమియా 
రాయబారి సర్‌ హగ్‌బెల్‌ కూతురు జెర్‌ (ట్రూడ్‌ బెల్‌ అరేబియా పర్యటనలో ఉన్నపుడు 
బాగ్దాద్‌ నుంచి తండ్రికి రాసిన లేఖలు ఈ సందర్భంలో గుర్తుకొస్తాయి. ఇలాంటి 
లేఖావళిలో (ప్రసిద్దాలు- కాథరీన్‌ క్లైవ్‌, ఇంగ్లాండ్‌లో తొలి (స్త్రీవాద రచయితలలో 
ఒకరైన మేరీ మాంటేోగ్‌ సారా సిడాన్స్‌ ఉత్తరాలు. ఢిల్రీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ 
యూనివర్శిటీ లై(బ్రేరియన్‌గా ఏనాడో ఖ్యాతికెక్కిన ఛాయాదేవి “వరది తో కలిసి “కవిత”: 
“మోడరన్‌ తెలుగు పాయ(ట్రీ” సంకలనాలకు సంపాదకత్వం వహించింది. స్టీఫాన్‌ స్విగ్‌ 
కథలను అనుసరించి తెలుగులో “అపరిచిత లేఖ”* పేరిట కథానికలు తెచ్చింది. పిల్లలకు 
జానపద గాథలు అందించింది. నాగరికత, సంస్కారాలకు మారుపేరుగా ఎదిగిన 
ఛాయాదేవి అనుభవాలు అభ్యుదయ భావాల సంపుటం. అతివేలానికి దూరంగా, 
బాధ్యతలు తెలిసి మెలిగిన (స్త్రీవాది. జిడ్డు కృష్ణమూర్తి కేంద్రం ఆధ్వర్యంలో ఆ 
తాత్త్వికుని విశిష్ట రచనలు కొన్నింటిని తెలుగులోకి తీసుకు వసున్న రచయిత్రి. అబ్బూరి 
రచనలే గాక, “వరద స్మృతి”, “ఛాయాదేవి కథలు? సంపుటీ వెలుగులోకి వచ్చాయి. 
కథా రచయతగా ఛాయాదేవి సాంఘిక సమస్యలకు, పేద, మధ్యతరగతి జీవుల కష్టసుఖాలకు 
తన కథలలో ప్రాధాన్యం ఇచ్చిందేగాని, తన సొంత సమస్యలకు వేదిక చేసుకున్న 
వ్యక్తికాదు. సామాజిక చైతన్యాన్ని నిష్టతో పెంచే కృషిలో, మనిషి వ్యక్తిత్వాన్ని పెంచి 
పోషించే యత్నంలో (స్త్రీవాదిగా ఆమె ఒక రెబెకా వెస్ట్‌, ఒక వర్జీనియా ఉల్ఫ్‌, ఒక జేన్‌ 


231 


ఎబికె నాహిత్యకీయాలు 


ఆస్టిన్‌. ఈ సందర్భంగా శామ్యూల్‌ హిన్‌జ్‌, రెబెకా వెస్ట్‌ గురించి రాసిన మాటలు 


ఛాయాదేవి క్కూడా వర్తిస్తాయి : "She has not allowed herself to be 
merely a mirror in which to reflect life; before treating her material 


she has treated herself...' 


అలాంటి ఛాయాదేవి తన తండ్రి గురించి రాస్తూ ఆ కుటుంబం రాజమండ్రి, 
హైదరాబాద్‌, నర్వాపురంలలో గడిపిన రోజుల పూర్వ స్కుతులు కొన్ని చెప్పారు. 
లాయరు వృత్తిలో ఉన్న తండ్రి, సంప్రదాయాలను తు.చ. తప్పక పాటించే వ్యక్తి పచ్చి 
మూఢవిశ్వాసాలను మూటకట్టుకున్న దశ నుంచి క్రమంగా వాటిని విసర్దించి మానవతా 
వాదంవైపుగా, విలువల (ప్రతిష్టాపన కోసం ఎలా మళ్లుతూ వచ్చింది ఆమె చెప్పింది. ఈ 
అన్ని దశల్లోనూ కూతురిని కూడా పాలు పంచుకోవాలని ఎలా కోరిందీ తం(డ్రి లేఖల్లో 
ఉంది. ఛాయాదేవి మాటల్లోనే వృత్యుంజయుని క్రమ పరిణావుం మనకు 
అర్ధమవుతుంది. రాగద్వేషాలకు అతీతంగా చెప్పింది: “నలభై ఏళ్ల క్రితం మడిగా ఆరేసిన 
ధోవతి కట్టుకుని, ఎదురుగా రాగిపంచ పాత్రలో ఉద్దరిణి, నీళ్లు పెట్టుకునేవాడు, 
పక్కన రాగిపశ్రెంలో తిరుచూర్ణం, నామం కటిక, నుదుటి మీద నామం, జంధ్యం 
సర్దుకుంటూ జపంి”- ఇది మసక తొలగని రూపం. కాగా మసక తొలిగిన మరో 
రూపం- ఉతికి ఆరేసిన రంగు మాసిన తెల్లధోవతి, మీద అంగవ్యస్త్రం, జంధ్యం 
తీసేసిన ఛాతీ, చేతిలో కర్ర, నామంలేని నుదురు- ఇలా. కాని ఆయనలో - ఆహార్యంలో, 
నడతలో ఈ మార్పు రావడానికి దోహదం చేసిన ప్రభావాలేమిచో ఛాయాదేవి ఈ 
రచనలో తండ్రి మాటల్లోనే ఖివరిస్తూ పోయింది. ఆదిలో దివ్యజ్ఞాన సమాజంవైపు 
మొగ్గిన తండ్రీ, ఆ సమాజంలో చేరతావా లేదా అని “ఛాయిను పట్టుబట్టి బలవంతం 
చేసిన మృత్యుంజయ కొన్నాళ్ళకు ఆ సమాజాన్నే విడిచిపెట్టాడు. విశ్వవిఖ్యాత తత్త్వవేత్తగా 
ఎదిగిన జిడక కృష్ణమూర్తి (ప్రబోధాల,రచనల (ప్రభావంలోకి వెళ్తాడు. ఆదిలో 
సం(ప్రబాయవాదిగా ఉన్నప్పటికీ మృత్యుంజయ బతుకు భారాన్నంతా దేవుడి మీదికి నెట్టి 
కూర్చునే తత్వం కలవాడు కాడు. అసహనం, అహంకారం మూర్తీభవించిన వ్యక్తే 
అయినా, యోగితత్వం అలవర్చుకున్న వైరుధ్యం కూడా ఆయనలో ఉంది. 
యో గితత్వాన్ని ఆయన సన్యసించడంగా భావించడు. ఆయన ఉద్దేశంలో సన్యసించడం 
అంటే అడవుల్గొ దూరడం కాదు, మానసికంగా సన్యసించడం అని, రాగద్వేషాలకు 
దూరంగా ఉండడమని, మనస్సును (ప్రశాంతంగా ఉంచుకోవడమని! భయాన్ని 


232 


ఛాయాదేవి చిరకాలపు “కలం స్నేహితుడు" ! 


విడనాడడమే సన్యసించడమని! స్టాన్సీ గార్డెనర్‌, జిడ్డు కృష్ణమూర్తి, బెర్ట్రాండ్‌ రస్సెల్‌ 
రచనలు, రాధాకృష్ణ ఉపనిషత్తులు, (ఫ్రాయిడ్‌ మనస్తత్వ శాస్త్రం ఈయని సంప్రదాయ 
ఆలోచనా (స్రవంతిని మళ్లించాయి. జాన్నత్యంగానీ, జ్ఞానోదయంగానీ ఏ అతీంద్రియ 
శక్తుల్ని నమ్ముకుంటేనో కలిగేది కావనీ, మహాత్ముల సాన్నిధ్యంలో ఉండడంవల్లనే 
కలుగుతుందని మృత్యుంజయ నమ్మసాగాడు. అందరికంటే (ప్రధానంగా జిడ్డు కృష్ణమూర్తి 
(ప్రసిద్ద రచనలు- కామెంటరీస్‌ ఆన్‌ లివింగ్‌, ఫ్‌ అండ్‌ లాస్‌ (ఫీడం- ఛాయాదేవి 
తండ్రిని అమితంగా ప్రభావితం చేశాయి. మరణానికి ఆయన చెప్పిన భాష్యం వేరు. 

మనిషికి కావలసింది మరణంలోని నిశ్చ్ళ్చలత కాదు, (ప్రశాంతమైన అవగాహనలోని నిళ్ళలత 

అంటాడాయన. నూరేళ్ళు బతకడం, అంటే '““సెంచరీ” కొట్టడం అందరికీ సాధ్యంకాదు, 

ఏ మోకగుండం వ్చిశ్చరయ్యకో, కార్వే పండితుడికో తప్ప అంటాడు. సంప్రదాయవాదిగా 

(స్త్రీపట్ల సదభిప్రాయం కొన్నాళ్ల వరకూ లేకపోయినా, తరువాత తరువాత (స్తీ, గౌరవాన్ని 

ఇలా (ప్రతిష్టిస్తూ వచ్చాడు: “స్త్రీని ఉన్నత స్రితిలో ఉంచగలిగినప్పుడే, (ప్రపంచానికి 

ముక్తీ, మతం. (స్త్రీ శారీరక బానిసత్వపు శృంఖలాల్ని తెంచుకుని బయట 

పడగలిగినప్పుడే ఆమె నిజరూపం ఏమిటొ, (ప్రకృతిలో ఆమెకు తగిన స్థానం ఏమిటో 

(ప్రపంచానికి అవగతమవుతుంది''! 


కృష్ణమూర్తి తాత్తిక చింతన (ప్రభావం వల్లనే మృత్యుంజయ భావజాలంలో 
మానవ సమాజం పట్ల ఎన్నో మార్పులు వచ్చాయి. వరకట్న సమస్యను (ప్రస్తావిస్తూ, 
మనం ఎక్కడికిపోతున్నాం, భారత సమాజం కుళ్రిపోయింది, కట్నాలు కానుకలు సిగ్గిడిసి 
అడుగుతున్నారని ఆవేదన (ప్రకటించాడు. దేశంలోని మహిళా సంఘాలన్నీ వరకట్న 
సమస్యపై పోరాడి, ఈ దురాచారాన్ని రూపుమాపాలన్నాడు. ఇందుకోసం (స్త్రీలు 
ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, శీలాన్నీ, సాహసాన్నీ, నిస్వార్థ్హతనూ, 
త్యాగబుద్దినీ, చెక్కుచెదరని సాంఘిక సేవాభిలాషనూ పెంపొందించుకోవాలన్నాడు! 
కృష్ణమూర్తి మానవతా వాదం (క్రమంగా ఛాయాదేవి తండ్రిని మృత్యుంజయుణ్ణి చేసింది! 
ఎందుకంటే, విశ్వతాత్తికుడికి (కృష్ణమూర్తికి ప్రామాణికం డబ్బూ, దస్కం కాదు, 
మనిషీ అతని (ప్రవర్తన: తనను తాను తెలుసుకునే సత్యాన్వేషణే మానవునికి నిజమైన 
స్వేచ్చను (ప్రసాదిస్తుంది, ఆ అన్వేషణే నవ్యసమాజ నిర్మాణానికి రహదారులేర్పురుస్తుంది 
కనుక సత్యాన్ని చేరడానికి వేదాలుగానీ, మత (గ్రంధాలుగానీ, ఉపనిషత్తులుగాని, ఏ 
మతసంప్టల, గురువుల తోడ్పాటుగానీ, అవసరంలేదు- ఇదే కృష్ణమూర్తి తత్త్వం కనుకనే 


233 


ఎబికె సాహిత్యకీయాలు 


నమ్ముకోవలసింది మూక సిద్దాంతంకాదు, వ్యక్తి వికాసం అంటాడు. ప్రతి వ్యక్తికీ మనస్సనేది 
ఒకటుంది గనుక తానుగా ఆలోచించి, నిర్ణయాలు చేయాలి. మీకు మీరే గురువు, మీ 
జీవిత (గ్రంథాన్ని తెరుచుకోండి, చదువుకోండి, వెలుగురేకలు (ప్రసరించండి, స్వతం+త్రులై 
నిలబడండి, పరాధీనులు మాత్రం కాకండి. ఈ (ప్రవచనం మృత్యుంజయుని చెవికెకింది, 
కృష్ణమూర్తిలానే ఇతనూ నిరాసక్తుడై “పేరు, కుటుంబం, ఆస్తి- వీటిలో (ప్రతివాడికీ 
తాను వేరే వ్యక్తినన్న భావం కలుగుతుంది. ఈ (ప్రత్యేకత, ఈ వ్యక్తిత్వ భావం సమాజానికి 
ఎంతో హాని కలుగచేస్తాయి'ని నమ్ముతూ వచ్చాడు. కనుకనే ఛాయాదేవిని ఉద్దేశించి 
ఆయన “మానవసేవ జీవిత ముఖ్యోద్దేశం కావాలి''ని (ప్రబోధించాడు. బుద్దుడిని, 
క్రీస్తును, భగవద్గీతను పరామర్శించడంతోపాటు అనిబిసెంట్‌, రుక్మిణీ అరండేల్‌తో, 
వీరేశలింగం సంస్థలతో తాత్తిక అనుబంధాలు పెంచుకున్నాడు. అంతేగాదు, మానవజాతి 
ఎదుర్కొంటున్న క్లిష్ట. పరిస్థితులను తలపోసుకుంటూ మృత్యుంజయ “పరిణామం 
ఎలా జరుగుతుందో తెలుసుకోవలసి ఉంది. జీవితంలో దేనికి ఎలాంటి విలువలు 
ఇవ్వాలో వివేకంతో గ్రహించవలసి ఉంది. ఆ విలువలు తెలియకపోవడం వల్లనే ఇంత 
బాధ, పోరాలుం, కష్టం కలుగుతున్నాయి” అన్నాడు! ఈ మాటలు ఆయన అన్నప్పుడు 
ఆర్హర్‌ జార్టి హీత్‌ (1915) తన తల్లికి రాసుకున్న ఓ జాబులో జీవిత విలువల గురించి 


వెలిబుచ్చిన సుందరమైన భావన జ్ఞప్తికి వస్తోంది : "Life I5 a quality rather than 
a quantityand there are certain moments of real life whose Value 
seems so great that to measure them by the clock, and find them 
to have lasted so many hours or minutes, must appear trivial and 
meaningless. Their power is such that we cannot properly tell how 
long they last, for they can colour all the rest of our lives, and 


remain a source of strength and joy". 


ఛాయాదేవి దృష్టిలో'నాన్న' తిక్కమనిషి కాదు, చిక్కుమనిషి ఎంత వేదాంతం 
చెప్పినా తనదాకా వచ్చేసరికి ఆయన నిర్తిప్తత అలవరచుకొనక పోవడం ఆయనలోని పెద్ద 
లోపం అంటుంది. అయితే (క్రమంగా అన్యాయవాదం (ప్రబలుతున్న కొద్దీ మృత్యుంజయకు 
న్యాయవాద వృత్తిమీద విరక్తి కలిగింది, ధన సంపాదనపైన ముఖం మొత్తింది. తన తప్పు 
లేనప్పుడు ఎదుటివారిని విమర్శించడంలో, ఖండించడంలో ఈ తండ్రీ- కూతుళ్లిద్దరూ 
ఏమాత్రం వెనుకాడరు. తప్పుంటే కిక్కురుమనరు. ఆ సమన్వయం తనలో ఉంది 
కనుకనే మృత్యుంజయ లేఖలు మొక్కుబడి రచనలు కావు, స్పందన, ప్రతిస్పందన 


234 


ఛాయాదేవి చిరకాలపు “కలం స్నేహితుడు"! 


వాటికి ఊపిరి. ఆయని రాజకీయ వ్యాఖ్యలు కూడా పదునైనవే. కాంగ్రెస్‌ వాదుల 
సంప్రదాయాన్ని ఇలా ఆడిపోసుకోవలసి వచ్చింది: *““సత్యం, అహింస- విటిని 
మొట్టమొదటగా అందరూ విసర్దించేది, ముఖ్యంగా కాంగ్రెస్‌ కార్యకర్తలే. గాంధీగారి 
ఆదర్శాళ్ళ ఒక్కదాన్నికూడా గౌరవించి ఆచరణలో పెట్టడంలేదు వాళ్లు” అన్నారాయన. 
కనుకనే మూక సిద్దాంతం వైపుగాకుండా మానవతా వాదం వైపు మళ్చాలంటాడు. 
ఉపనిషత్తుల్లో ఆత్మగురించి, పరమాత్మ గురించీ ఎంత వివరించినా, తనకెప్తుడూ ఆ 
“ఆత్మ ఎదురుపడలేదని చమత్కరించాడు. అయితే *““కఠోపనిషత్తు”' లోని నచికేతుడిలా 
“తను”, “నేను? (లేదా 'తని-*పరి) అన్న స్పృుహనుంచి దూరమైతే మనిషి సజీవంగా, 
పూర్తి మెలకువగా, చైతన్యంలో ఉండగలుగుతాడు, అప్పుడే మరణాన్ని నిళ్చ్ళింతగా 
పొందగలుగుతాడని చెప్పాడు! ఆ నిశ్చలత మనస్సుకు అవసరం అన్నాడు. ఎందుకని? 
సోక్రటీస్‌లా జైల్లోకూడా ఆనందంగా గడపడం అన్నది నిళ్ళిలత వల్లనే సాధ్యం: నిర్లిప్తంగా, 
వివక్షలేకుండా గమనిస్తున్నప్పుడే మనస్సు నిశ్ళ్చలమవుతుంది. ఆ నిశ్చలతను ఏ పేరు 
పెట్టి పిలిచినా- సత్యం అన్నా, దేవుడన్నా, అనంతం అన్నా, (బ్రహ్మానందం అన్నాసరే, ఆ 
ప్రతి ఉన్నతం, అత్యున్నతం అంటాడు మృత్యుంజయ. మనశ్శాంతి యాత్రల వర్ణ, 
పూజలవల్త్హ, జపతపాల వల్ల రాదు, ఆత్మజ్ఞానం అవసరం అన్నాడు. ఇంకా స్పష్టంగా 
చెప్పాలంటే ““ఆజ్ఞానం ఉన్నంతవరకూ శాంతి దొరకదాని స్పష్టం చేశాడు! ఇది 
విద్యావ్యాప్తి వల్లగాని సాధ్యపడదు మరి! కనుకనే అజ్ఞానం తొలగితే గాని నిజమైన 
ప్రేమతత్వం కూడా తెలిసిరాదు. (పీమకూడా దైవంలాగే అవ్యక్తమైనది. స్వార్థం లేనప్పుడే 
(పీమ ఉదయిస్తుంది. ప్రేమ అనేదాన్ని ఈ లోకంలో దేనితోనైనా పోల్చుకోగలగాలంటే- 
అది ఒక్క “సూర్యకాంతి తోనే, సూర్యకాంతిలా పవి(త్రంగా నిష్కల్మషంగా, నిష్పక్షపాతంగా 
ఉన్నప్పుడే అది (ప్రేమ అనిపించుకుంటుంది. మనం (పేమ అనుకునేది కల్మషమైనది, 
వ్యాపారబద్రమైనదని మృత్యుంజయుడి తీర్మానం! నాగరికత, సంస్కారం ఉన్న వ్యక్తీ 
దేనికీ భయపడనసరం లేదన్నది ఆయని భరోసా. నిజంగా ప్రతిరోజూ * ఒక నవ్యదినం” 
కాగలిగితే నిస్సృహకూ, నిరాశకూ తావే వుండదు. నిత్య నవజీవనంలో నిస్పృహ అనేది 
వుండదు, వుండకూడదు. అది మన చేతిలో పని. ఇదీ, ఛాయాదేవి *“మృత్యుంజయ'' 
సారాంశం! 


(ఆదివారం 1, మార్చి 1998) 


235 


ఆరాట పోరాటాల మధ్య లక్ష్మీదేవి ఆదర్శ శిఖరాలు! 


ఆధునిక తెలుగు కథను సుసంపన్నం చేసిన ఉద్దండులలో ఒకరైన చలం కళా సృష్టికీ, 
(ప్రకృతి సృష్టికీ మధ్య అవినాభావ సంబంధాన్ని చక్కగా నిర్వచించాడు. రెంటికీ స్వేచ్చ ముఖ్యం, 
కనుకనే ఉద్రేశంతో రాయడం కళని ఇరుకులో పెడుతుందని తీర్మానించాడు! ఆ ఇరుకు సందుల 
నుంచి కథా సృష్టిని] బ్వచ్చా మార్గం వైపు తిప్పి కొత్త త్త అర్దాలు చెప్పుడానిక్తి ప్రయత్నిస్తున్న రోదసీ 
యుగపు కథకులలో ఒకరు వాడ్రేవు వీరలక్ష్మీదేవి. ఏ సిద్దాంతమూ జీవితాన్నీ, జీవితానుభవాన్నీ 
పరిపూర్ణంగా చి(త్రించలేదు. అలా అని ఆదర్శాలూ, మానవ వికాసానికి దోహదపడే 
సిద్దాంతాలూ అసలు పనికి రావనీ కాదు, లక్ష్మీదేవి ఒక సరికొత్త ప్రేమ సామ్రాజ్యానికి తన 
కథా సంపుటి “ఉత్సవ సౌరభవం? లో పురుడు పోయడానికి ప్రయత్నించారు. మానవ జీవితాన్ని 
'ప్రేమానుభవాల పుట్టగా మలచుకుంటే సమస్యలకు పరిష్కారం, సమభావనకు పురస్కారం 
సాధ్యవాని భావిస్తారావె. “స్వేచ్చకు కొందరి దృష్టిలో అరం - రసాస్వాదనకు, 
సౌందర్యారాధనకు (ఈస్తటిక్స్‌) దూరంగా ఉండడం, ఆభరణాలను, అలంకరణలను 
ఈసడించుక్‌ వడం, మొండి చేతులకు, మొండి చెవులకు స్వాగతం చెప్పడం! “స్వేచ్చను 
కోరేవారెవరూ, హద్దులెరిగిన బాధ్యతాయుత పౌరులెవ్వరూ సౌందర్యానికి దూరంగా 
ఉండనక్కరలేదు. మానవ జీవితంలో అదొక భాగం, జీవితంపై దానిదొక (ప్రభావం. అయితే 
సౌందర్యం చాటున బక్క బతుకులను, శ్రామిక జీవుల సమస్యలను మరిచి అంతా సవ్యంగానే 
ఉన్నదని సంతృప్తి వెల్లడించే: కుహనా వాదులను ఎవరూ సమర్రించరు, సమద్దించరాదు. ప్రేమైక 
జీవనానికి 2600 సంవత్సరాలనాడే (గ్రీకు కవయిత్రి సాఫో (500౧౦) స్నేహితురాలు ఎధీస్‌ 
సజల నేత్రాలతో సెలవు తీసుకున్న ఘడియలలో సాఫో ఆదర్శించిన లక్ష్యం, సందేశం (పేమ. 
(ప్రపంచాన్ని (పేవుతో జంయుంచవాుంది, (పేవుతో పోగొట్టుకోవుంది, వంనస్సులనం 
కొల్హగొట్టుకోమంది, ఆ పనిచేతకాకపోతే పరస్పరం ఇద్దరి జీవితాలను బంధించిన అపురూప 
ఘడియలను జ్ఞాపకాలను నీవు కోరిందే తడవుగా కుప్పపోసి చెబుతా, నీమెడలో మల్తెల దండలు 


వేస్తా అన్నది 'సాఫో'. ఆమె మాటల్లో చెప్పాలంటే “60, be happy, good-by/ 
Remember me - for you know how | loved you.../ All the garlands woven 
/ Around your delicate neck / Fashioned from a hundred flowers!" ఇలాంటి 


236 


ఆరాట పోరాటాల మధ్య లక్ష్మీదేవి ఆదర్భ శిఖరాలు! 


స్వచ్చమైన (పేమ సందేశం ద్వారానే లక్ష్మీదేవి సమస్యల చౌరస్తాకు చేరి దారితెన్నూ కానకుండా 
ఏదో సాధించాలన్న ఆరాటంతో, ఆందోళన చెంది తెచ్చిపెట్టుకున్న ఉ(ద్రిక్తతలకు లోనై 
సుఖశాంతులకు దూరమవుతున్న నేటి మానవులకు ఒక సంజీవిని కనిపెట్టింది. అది - 
సమస్యల నుంచి దూరంగా పారిపొమ్మన్న సందేశం కాదు, జీవితానికి, పరిపూర్ణతకు మానవుణ్ణి 
సన్నిహితం చేసే సమన్వయ దృష్టికి మరలవలసిన అవసరాన్ని గుర్తింపచేస్తుంది. మనిషి చీకు 
చింతల నుంచి బయటపడాలి, ఎన్ని సమస్యలున్నా, జీవరసాన్ని కోల్పోయే ఉ(ద్రిక్తతకు 
దూరంగా ఉండాలి. చైతన్యాన్ని కోల్పోకుండానే మనసును అదుపు చేసుకోవాలి. చేవను 
చంపుకోకుండానే తోవను (ప్రశాంతంగా వెతుక్కోవాలి. ఇదీ లక్ష్మీదేవి కథలలో ఒక పార్చాానికి 
చెందిన సారం. (ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును/ ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును అన్నాడు 
గురజాడ. (పీమచంద్‌ *“గబన్‌ నవల విలువ ఇచ్చింది అందానికీ, ఆభరణాలకు కాదు, మనిషే 
బంగారం కాబట్టి ఆ మనిషికీ, అతనిలో ఎదిగిన రావలసిన అమూల్యమైన సంస్కృతీ 
విలువలకూ. మనిషికీ మనిషికీ మధ్య సంబంధమే (స్త్రీ - పురుషుల మధ్య సంబంధాలనీ, 
అంతేగాని పురుష న్యాయం, (స్త్రీన్యాయం అని విభజించడానికి వీలులేదని, జీవశాస్త్రం 
ఇందుకు విరుద్రమని, ఇంతకు విన్తామరో వింత ఆలోచనలు పోవడానికి వీలులేదనీ చెప్పినవాడు 
కారల్‌ మార్క్స్‌! మనుషుల మధ్య సహజ సంబంధాలే. (స్త్రీ, - పురుషుల మధ్య సంబంధాల్ని 
కూడా శాసించాలన్నాడు. అందుకే బహుశా కవీ, కథా రచయిత అయిన లక్ష్మీదేవి కూడా ఈ 
జీవితాన్ని తల్లిగానూ, గురువుగానూ భావించి ఈ జీవితం ఉందే దాన్ని లాక్కురావడం 
వరుఖ్యం కాబట్టి, అందంలో కొన్ని వరాలూ, కొన్ని శాపాలూ అనంభవించి 
తీర్చాల్సిందేనంటుంది! “ఉత్సవ సౌరభం” లోని పదహారు కథలూ ఆణిముత్యాలే అయినా 
ఇతివృత్త వైవిధ్యం మధ్య కొన్ని వైరుధ్యాలూ కొన్ని లేకపోలేదు. ఈ కథాసంపుటిలో తారసిల్లే 
శివరాం, మూర్తి, చెల్లి, "నేను, విజయసారథి, రామ్మూర్తి, లక్ష్మి వీర్రాజు, అమృత, సీతమ్మ, 
సూపర్‌వైజరు, హేమ, వసుంధర, వసుంధరరావ్‌, ప్రభావతి, జయ, రావ్‌, బామ్మ, అరుణ, 
సుందరి, రమణ, గిరిజ, సంధ్య, రాధ, రాజు - ఇలా (ప్రతి ఒక్కరూ రకరకాల సమస్యలను 
ఎదుర్కొన్నవారే, పరిష్కారాలు చూసుకున్నవారే, రాజీలు పడినవారే, ఆరాభాలున్నలారే, 
పోరాటాలు చేసినవారే. ఆరాటం పోరాటం కాదనుకున్నవారూ, భార్యలపట్లు దురుసుగా 
(ప్రవర్తించే భర్తలూ, భర్తల సౌమ్యతను అడ్దం చేసుకోలేని భార్యలూ, (స్త్రీలపై దాష్టికం 
చెలాయించే మగవాళ్ళూ ఇందులో ఎదురవుతారు ఆలోచించుకుని నిర్ణయించుకునే (ప్రశాంతి 
లేక కొందరికీ, వంటింటి కుందేళ్ళుగా మారి రొటీన్‌ నుంచి బయటపడలేని విద్యా ధికులైన 


237 


ఎబికె సాహిత్యకీయాలు 


మహిళామూర్తులు కొందరికీ మనస్సు మొద్దుబారిపోతుంది; మరి కొందరికి ఆనందించే 
శక్తి పోతుంది; ఇంకొందరికి తమకు తాము రక్షించుకునే స్పందన కూడా పోతుంది. అతి 
ఆలోచనల వల్ల, “ఆరాటం వల్ల మరి కొందరికి ఫిట్సూ, హిస్త్రీరియాలు! ఇంతకూ టెన్షన్‌ 
నుంచి దూరంగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయా? సమస్యల నుంచి తప్పించుకోవడం 
ద్వారా టెన్షన్‌ తగ్గుతుందా? పలాయన మం [త్రం జీవన యాత్రను ఫలవంతం చేస్తుందా? ఈ 
లెక్కన ముక్కు మూసుకుని గంగలో అయినా దూకాలి లేదా కందమూల ఫలాలతో 
సరిపెట్టుకొని ఏ నైమిశారణ్యంలోనో మునులుగానైనా అవతరించాలి! సంప్రదాయం మీద 
ఎక్కువ మక్కువ ఉన్న లక్ష్మీదేవి ఈ చిలిపి సూత్రాన్ని ప్రబోధించకుండానే జీవితాన్ని 
జీవితంగా తీసుకోమనీ, (ప్రశాంత చిత్తంతో ఆలోచించమనీ, జీవితం ఆలోచన, స్పందన 
సమపాళ్ళతో ముందుకు సాగాలనీ కోరుకుంటుంది. ఫెమినిజాన్ని లక్ష్మీదేవి నిరసించదు గాని, 
ఇతివృత్తానికి ఇచ్చే (ట్రీట్‌మెంట్‌లో ఫెమినిస్టులతో ఏకీభవించదు. ఆరాట పోరాటాల మధ్య 
ఆమె తన ఆదర్శ శిఖరాలు నిలబెట్టుకోడానికి ఈ కథలలో (ప్రయత్నించింది. ఆమె 
కళారంగంలోనైనా, జీవన కళారంగంలోనైనా ఉన్మత్తతను సహించలేదు; అలా అని స్తబ్రతనూ 
(ప్రేమించ లేదు. సంప్రదాయధిక్కారాన్ని అభిలషిస్తున్నట్టు కనిపిస్తున్నదే గాని ధిక్కరించే 
పేరుతో కొసకంటా (ప్రయాణించనూ లేదు. అయితే జీవితానికి అందం కాదు, చురుకుదనం 
(ప్రధానం అంటుంది. మనిషికి చురుకుదనమే ఆభరణమూ, ఆకర్షణా అంటుంది. 
“ప్రయాణంలోని “విద్య” పాత్ర ఒక అభినవ సృష్టి. తానొక వునిపిగా ఉండడానికే 
ఇష్టపడుతుందిగాని, (స్త్రీగా ఉండడానికి ససేమీరా అంటుంది. అందరిచేత తానూ 
గుర్తించబడాలన్న' విద్య” కోరిక వ్యక్తిత్వ వికాసానికి (ప్రతీక. అందుకే విద్య “నాలోని (స్త్రీత్వం 
నాకూ, నాలోని సున్నితాన్ని గౌరవించి, ఆరాధించే కొద్ది మందికే పరిమితం” అని ఢంకా 
బజాయించగలుగుతుంది! అయితే కుటుంబ వ్యవప్టను కొందరు (స్త్రీవాదులు (ఫెమినిస్టులు) 
ఎందుకు వద్దంటున్నారో ఆలోచించమని చెబుతూ సమత లేని కుటుంబం కుటుంబమే 
కాదని, సమత వ్యవస్థకు ముఖ్యమనీ లక్ష్మీదేవి భావన. మారాలనుకున్నా మారలేక మనిషి 
పోరాటం, ఎదగాలన్న ఆశయం కాస్తా అలాగే ఉండడిపోయి ఫల (శ్రుతి కోసం ఆరాటం. స్వేచ్చ 
కోసం పరితపించే వాళ్ళు ఈ రెండు (ధ్రువాల మధ్య సమన్వయం సాధిస్తే లక్ష్మీదేవికి తృప్తి! 
ఈ తపనలో భాగంగానే ఆమె “సమభావం” కథలో బామ్మ పాత్రలోని ఉత్తమ గుణాలన్నీ 
కుటుంబ సభ్యులు పంచుకోవాలని భావిస్తుంది: ఒకరు బామ్మలో స్‌ (ప్రేమించే స్వభావాన్ని, 
మరొకరు ఆమె ఓర్వునీ, ఇంకొకరు ఆమెలోని నిజాయితీని, మరొకరు (క్రమశిక్షణను, ఆమె 


2358 


ఆరాట పోరాటాల మధ్య లక్ష్మీదేవి ఆదర్శ 4ఖరాలు! 


సేవా భావాన్ని, వేరొకరు ఆమెలోని సౌమ్యతను, మంచితనాన్ని పుణికి పుచ్చుకుంటారు. ఈ 
సమభావ సందర్శనం నిజానికి ఆరాటం లేకుండా, అనుక్షణం పోరాటం లేకుండా సంఘానికి 
అబ్బదు. దోపిడీ ఆర్థిక వ్యవస్తను మార్చుకోనిదే వ్యక్తి నిష్టమైన ఏ ఆదర్శమూ సమాజపరం 
కాజాలదు. 


మన బాధలకు కారణాలను మరొకళ్ళ మీదికి నెడుతున్నామని, మన దుఃఖానికి 
వురొకళ్ళుని నిందిస్తున్నాయంని, అసలే చిక్కుముళ్ళతో ఉన్న జీవనయానం ఈ 
నిందారోపణలతో వురింత చిక్కుపడుతోందన్న పేరుతో వరానవుడి ఆరాటాన్ని 
కాదనకూడదు. అంతేగాదు, మన బాధల్ని పోల్చుకునే ప్రయత్నంలో సాంఘిక, ఆర్థిక 
కారణాలను వెతకిద్దన్న బోధ కార్యకారణ సంబంధాన్ని కనుగొనే అనే షా శక్తిని చంపివేస్తుంది. 
వర్గ సమస్యని, జండర్‌ సమస్యనీ తడమొద్రన్న కొందరి ఆలోచన పలాయన వాదానికి పరాకాష్ట, 
ఇప్పుడు నడుస్తున్న చరిత్రను గుడ్డిగా కాదనడమే అవుతుంది. “మార్క్‌ను చదవడానికి 
వ్యర్ధ ప్రయత్నం చేశానంటున్న లక్ష్మీదేవికి ఈ కార్యకారణ సంబంధాన్ని అర్దం చేసుకో లేకనే, 
మానవ జీవితాలే లక్ష్యంగా, ఉత్పత్తి శక్తుల చేతన పైన, అచేతనపైన ఆధారపడి సాధించే 
పురోగతినిగాని, పురః పతనాన్ని గాన్ని అవగహన చేసుకోలేకనే మార్క్స్‌ గ్రంథమేదీ “నా బుర్రకి 
ఎక్కడం లేది ని బాధపడవలసి రావడం! అయితే ఎవరికి వారు పరి శీలించుకోవలసింది తాను 
పుట్టి పెరిగిన పరిసరాలు. ఒకవైపున లక్ష్మీదేవి తనకు మార్క్స్‌ చైతన్యం ఇచ్చాడంటుంది, 
మరోవైపున దోపిడీ తాలూకు జ్ఞాపకాలు మనిషిని, మనసుని అచేతనం చేయడానికి మార్క్స్‌ 
కారణం అంటుంది! మనిషి వ్యక్తిత్వ వికాసాన్ని గౌరవించినవాడు కాబట్టే మార్క్స్‌ తన 
సిద్దాంతాలకు సరిపడని పూర్వరంగంలో, తమ కాలంనాటి వాతావరణంలో షక్ట్‌పియర్‌, 
బాల్జాక్‌ రచనలెన్నింటినో మెచ్చుకున్నాడు. ఒక వాస్తవాన్ని చెప్పడానికి మార్కిస్టు 
కానక్కరలేదుగాని, నెహ్రూ చెప్పిట్టుగా చరిత్ర విశిష్ట అధ్యయనానికి సువర్ణ సులోచనాలను 
మార్క్సిజం అందించగలుగుతుందంటే అతిశయోక్తి కాదేమో! అవమానం ఆలోచనలు 
రేకెత్తిస్తుంది. బీదరికానికి అశు(భతకు సంబంధం ఎంతవరకు అన్న లక్ష్మీదేవి అమాయకపు 
ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది! ఆర్దిక అసమానతల్లో ఉండే చికాకులే అశు భ్రతక్కూడా 
పునాది. అస్పుశ్యత, అశు(భతల నుండి పుట్టుకొచ్చిన ఈ కారణాల నీడల్టోనే ఇంతకాలం ఈ 
ఉత్పత్తి శక్తుల (ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చాం! కడుపు మండిన వారి అశు(భతకూ, కడుపు 
నిండిన వారి అశుభతకూ తేడా ఉంది ఒకరిది సాంఘిక దురన్యాయాలవల్ల, వెలివేతవలి, 
విద్యాగంధానికి దూరమ్రైనందున వచ్చిన ఫలితం కాగా, వేరొకరిది అన్ని ఉన్నా “వొళ్ళు బలిసి 


239 


ఎబికె సాహిత్యకీయాలు 


పాడే పెళ్ళి పదంలాగా కేవలం నౌకర్షపై ఆధారపడి ఇవతల కంచం అవతల పెట్టడానికి 
చేతులాడనందువల్ల పుట్టుకొచ్చిన జబ్బు! “ఉత్సవ సౌరభం”, “24 కారెట్‌ కథలు ఈసంపుటికి 
హైలెట్సుగా భావించాలి. డబ్బు జీవితానందాన్ని కొని ఇవ్వదన్న నీతిని ఇవి (ప్రబోధిస్తాయి; 
అంతేగాదు, (శ్రమ శక్తిని దోచుకోవడంకంటే, (శ్రమించగలో శక్తినే దోచుకోవడం, పోగొట్టడమూ 
దుర్మార్గమనీ, నిసర్గమైన [శ్రమ జీవన సౌందర్యం నిండిన కష్టజీవుల రక్తంలోకి ఏ విలువలూ 
లేని విలాసవంతమైన కాలుష్యాన్ని ఎక్కించడం దయనీయమనీ చాటిచెప్పింది లక్ష్మీదేవి. 
ఈమెకు సహజమైన (ప్రకృతి సౌందర్యం పట్లు ఎంతో ఆరాధనా భావం. నిత్యవుల్లెలు, 
ఈతపళ్ళు, మాటలు నేర్చిన మైనగోరు పిల్టులూ తలంపునకు రావలసిందే. లత పాటలూ, 
శాంతారామ్‌ సినీ దృశ్యాలూ మనోల్లాసం చేయవలసిందే; శరత్కాలపు అందాలు, మందకొడి 
హీమంతాలు, గోగులు, బూరుగులు, మోదుగులు, పసుపు రంగు బంగారు పూతలలో 
వెలగొందే వరి పొలాలు, అరటి గెలలూ, చెరకు గడలూ, రావిచెట్టు, రాచజఉసిరి చెట్టూ, 
కోవెలలు, రామకోవెలలూ ఇందులో మనకు కనువిందు చేస్తాయి. ఆలయంలో ధ్వజస్తం భపు 
చిరుమువ్వల సవ్వడులు వినిపిస్తాయి; చేలగట్టపై తాడిచెట్టు, వేసవి వెన్నెల రాత్రుళ్ళు, పాగడ 
పూల పరిమళాలు, పనస పువ్వుల గాలి మన మనస్సులను జాషువా సిద్దపరచిన ఆ “రస 
విమానాలి లో (ప్రయాణింపచేస్తాయి! తాత్త్విక చింతనలో లక్ష్మీదేవి కొన్ని ఆదర్శాలు 
(ప్రబోధించింది. *చింత* వునిషిని ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది కాని, చింతను 
మనసులోంచి తరిమెయ్యాలనీ, మన ఆలోచనలు మధ్యాహ్న సూర్యుడిలా తేజోవంతంగా 
ఉండాలనీ, అపుడు నీడ పడదనీ భరోసా చెబుతుంది;కొందరు “కాలేజీ జీవితం తిరిగొస్తే 
ఎంత బావుండునను” కుంటారు. కాని లక్ష్మీదేవికి ఆదూరాశలేదు. జ్ఞాపకాల స్పృహ చాలు. 

ఆస్పుహ తనను తిరిగి పువ్వులా మృదువుగా ఉంచుతుంది. ఈ యవ్వనం మొగలి ముళ్లలో 
గుచ్చినా ఆ మెత్తనయిన సువాసనే ఆమెకు ఇష్టం! చివరికి ఎండిన పొగడ పూల పరిమళంలాగా, 

జీవితంపై అత్యాశలు పెట్టుకోకుండా వృద్ధాప్యాన్ని కూడా ఆహ్వానించగల శక్తిని ప్రతివారూ ఆ 
బాల్యం నుంచే చేదుకోవాలని ఆమె ఆశాభావం! మానవుడు పరాయీకరణవల్ర (తన తనాన్ని 
కోల్పోవడంవల్ల) తోటి మానవుడికే పరాయివాడు కాకూడదని, ఇందుకు మనస్సును 
పనిగట్టుకుని అన్ని బాధలు మరిచి నవం నవంగా ఉంచుకోవడం అవశ్యమని ఆమె సందేశం. 

వాడిన పూలు వికసించాలని కోరడం, వికసించినపుడు చూడడం ఒక అనుభూతి కాగా వాడని 
పూలని కూడా ఊహించడం లక్ష్మీదేవి (ప్రత్యేకత! నిజానికి లక్ష్మీదేవికి ఈ లోకంలోని 
సుఖదుఃఖాలను దగ్గరికి తీసుకునే హృదయం ఉన్నవాళ్లను చూసి ఆనందిస్తుంది. అలాంటి 


240 


ఆరాట పోరాటాల మధ్య లక్ష్మీదేవి ఆదర్శ శిఖరాలు! 


హృదయాన్ని ఆవిష్కరించగల శక్తి ఒక్క సాహిత్యానికే ఉందని ఆమె తీర్మానం. అందుకేగోర్నలీ 
అనే ఐర్జాండ్‌ కవయిత్రీ అని ఉంటుంది: "Sorrow to one whose pride is gold/ 
Sorrow to one who's selfish/ | paid poets for their words/ before god took 
my riches.../ If my words do her Justice / how much better the poets'! 
లక్ష్మీదేవి తాత్విక (ప్రశ్నకు సమాధానం వెదకాలి: *“(ప్రపంచంలోని అందరి ఆనందాలను నావి 
చేసుకోగలిగితే నాలోని దుఃఖవేం లేదు.కాని అంత సులభవూ అది?”” కనిపించే 
ఆనందాలతోపాటు కుమిలిపోయే జీవులలో కనిపించని ఆవేదనను, ఆ(శ్రువులను కూడా 
తనవిగా చేసుకోగలిగితే ఆమె కూడా ఒక వెరోనికా (ఫ్రాంకో (16వ శతాబ్ది ఇటాలియన్‌ 
కవయిత్రి) కాగల అవకాశం లేకపోలేదు: "NO More words! To the field, to arms!/ | 
intend to rid myself of pain/ even if | end up dying for it"! 


(ఆదివారం 30, జూన్‌ 1997) 


241 


సమైక్యతా రాగానికి *నివశంకరి” తానం, పల్లవి! 


కలా సాహిత్యాలు సంస్కృతీ వారధిని నిర్మించగలవా? భిన్నజాతులు, విభిన్న భాషలు, 
భిన్న సంస్కృతులూ తాండవిస్తున్న చోట జాతీయ సమైక్యత సాధ్యమా? దేశ సమగ్రత 
సుసాధ్యమా? రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల సమగ్ర అధ్యయనం మాత్రమే ఈ 
(ప్రశ్నలకు తగిన సమాధానం ఇవ్వగలుగుతుంది. కేవలం కళా సంస్కృతుల వ్యాప్తివల్లనే, భిన్న 
(ప్రాంతాల మధ్య ఈ సంసర్గత వల్లనే, ఈ ఆదాన (ప్రదానాల వల్లనే పరిపూర్ణమైన జాతీయ 
సమైక్యత సాధ్యపడుతుందని బల్లగుద్ది చెప్పలేకపోవచ్చు. కాని రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల 
వరానసికంగా ఏర్పడిన అడ్డుగోడలను తొలగించి (ప్రజల వుధ్య సాన్నిహిత్యాన్ని 
పెంపొందించడంలో సాహిత్య కళారంగాల (ప్రభావాన్ని మాత్రం తక్కువ అంచనా వేయలేము. 
ఈ దృష్టితో సాహసించి ముందడుగు వేసి, భారతదేశాన్ని నాలుగంచులూ తీరిన సమైక్యతా 
నిలయంగా దిద్ది తీర్చడానికి (ప్రసిద్ద తమిళ రచయిత్రి, కథా, నవలా రచయిత అయిన శివశంకరి 
ఒక విశిష్టమైన సాహితీ యజ్ఞం నిర్వహిస్తోంది. ఈ పనిని ఆమె కడచిన అయిదేళ్లుగా చేస్తోంది. 
దేశంలోనే ఒక (ప్రాంతం (ప్రజలకు మరో (ప్రాంతం సం(ప్రదాయాలు, కళా, సాహిత్యాలు, 
సంస్కృతీ విలువలు అంతగా తెలియని ఈరోజుల్టోదేశంలోని వివిధ ప్రాంతాల మధ్య, ప్రజల 
మధ్య పూసల్లో దారంగా ఆయా (ప్రాంతాల సాహితీ విలువలను సంస్కృతీ సంపదనూ 
పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ట్టు చేయడం ద్వారా జాతీయ సమగ్రతను కాపాడుకోవచ్చునన్న 
అభిలాషతో శివశంకరి ఈ యజ్ఞం తలపెట్టింది. “సంచార శాలియౌ సాల భంబిక వోలె 
అన్నట్టు శివశంకరి కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ 
ఖారతాలలో పర్యటనలు జరిపి ఆశేతు సీతాచలం గుబాళించే సాహిత్య వాసనలను 
మూటకట్టుకుని నాలుగు సంపుటాలలో సాహితీ ప్రియంభావుకులకు, (ప్రజలకు అందించాలని 
సంకల్పించింది రాజ్యాంగం గుర్తించిన 18 భాషలలోని సౌకుమార్య సౌందర్యాలను రచయితల 
సాహిత్య వ్యాసంగాలు ఆధారంగా, విభిన్న సాహిత్య ప్రక్రియలు ఆకరంగా ఆమె ఈ బృహత్‌ 
(ప్రయత్నానికి దిగారు (ప్రభుత్వాలు, అకాడమీలు చేయవలసిన పనిని ఒక్క చేతి మీదుగా 
శివశంకరి తలపెట్టుడం సాహసమేగాక, శివశంకరి పట్టుదలకు నిదర్శనం. ఈ ప్రయత్నంలో 


242 


సమైక్యతా రాగానికి * శివశళంకరి తానం, పల్లవి! 


భాగంగా వెలువడిన తొలి సాహితీ కుసుమం దక్షిణ భారత సూల సాహిత్య దర్పణం. ఈ 
యజ్ఞ వేదికకు ఆమె పెట్టుకున్న పేరు: సాహిత్యం ద్వారా భారత సమైక్యతా సాధన (“గగ 
India Through Literature") ఈ దేశ రాజ్యాంగం గుర్తించిన 18 భాషలతోనే 
సరిపెట్టుకోలేదు. వాటికి తోడునీడగా 350కి పైబడిన ప్రత్యేక భాషా మాండలికాలు 
(01216019) న్నాయి. అయినా భారతదేశం మొక్కట్టు చెదరలేదు. ఎందుకని ? ఎంతగా ఓ, 
ఉద్రేక ఘడియలలో పరస్పరం తిట్టుకున్నా తిమ్ముకున్నా, మరెంతగా కొట్టాడుకున్నా 
అం రంగంలో మాత్రం అందరం భారతీయులమేనన్న ధీమా అంతిమంగా మన మనసుల్ని 
శాసించడమే ఇందుకు కారణం. విదేశీ దండయాత్రల వల్ల కాని పని ప్రజల ఆత్మీయతా 
బంధాల వల్ల నెరవేరుతుంది. దక్షిణ భారత సాహిత్య సంపుటానికి ముందు మాట రాసిన 
కుష్వంత్‌సింగ్‌ అన్నట్టు కడిచిన యాభై ఏళ్ళ అనుభవంలో - దేశం విచ్చిన్నమయ్యే ప్రమాదం 
ఉందన్న భీతి, వేదన, ఆవేదన మనల్ని వెన్నాడుతున్నాయి. రాజకీయాల వల్ల కలిగిన ఈ 
ఆవేదనను తొలగించడానికి దేశ సమైక్యతను కాపాడడానికి జాతీయ సమైక్యతా మండలి కృషి 
చేసినట్టు, ప్రధాన మంత్రులు, ముఖ్యమం(త్రులూ కృషి చేసినట్టు పైకి కనపడుతుంది. కాని 
వారందరి కృషికన్నా సంస్కృతీ సాహిత్యాల ద్వారా ప్రజల మధ్య ఐక్యతను మరింతగా కదతొక్కి 
(ప్రజా జీవితంలో పునర్నవం కలిగించడానికి శివళంకరి లాంటి వారు చేస్తున్న (ప్రయత్నాలు 
సర్వదా (ప్రశంసనీయం. విభిన్న రకాల భావధారకు అవకాశం కల్పించిన ఈ సంపుటంలో 
(ప్రజలు నేడెదుర్కొంటున్న సమస్యలపట్ల రచయితల, కవుల దృకృథాలు వెల్లడయ్యాయి. 
దారిద్ర్యం, అమాయకత్వం, కుల, వర్గ వైషమ్యాలు, లింగవివక్ష ఆధునికత విసురుతున్న 
సవాళ్ళు, తలెత్తజూస్తున్న, మతమౌధ్యం, అంధవిశ్వాసాలు, అసహిష్టుత, పతనమవుతున్న 
విలువలూ - వీటన్నిటిపైన రచయితల రచనల, అభిప్రాయాల ముద్రలు ఇందులో ఉన్నాయి. 
“నిట్‌ ఇండియా” పరంపరంలోని ఈ తొలి సంపుటంలో కేరళ, కర్ణాటక, ఆం(ధ్ర ప్రదేశ్‌, 
తమిళనాడులకు చెందినస్తూలమైన భౌగోళిక, సాహితీ విలువల (ప్రస్తావనతోపాటు ఆయా 
రాష్ట్రాలలోని కొందరు (ప్రసిద్దులతో శివశంకరి జరిపిన (ప్రత్యేక ఇంటర్వ్యూలూ ఉన్నాయి. 
27 ఇంటర్‌వ్యూలతోపాటు పాతిక మంది సాహితీవేత్తల (ప్రసిద్ద రచనల నుంచి ప్రాంతీయ 
సాహితికి (ప్రాతినిధ్యంగా పొందుపరిచిన విశిష్ట శకలాలు ఉన్నాయి. (ప్రజా బాహుళ్యం 
మనస్సులను సమైక్యతా భావం నుంచి దూరం కాకుండా వారి ఆలోచనను చిత్రికపట్టి నవ్య 
మార్గానికి, సమైక్యతా బృందగానానికీ మళ్ళించాలన్నది శివశంకరి తపన. “మనిషిలో ఉత్సాహం 
అన్నది ఎప్పుడు పుట్టుకొస్తుంది. (ప్రకృతి నుంచా? వ్యక్తి ఆత్మనుంచా?? అని (ప్రశ్నించిన వ్యక్తికి 


243 


ఎబికె సాహిత్యకీయాలు 


సుప్రసిద్ద అమెరికన్‌ కవి ఎ ఆర్‌. అమోన్స్‌ ఇలా సమాధానమిచ్చాడు: తపనగాని, ఉత్సాహంగాని, 
వేదన నుంచి ఆవేదన నుంచి పెల్టుబికి వస్తుందన్నాడు (“1౧90121100 comes from 
anxiety") అలాంటి తపనే శివశంకరిని ఇలాంటి పెను కార్యానికి నెట్ట ఉంటుంది! సామాజిక 
స్పహృగానీ, జీవితానుభవాలనుగానీ, చైతన్యంగానీ కొరవడిన చోట రచయిత మనస్సు నిర్మలంగా 
ఉండలేదు, నిశ్చలంగానూ ఉండలేదు. ఆ స్పృహ శివశంకరికి ఇంతకు ముందే ఉంది కాబట్టి 
- రెండు రకాల (ప్రవూణాలతో, ద్వంద్వ నీతితో తీసుకుంటున్న 'సవూజంపై 
తిరగబడగలిగింది. కాలం చెల్లిన విలువలను కాటికి పంపించడానికి నడుం కట్టింది వయస్సు 
నడిపొద్దుకు చేరకముందే భర్త చనిపోయినా మనస్సును నిభాయించుకుని స్వతం త్రమ్రైన దారి 
తొక్కిన మహిళ శివశంకరి. కట్టూబొట్టూ ఎవరికీ మొగుడితో రావు, మొగుడితో పోవు, 
“నోకెవరి దయాదాక్షిణ్యాలు అక్కర్రేద' ని దండోరా వేసి సభ్యసమాజంలో దిలాసాగా తలెత్తుకుని 
నిలబడిన మహిళామూర్తి ఆమె. కంచి పరమాచార్యతో కలిసి పాల్గొన్న ఒక సభలో పాడుపడిన 
ఛాందస సంప్రదాయాలు కొన్నింటిని (పశ్నించానుద్దులు చెప్పివచ్చిన సుమతీ శివశంకరి! 
(పమకు అర్తం భౌతిక స్పర్శకాదు, స్నేహంతో (ప్రారంభం కావలసింది (ప్రేమ అంటుందామె. 
సమన్వయ పూర్వకమైన స్త్రీవాదానికి (ప్రతినిధిగా శివశంకరి దాంపత్య బీవితానికి చెప్పిన భాష్యం 
కూడా పరిశీలించద గింది: “ఎవరూ అహం (ప్రదర్శించకూడదం, దుడుకుగా 
వ్యవహరించకూడదు, అలా అని అతి విశ్వాసంతోనూ ఉండకూడదు. కాని అదే సమయంలో 
ఎవరికి వారు, తనను తాను తక్కువ చేసుకోకూడదు, న్యూనతాభావం రానివ్వకూడదు”. 
తన అమ్మ చెప్పిన ' అమ్మకథలు” ఆమె జీవితానికి చుక్కానులయ్యాయి. మద్యపాన వ్యసనంపైన, 
వృద్దాప్య సమస్యలపైన వ్యవస్థా స్థాయిలో ఉద్యమించిన శివశంకరి సమాజ జాన్నత్యం కోసం 
జాతీయ సమైక్యతకోసం, పౌర స్పుందనోద్యమానికి నేతృత్వం వహించిన వ్యక్తి. 


శివశంకరి ప్రారంభించిన సాహితీ (స్రవంతి లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో సంవత్సరం 
పట్టినా - ఆమె జరుపుతున్న యజ్ఞాన్ని నలభై ఏళ్ళకుపైగా జార్చి ప్తింప్టన్‌, డోనాల్డ్‌ హాల్‌, బ్లెయర్‌ 
పుల్లర్‌ సంపాదకులుగా నడుపుతున్న 'పారిన్‌ రివ్యూ’ సంపుటాలతో ("Writers At Work) 
పోల్చవచ్చు! ఒక్క చేతిమీదుగా శివశంకరి చేస్తున్న కృషిని అంతర్జాతీయ స్థాయిలో దేశాల 
మధ్య కళా సాహిత్యాల ద్వారా సంస్కృతీ విలువలకు (ప్రోదిచేయడం “పారిస్‌ రివ్యూ” బాధ్యతగా 
పెట్టుకుంది. వెలుగులు విరజిమ్మే ఓ మహిళ గురించి రాస్తూ (ఫెడ్‌ డింగ్స్‌ (అమెరికా) అనే 
కవి ఆమె నడచిన చోటెల్త చిమ్ము వెలుగులు/ ఆమె సహవాసి ఆ॥ర్రతా సౌరభాలు చీకట్లను 
చీళ్ళే కర్ఫూర రాగాలు అన్నాడు ("A glow lingered wherever she walked/ The 


244 


సమైక్యతా రాగానికి 'శివశళంకరి తానం, పల్లవి! 


fragrance of her companion incensed the dark")! అలాగే నేడు దేశాన్ని పీడిస్తున్న 
అనైక్యతా జాడ్యాన్ని వదిలించడానికే శివశంకరి సాహితీ యాత్రలు సాగించింది, సాగిస్తోంది. 
ఆమెకు కొందరు రచయితల చైతన్యం పట్ల అనుమానాలున్నాయి! ఏమంటే, కొందరికి పెరటి 
అరటి పనికిరాదు, పారుగింటి పుల్లకూర రుచి ఏ ఆ(ఫికన్‌ రచయితల సమావేశమంటేనో, 
వారి సాహిత్యపు ఆదాన (ప్రదానలంటేనో పడి చస్తారు. కాని తన రచనలను దేశంలోని ఇతర 
భాషలలోకి ఇతర దేశాల రచయితల వూదిరిగా ఇతర (ప్రాంతీయు భాషల్లోకి 
అనువదించుకోలేరు. ఇందువల్ల జరుగుతున్న పనేమిటి? శివశంకరి భాషలో చెప్పాలంటే, 
చాలా మంది బయటివారికి తెలుగుసంస్కృతి అంటే ఊర మామిడిపచ్చడికో లేదా 
'ఆం(ధమాతి హోదాలో గోంగూరకో పరిమితంగాని ఆంధ్ర సాహిత్య పరిణామంగానీ, 
ఆధునిక భావనా (సవంతిగానీ కాదు; అలాగే తమిళనాడు అంటే 'ఇడ్డీ -సాంబార్‌' 
గుర్తుకొచ్చినంతగా సు బ్రహ్మణ్య భారతి తలపునకు రాడు; బెంగాల్‌ అంటే కలకత్తా రసగుల్లాలు, 
రాజస్థాన్‌ అంటే పాలరాళ్లు, కేరళ అంటే పూ కొబ్బరి కీచూ తెలుసుగాని (ప్రజల సాహిత్యం 
స్ఫురణకు రాదు. వివిధ సభలూ, సమావేశాలకు తాను హజరైనప్పటి అనుభవాలను శివశంకరి 
గమనించింది. ఈ వ(క్రదృష్టిని తిప్పికొట్టేందుకు, జాతీ సమైక్యతను, సమగ్రతను నిండారా 
సాధించేందుకు నడుం కట్టింది. ఇందుకోసం తనలో పొంగులు వారే సృజన శక్తికీ కథా (ప్రవంతికీ 
తాత్కాలికంగా కరకట్టులు వేసుకునైనా అయిదేళ్ళుగా భిన్న (ప్రాంతాల సాహితీ కదంబాలతో 
సమైక్యతా బంధాలను పేనుకుంటూ వస్తోంది. కష్టపడి ప్రాంతీయ సాహితికి చెందిన (ప్రసిద్దుల 
రచనలకు ఓపికతో అనువాదాలు' సేకరించుకుంది. అన్ని అనువాదాలూ ఆమెకు తృప్తి 
కలిగించకపోవచ్చు. కామిలో జోసీ సిలా (స్పెయిన్‌) అన్నట్టు ఒక్కోప్పుడు "2 translator 
can also be a traitor, althrough not deliberately, and often 
subconsciously"!! తెలుగు సాహిత్య వనం నుంచి ఈ సంపుటిలో శివశంకరి చేర్చిన 
కుసుమాలు సి. నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ, శేషేంద్రశర్మ, ఆరుద్ర, వాసిరెడ్డి సీతాదేవి, 
వూలతీచందూర్‌. రచనలు, అభిప్రాయాలూ, సాహితీ ప్రక్రియలలో ఏకత్వంలో 
భిన్నత్వాన్నేగాక, భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని సాధించిన తెలుగు సాహితికి కేవలం వీరు 
వూ(త్రవేం (ప్రతినిధులు కారు, తవు తనాన్ని వముద్ర వేసుకుంటున్న వర్షిష్పువులు 
మరెందరోకూడా ఉన్నారు. అయినా ఎక్కడో ఒకచోట ఇంత కృషిలోనూ ప్రారంభం, ముగింపు 
ఉండాలి కాబట్టే శివశంకరె (ప్రయత్నం కొంత అసవు(గ్రంగా ఉన్నా విశాల దృష్టిలో 
అస్వాదనీయమే అవుతుంది! ఆధునిక తెలుగు సాహిత్యం గురించి చల్లా రాధాకృష్ణ శర్మ విహంగ 
వీక్షణం చేశారు ఇక మలయాళ సాహిత్యానికి ప్రతినిధులుగా వాసుదేవన్‌ నాయర్‌, కమలాదాస్‌, 


245 


ఎబికె నాహత్యకయాలు 


వైకోమ్‌ మహ్మద్‌ బషీర్‌, సుగముకుమారిని చూపారు. కర్ణాటక (ప్రతినిధులుగా [ప్రొఫెసర్‌ 
అనంతమూర్తి, శివరామ్‌ కరంత్‌, భైరప్ప, శేషగిరిరావు, చదురంగను పరిచయం చేశారు. 
తమిళ (ప్రతినిధులుగా అబ్బుల్‌ రహ్మాన్‌, ఇందిరా పార్దసారథి, రాజమ్‌ కృష్ణన్‌, జయకాంతన్‌ 
వ్షూరాలను (ప్రస్తావించారు. ప్రతీ రాష్ట్రీయ విభాగానికి ఆధునిక సాహిత్య సమీక్షలు అందించారు. 
వివేకానందుడిలా శివశంకరిలో కూడా సమాజం తనకు అందించిన విద్యా రుణాన్ని కొంతైనా 
తిరిగి సవరాజానికి చెల్లగట్టుకోవాలన్న ఆకాంక్ష ఉంది. ఇప్పుడావెం ఆ ఆదర్శాన్ని 
సాధించుకోడంలోనే ఉందనిపిస్తుంది. ఒక సందర్భంలో మాట్లాడుతూ శివశంకరి తన 
మార్గాన్ని ఇలా బాతుబద్దంగా నిర్దేశించుకుంది: “జీవితం ఓ యాత్ర. సాహసయాత్ర. ఇది 
ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. నేను కోరుకునేదల్లా - జీవించినంత కాలం హుందాగా 
బతకాలనీ, వృద్దాప్యంలోనూ అంత హుందాగానూ గడపాలనీ, ఎవరినీ బాధించకుండా ఎవరికీ 
హాని కలగజేయకుండా మంచి మనిషిగా చివరికి అంత హుందాగానూ చచ్చిపోవాలనీ. మంచి 
రచయితగా చనిపోవడంకన్నా మంచి మనిపిగా నా చరమాంకరి రచించుకోవాలనుకుంటున్నా'' | 
ఈలాంటి సమున్నత భావధారను చూసే కాబోలు సహృదయులైన సాహితీవేత్తలు 
అనుకుంటుంటారు: “అమూల్య భావ మణిరాసుల భావుక హృద్వసుంధరన్‌... / 
దివ్వటీవట్టి చూప నవతేజము వెల్లగ జేసెనంతటిన్‌?? అని!! 


(ఆదివారం 22, మార్చి 1998) 


246 


సాఠకుల స్పందన 





“వార్తలో మీ సంపాదకీయాలు ఎంతో విజ్ఞానదాయకంగా ఉంటున్నాయి... 
- ఎన్‌. కృష్ణమూర్తి, 
డోన్‌ మండలి, కర్నూలు జిల్లా. 


మీ సంపాదకీయాలు విషయ నిష్కుర్ణలో |ప్రధమశ్రేణిలోనూ, పాత్రికేయ [ప్రమా 

ణాలలో (పపంచస్తాయిలోనూ ఉన్నాయి. మరికొంత కర్కశత్వం అవసరమైనప్పుడు 
ఆహ్వానించతగినదే - “హో” పైన సంపాదకీయంలా. 

ఆ ప్రొఫెసర్‌ చందు సుబ్బారావు, 

విశాఖపట్నం. 


మహాతీక్షణ మైన బుద్దిశక్తితో సత్యధర్మ సంయుతమైన ఊహా పరంపరతో నిష్పాక్తిక్రమైన 

విమర్హలతో మీరు వెలువరిస్తున్న సంపాదకీయాలు చదువుతుంకే నందనవనంలో 

విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇక ఆదివారాల్లో వెలువడుతున్న మీ సాహిత్య 

సంపాదకీయాల్లో మీ నిరంతర అధ్యయనం, సృజనాత్మకత, రసాస్వాదనా పరిపక్వత 
స్తుటంగా దర్శనమిస్తున్నాయి. 

- మైలవరపు రామమూర్తి, 

కృష్ణపాలెం, పశ్చిమగోదావరి జిలా. 


తెలుగునాటక రంగంపై ఆదివారం సాహిత్య సంపాదకీయం అభినందనీయం. 

నాటకం. గురించి పుస్తకాలు చదువుకున్నాను, నా చిన్నతనంలో కొన్ని నాటకాలు 

చూశాను. ఈ సంపాదకీయం ఆద్యంతం ఆలోచనను రేకెత్తించింది. అది 
యువతరానికి సందేశం... 

- కుమ్మరి భిక్షపతి, 

నర్సాపూర్‌, మెదక్‌ జిల్లా, 


శ్రీనివాస్‌ విధించుకున్న స్వయం ఖైదు “హో మకుటంతో వచ్చిన మీ 

సంపాదకీయం అద్భుతంగా ఉంది. విచ్చలవిడితనాన్ని స్వేచ్చగానూ, అరాచకత్వాన్ని 

ఆధునికతగానూ భ్రమపడుతున్న యువతరానికి ఇది. కనువిప పా ఇది సామాజిక 
బాధ్యతతో అందించిన సంపాదకీయం. 

జ అదృష్టదీపక్‌ , 

రామచంద్రాపురం, తూ.గో.జిల్లా, 


పాత్రికేయ (ప్రపంచంలో అగ్రస్టానంలో కుదురుకున్న వారు (శ్రీ, ఎ.బి.కె.ప్రసాద్‌. 
వారు “సాహిత్యకీయాలు' అనే పేరుతో గుదిగూర్చిన సంపాదకీయ శకలాలను 
చదివాను. ఇవన్నీ ఆహ్లాదకరమైన వద్దతిలో పాఠకుని మెదడుకు మేత వేసే రీతిలో 
ఉన్నాయి. వీటి శీర్షికల మధ్య ఒక సాహిత్యచతురుడు, ఒక భాషాశిల్పి ఒక 
అనుదిన ఘటనా వివేచనశీరి తళుక్కుమని మెరుస్తుండడం ముచ్చటగా అనిపించింది. 


దేశ విదేశ విషయాలు, తాత్తి గక చింతనలు, కవితా విహారయాత్రలు, విజ్ఞానం, 
వివేచన కలగలిసిన పరివక్వ మేధో విలసనాలు, ఇంకా ఎన్నో విషయాలతో ఈ 
నిబద్దాక్షరి తీర్చబడడం పారకుల _ చేతనావర్తాన్ని విస్తృతం చేయడానికే! తన 
శైలీ పటుత్వంవల్ల మన ముక్కుకు తాడు వేసి ముందుకు లాక్కుపోయే ఈః 
సాహిత్యశిల్పిని మనం అభినందించకుండా ఉండ లేము. 


= నాయని కృష్ణకుమారి 
28-5-1998 


Ido not know how to find the right words to thank you for 
your wonderful editorial in ‘VAARTHA’ daily, written on my 
book ‘KNIT INDIA THROUGH LITERATURE. The write-up 
was not only indepth and analytical but it also reflected your 
concern for unity in diversity. I have received few calls from 
my Telugu writer friends and also from Sri. G. Narayanan, 
Chairman of ANDHRA BANK, complimenting the nature of 
the article. I thank you once again for the lovely and inspiring 
words which, 1 am sure, will introduce me properly to the 
people of Andhra. 


SIVASANKARI, 
Chennai1, 

28 March, 1998 
(సుప్రసిద్ద తమిళ రచయిత్రి) 


248 


